“pracheenandra Kavyalu - Rajanithi” 
A Doctoral Thesis by 
Dr. Pami Reddy Damodara Reddy 





సర్వస్వామ్యములు ఓచయితవి 

ప్రథమ ముద్రణ _ 1994 

ప్రతులు - 1000 

వెల : రూ. 50-00 

ప్రతులకు :_ 

డా॥ పామిరెడ్డి దామోదర రెడ్డి 
ఆం|ధ్రోపన్యాసకులు 


సి. వి, ఎల్‌. ఎన్‌, ఆర్‌. డిగ్రీ కాళాశాల 
ఆనంతప్పరం. 


ట్‌ 
వప టికి చేల ల టన ల అన అంతక ల చక సభల బి 1దథళి ఉలవల పనికి 


(శ్రీమతి పామి రెగ్డి రాధ 
దుదెకుంట (గ్రామము, పోష్టు) 
యు @ 
బెలుగుప్ప (మండలం) 
ఆనంతస్పరం (జిల్లా 515 Tal 


తిరుమల తిరుపతి దేవస్థానం వారి 
ఆర్థిక సహాయందే పిచురించబడినది, 


ముద్రణ ఇ 


(శ్రీ 'సత్యతీర్థ (ప్రింటింగ్‌ గ్రెస్‌ 
కమలానగర్‌, అనంతప్పర౦. 


రాజనీతి రహాస్యం 


కారే రాజులు రాజ్యముల్‌ గలుగవే గర్వోన్నతిం జెందరే 
వారే రీ సిరి మూట గట్టికొని పోవంజాలిరే భూమి 

పేరై నంగలదే ?బి పృముఖులున్‌ షీతిన్‌ యశ ఃకాములె 
ఈరే కోర్కెలు వారలన్‌ మరవిరే యిక్కాలమున్‌ భార్గవా! 


(భాగవతం -పోతన) 


అని బలి చ్మకవర్తి సృకావార్యువితో అంటాడు తాను సంపాడింవిన సిరి వెం! 
రాదని గుర్తించిన బలి బాలా జ్ఞానవంతుడు, ఇందుకే అతని కీర్తి ఇప్పటికీ మిగిలిం+ 
జీమూత వాహహడిలాగా ఆయన కథా వి.గిలింది. బలి చెప్పిన పైమాటల్లో భారతీ 
రాజనీతి సరమాద్దమంతా ఇమిడి పుంది, 

ఈనాడు తాజులు పోయారు. రాజ్యాలు పోయాయి అయినా రాజనీతి మాత ౪ 
దాదాపు అనాటికీ ఈనాటికీ ఒకలాగే ఉంఏ. పుభుత్వాలను కూల 'జోయటంలో 
కింవద తులు వూ్యపి_ప వేయటంలో, ఎత్తుకు పెఎత్తులు వేయటంలో,: (పజల అభి|డె 
యాన్ని తనుకు ఆ నుకూలంగా మలుచుకోవటంలో ఆనాటి రాజులకు, ఈనాటి రాజకీర 
వేత్తలకు స్వభావంలో అటే తేడా కనిపించటం లేదు. దీనికి కారణం తెలుసుకోవాలంకే 
ఈ గంధ ఆవశ్యాం చదవదగింది. 

(పజాస్వామ్యంలో రాజులుడరు |పజా (పతినిధులుంటారు. కాని వారి వై భవః 
ఆనాటి రాజుల కన్నా ఎమా;త్రం తీసిపోవటం లేదు. వారిని ఆశఇయింవి కవిత్వాల 
రాసి అంకిత మిబ్బిన ఇస్తున్న పృభుత్వ కవులు ఈనాడు ఉన్నారు. ఎదిరించిన సామా 
న్యుడికి ఆనాడు శిక్ష తప్పలేదు. ఈనాడు తవ్పడంలేదు. దీనికంతా కారణరి ఒకటుంది 
అదే రాజనీతి రహస్యం 


మనిషికి అధికార దాహం చాలా భయంకరమైన గుణం. భర్త పాలకుడు, వార 
పాలితురాలు కావటానికి మగవాడిలోని ఈ అధికార దర్చమే కారణం. అలాగే అధికా 
కింద ఉన్న విన్న ఉద్యోగి విషయమూ అంతే. ఇలా పాలక-పాలిత , సంబంధం ఎక్క 
డెక్కడ ఏ రూపంలో ఉన్నా అధికారి పాలకుడుగానే పాలిస్తాడు. అంటే రాజు తాలూక 
లక్షణాలు వస్తాయన్న మాట అంటే వెంటనే వాడి చలనంలో రాజనీతి రహస్యం? 
పకటితమౌతూ ఉంటుంది. అందుకే తన [కింది వాడిని తనకు అనుకూలంగా మార్చు 
తుంటారు. సమాన బలవంతుడితో శతుత్యం పాటిస్తారు. తనదొక పక్షంగా అభి[పా 
యాన్ని కూడ గడతాడు. సామదాన భేద దండోపాయాలు ఎప్పటికేది అవసరమో అర్‌ 
పాడి తన స్టానాన్ని కాపాడు కుంటాడు, 

స్థూలంగా ఇదే రాజరికమంటే. ఇది ఎప్పుడూ "అర్ధం "తో ముడివడి ఉంటుంది 
అందుకే |పభువు తన వారిని డబ్బుతో మేపుతూ, వాళ్ళు గడి మోరకుండా చూస్తుంటా డు 
అలాగని ఎవరూ తనకన్నా ధనవంతుడు కాకుండా కూడా జా్యగత్త పడుతుంటాడు 
అంచేత, అరకాగ్ర్రం-రాజనీతికి జన్మించిన మరో శాస్త్రం ఉది అది దండనీతిఎవరెవర్వ్ని 
ఎలా అధికేర నియంతృణంలో ఉంచుకోవాలి అన్నది, ఈ మూడు రాజనీతి లో ఉంతె 
అదే ఒకనా[ఏ రాఎరికం, వ్యవస్థ వేతిలో ఉంటే పృజాస్వావ్యుం, కావి వ్యవస్థను మ్‌ 
మవీషే నియంతిఇాంబాలని పృయత్నిస్తూ ఉండటం వల్లనే ఆధునిక మా రాజులం 
సారాజులు, బూజులు ఎదో ఒక రూపంలో ఈనాటికీ కనిపినునే ఉన్నారు. 


భారతీయులు వృపతిబ మేధావులు వాలా కాలం భావించినట్టి ఆమాయకులుకారు 
అనాగరికులుకారు, వాఈ ఏ ఇతర దేశీయులు మేలొనఆత ముంతుగానే మేల్కొ; 
ఇతరులకు |పబోధ గీతాలు. ఆలపించారు," అలాంటి (వబోధ గీతాలు మూడున్నాయి 
ఒకటి వేదం, త&రొకటి పురాణం మూడవది శాస్త్రం, కార్యాకార్య విచక్షణన 
శాస్త్రాన్ని ఆధారంగా. గుర్తించడం మంచిదని భారతీయులు బాలా కాలం ముం? 
గుర్తించారు. అందుకే లిఖెక రాజ్యాంగ నిర్మాణం వంటి రాజనీతి శాస్త్రాన్ని సృష్టి 
బారు, రాజు చేతిలో అధికారం ఇచ్చినట్లే ఇచ్చి. 'ధర్మం' రాజు కన్నా గొప్పదని దాని 
రాజధర్మం” అంటారని నిర్వవితివాము. ఒకనాడు రాజన్న వాడి అవసరం చాలేదని 
మనిషిలో అన్యాయ (పవృత్తి ఏర్పడగా, - పరమాత్మ అంళ ధర్మ పరిరక్షణ కోన। 
"రాజు రూవంలో అవతరించిందని రాజు ఛర్మానికి్యవజలకు నడుమ అన్వయ కర 
తప్పా వాడు అధికార కాముకుడూ ధర్మహీనుడు, లోభి, అవకారి కారాదని అలా అయి; 
పక్షంలో వాడిని |వజలు నిర్దాక్షిణ్యంగా బంపి లేదా తిరుగుబాటు వేసి, వాడి స్టానంల్‌ 
మరొకణ్ని స్టాపించుకుంటారని రాజనీతిని నిర్వచించిన మహర్షులకు తెలుసు. అందు? 
“ధర్మమళమే” (పావిన రాజకీయ వ్యవస్థ అని, జ్ఞానవంతులై న _వభువు ఠాజ్యమన 
క్షేత్రంలో (వజారక్షణమనే య జం చేసి రాజయోగ సాధకుడు కావాలని శాసించారు 
జనక మహర్షి వంటి రాజ యోగులు ఈ విధంగా మకిని సాధించారు. రాజు నిమిత 
మాతంగా 'సింహాసశ్షం మోద శండోలి తవ్పు వేసిన వాడు తన కుమారుడైనా శిక్షై( 
చాల్సిందే (మాధవ వర్మ కధ) తన భార్యభయినా దండి. బాల్సిందే (సీతసు అడవిలో 
వదలి వెయ్యటం) ! ఆలాంటి రాజులను రాజర్షులు అన్నారు. వారి జీవితాల్ని కాళిదాస 
(వభృతులు కావ్యాలుగా రాశారు. ఆ నమూనాలోనే నన్నయామలు తమ (గంధాజలో 
రాజనీతిని జత బేశారు, _వబంధాలలో కూడా. సందర్భం వచ్చిన చోట్ల 'రాజనితి'ని 
వివరిస్తూ వెళ్ళారు. 1రీవ శతాబ్దం వరకు 'వచ్చిన కావ్యాలలో బాలా కావ్యాలలో 
రాజనీతి ఎదో. ఒక రూపంలో తప్పవెనరిగా (పక మముంది. 


కాని చిత్రమేమిటంటే కావ్యాలలో కనిపించేది వాలా వరకు నమకాలీ మైనే 
రాజనీతి స్వరూపం కాదు రాజులు ఇన్ని 4 తొబ్దుబభోనూ ఒకే నిధంగో లే, సప్తాం * 
స్వభావమూ మారిపో అరిది, అర్ధార న రీతులు" దండన పద్దశులూ చాలా మాయలు 
పొందాయి. సమకాలీన కశాసనాలతో పోల్చి నూ స్త కావా లలోని రాజనీతి యథా 
మూలకంగా అ సంస్కృత |గంథాలలో ఉన్నట్టుగానే చాలా వరకు చెప్పినట్లు తెలు 
స్తుంది. ఎవరో ఆముక్త, మాల్యదకర వంటివారు కొత్తగా కొన్ని ఆంశాలు వెల్చారు 
అవి (పావన స్మృతి (గంధాలలో పసిద్ధమైనవిగా కనిపించటం లేదు. (గిరిజ ఈ అమ 
గురించి రాయలు రాసిన " ఎల్లుదానును ఎ. ఇత్యాది వద్యం ఇలాంటిది) ఇన్ని 
క్రావ్యాలలోని రాజనీతి స్వరూపం మహాభారతంలో సూక్ష్మ రూవంలో కనిపి నుంది, 


_మహాభారంతలోని "రాజనీతి మిద చాలా (గంధాలు ముదణ పొందా. 
. అంచేత ఆ [గంధాన్ని వదలి ఇతర కావ్యాలలో కనిపించే రాజనీతి స్వరూపాన్ని | 
శాఖలోని పరిశోధక మితుడు డా॥ పి, దామోదఠరెడ్డి ఈ (గంథం ద్వారా ఆవిష్కరి 
న్నాడు, సౌమ్యుడు సమర్థుడు మా విశ్వవిద్యాలయ రిజిస్సార్‌ అయిన ఆవాః 
పి. యల్‌, శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో తయారయిన ఈ (గంధంలో రాజకీ 
స్వరూపం. చక్కగా వివరింవబడింది. చామోద' రెడ్డి బహు [గంథ వఠనవల్ల పండి 
సేవ వల్ల, బాలా ఓర్పుతో నేర్పుతో ఈ (గంధాన్ని నిర్మించాడు. _ సొధారణం 
ఇఖాంటి అంశాల మోద పిళోధన వేయటానికి విద్యార్థులు ఇష్టపడరు, అలాం 
పరిస్థితిలో రాజనితికి సంబంధించిన సప్తాంగ న్వగూపాన్ని, దండనీతిని, దౌత్య వి? 
నాన్ని సనుగుంగా విస్హేషించిన డా| రెడ్డి అభినందనీయుడు. 

[పతీ అధ్యాయంలోనూ ఎంతో |శనుకు ఓప్పి ఆయా (గంధాలలోని శాస్త్ర [వవ 
కాన్ని ఉదాహరించి కావ్యాలలోని [పయాగాలను చూవడం. ఈ (గంథతలోని వద్ద 
ఈ పద్దతి వల్ల (వావిన కావాకలలో కేవలం ఉక _పాధాన్యతే కొకుండా సాం స్కృతి 
(ప్రాధాన్యం ఎంత ఉందో బాగా తెలుస్తుంది, 

ఈ గంథంలోని మెరుగులను (పశ అసించాలంటే వతి పుటనూ ఉదాహరిందాలి 
వన్తుఎది. 1-17 పుటల నడుమఉన్న రాజనీతి నిర్వచనం: వరిశోధకునికి విషయంవః 
ఎంత సమ్మగమైన అవగాహన ఉందో తెలుపుతుంది: ఉపయుక, (గంథ సూవికవీ 
గమనిస్తే. ఈ పరిశోధనాంశమెంత .గగనమో. గురి ౦చ్యన్నమ్చు ఇలాగే తక్కిన అధ్యాయ 
అలో కూడా నిశితమైన చూపుతో విషయాన్ని ఇవేషించటిం ముఖ్యరగా మనల్ని ఆకర్షిం; 
అలం, 

చివరగా ఒక మాట. వు శిత తశ సోస్‌న ధే గమను భవించు నెడను 
జహిరంతరలపె దృష్టి వలయు (అము.శీ +41) ఆన్న రాయల పద్యానికి అరం కేవల. 
జాగత్త పొలన చేయాలనికాదు. రాజ్యం కేవలం సుభానుభవా నికి “శతపకటి! 
బిందీ గొటని, (పవృత్తి -నివృత్తి మార్గాలను రాజు సమన్వయిం చుకొని (బతకాలని అర్ద! 
ఇదీ ముందు చెప్పిన రాజయోగం-రాజనీతికి వవూలం ఇదే, భారతీయులు ఈ రెంటి! 
(పధానంగానే గుర్తించారు, డాః రెడ్డి భవిష్యత్తురో ఇలాంటి (గంధాలు రాసి, |పావీః 
ఠాజనీతిజ్ననిఘంటువును నిర్మించి ఉత్తమ ఉపాధ్యాయుడుగా, వరిళోధకుడుగె 
కాణంబచాఆని అధ్యాపకునిగా నా అశంస, 


పాఠకులకు స్వాగతం 


అనంతపుళం ఆచార్య హెచ్‌, ఎస్‌. బహ్మానంద 
18_9_94 





కృతజ్ఞతలు 


ప్రాచీనాంధ్ర కావ్యాలు -రాజనీతి, అనే పరిశోధన అంశాన్ని సూచించి, 
పర్య వేక్షకుడిగా బాధ్యతలు స్వీకరించి నా పరిశోధన ఫలితాన్ని విశ్లేషణ 
చేయడమే కాకుండా నా మానసిక సంఘర్షణల్ని ఎప్పటికప్పుడు గుర్తించి, వాటివి 
'తొలగస్తూ, నాలో పరిశోధన పట్ల పట్టుదలను కలిగిస్తు పరి? కదన పూర్తి 
కావడానికి. అన్నివిధాల సహకరించిన ' పూజ్యులు "గురువర్యులు ఆచార్య 
పీ, ఎల్‌. (శ్రీనివాసరెడ్డి, రిజిస్టాంర్‌, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, 
ఆనంతప్పరం గారికి, 


విరాశ నిస్ఫృహల మధ్య ఊగిసలాడుతున్న నన్ను వెన్నుతట్టి 
' ప్రోత్సహించి, పరిశోధన చేయడానికి స్ఫూర్శి నిచ్చిన పూజ్యురాలు, మాతృశ్రీ 
డా॥ ఎం. కె. దేవకి గారికి, 


నౌ సిద్దాంత (గంధాన్ని సమ్మగంగా విశ్ణః షించడ మెకొకుండ చె వై ర్మన్‌గా 
వ్యవహరించి, రాజనీతిపై నీ కృషి ఇఎకొ కొనసాగాలి, సీకు అండగా నేనుం 
టాను అని (ప్రోత్సహించి, అనతికాలం ', లోనే ఈలోకానికి దూరమైన, 
క్రి, ఛ॥ ఆచార్య మద్దూరి సుబ్బోలెడ్దిల 'శ్రోశవెరికపేళ్వర విశ్వవిద్యాలయం ' 
తిరుపతి గారికి, 


నామీద ఆదరంతో 'విషో కక ర శ్రగకు సట్‌, సమీకీంచిన ఆచార్య 
కొలకలూరి ఇనాక్‌ గారికి ఈ గంధాన్ని" ఓకికతో 'సరిశీలించి “రాజనీతి. 
రహస్యం” విప్పి చెప్పిన ఆచార్య హెచ్‌. ఎస్‌, బ్రహ్మానంద గారికి, 

పరిశోధనకు సంబంధించిన సలహాల్ని, సహకారాల్ని అందింగిన. 
“ఆంధ భారతి” ఆచార్య అధ్యాపక బృందానికి, 


' నాకు పిహెచ్‌.డి పట్టాను (ప్రధానం చేసి (గంధ ముద్రణకు అనుమతి" 
ఇచ్చిన శీ) కృష్ణ దేవరాయ విశ్వవిదా్యలయం ఆధికార అనదికార వర్గానికి, 


(గంధ ము(దణకు ఆరక సహాయం చేసిన తిరుమల తిరుపతి, 
దేవస్తానం, తిరుపతివారికి 


ఈ సిద్దాంత (గంధం ము(ద్రణకావాలని అకాంకి ంచిన మిత వర్గానికి 
(ప్రత్య క్షంగా, పరోక్షంగా సహాయపడిన ఎందరికో మరెందరికో.., 


నౌ హృదయపూర్వక ధన్యవాదాలు, 


విషయసూచిక 


UD A Ce SHH పగ 





కమ సంఖ్య - అధ్యాయాలు పుట సంఖ్య 

1 రాజనీతి _ నిర్వచనం _ అవశ్యకం bell 
2 రాజ్యం సప్తాంగాలు 18 = 80 
ఏ రాజు a ధర్మాలు, స్వరూప స్వభావాలు 81. 129 
4 రాజు - పాలనా వ్యవస్థ 100. 167 
క్‌ రణ తంత్రం _ విదేశాంగసీతి 1 168 _ 234 
6 ఆధార (గ్రంధాలు 235 _ ఓ86 


సంక్షిప్త పద సూచిక 297 288 





1. రాజనీతి - నిర్వచనం = ఆఅశళ్‌ కకం 


సామాజికాభివృద్ధి పరిణామదశలో వివిధశా[స్తాలు వెలిశాయి. ఇవి మహాపురుషుల 
స్వానుభవంతో రచించబడ్డాయి. ఇలాంటి శాస్త్రాలలో రాజనీతిశాస్త్రం ఒకటి. “ప్రొఫెసర్‌ 
వింటర్‌ నిట్ట్‌, డా॥ పి.వి. కానే దండనీతి (రాజనీతి) ధర్మశాస్త్రాల నుంచి అవిర్భ 
వించిందని పేర్కొన్నారు1. రాజనితిశాన్త్రం రాజ్యసంబంధమైన ఆతి _పాచీనళాస్త్రం. 
"చర్చనియమైన విషయాన్ని గురించి రుజువు చేయదగిన సూతాాల సముదాయానికి 
శాస్త్రమని పేరు2. దీన్ని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సామాజికళాస్త్రం, 
రెండు (పకృతిశాస్త్రం. రాజనీతి శాస్త్రాన్ని సామాజిక శాస్త్రంగా చెప్పవచ్చు. రాజనీతి 
తత్త్వాన్ని గురించిన విచారణ మొట్టమొదట గీకుదేశంలో నగర రాజ్యాలు వర్ణిల్లేకాలంలో 
(ప్రారంభమైందని కొందరు రచయితలు సిద్ధాంతీకరించారుక. క్రీ.పూ. నాల్గోశతాబ్లానికే 
సేటో, అరిస్టాటిల్‌ మొదలైన  పాక్చాత్యుణు రాజనీతి తత్రాలను కూలంకషంగా 
పరిశీలించి, చర్చించి, రాజనీతి శాస్త్రానికి మూలస్తంభాలె నిలిచారు. మన పూర్వులక 
రాజనీతి తెలియవని కొందరు పాళ్చాత్యులు అభిప్రాయపడ్డారు. భారతీయ సాహిత్యాన్ని 
క్షుణ్ణంగా పరిశోధిస్తే వాళ్ళ అభ్మిపాయం నిరాధారమనీ, కేవలం సంకుచిత దృష్టిత్‌ 
చేయబడిందనీ తేలుతుంది. 


సంస్కృత సాహిత్యం _ రాజనీతి '_ 


భారతీయ సాహిత్యంలో రాజు6కూ, తదితర పరిపాలకులకూ ఉపాదేయమై 
రాజనీతిని తెలిపే (పయత్నం బృహ త్తరంగా సాగింది. అతి పావీనమైన వేదాల్లో 
రాజనీతిని గురించి చెప్పబడింది. బుగ్వేదం (10వ మండలం 173,17 4సూకాల్లో)¢ 
రాజధర్మం, రాజనీతి గురించి పేర్కొనబడింది. రాజసూయ, అశ్వ్యమేధయాగాకి 
గురించి యజుర్వేదం చెబుతోంది. ఆధర్యవేదం అధిభూత [పకరణాలలో రాజులు, రా 
శాసనాలు, యుద్ధాలు, శతు పరాజయ ఉపాయాదులు చెప్పబడ్డాయి. గాతవు, బౌెద్దాయః 
ఆపస్తంబ ధర్మసూ తాల్లో రాజనీతి గురించి వుంది. అష్టాద పురాణాల్లో రాజక 
గురించి వర్ణనలు మ్మాతమే వున్నప్పటికి, అగ్నిపురాణంలో రాజనీతి విస్తారం 
లభిస్తుంది, స్మృతులలో మనుస్మతి, యాజ్ఞవల్క స్మృతి రాజులకు పాలనావిధానా! 
న్యాయ నిర్ణయాన్ని బోధించే రాజనీతి గృంథాలు. రామాయణ మహాభారతాలు జగ 
సిద్దిగాంచిన భారతీయ ఇతిహాసాలు. ఆదర్శరాజ్యపాలన గురించి రామాయణం పేర్కొ. 
రాజ్యావిర్భావాన్ని, రాజరిక వ్యవస్థ స్వరూప స్వభావాల్ని, యుద్ధాల్ని, యుద్ధ ఫలితా 
గురించి భారతం వివరించింది. ఈ కావ్యాలు రాజనీతిని గురించి విశేష. 
"పేర్కొన్నాయి, రఘువంశం, కిరాతార్జునీయం, ిపపాలవధి మొదలైన కాబా 


2 


సారమైన రాజనీతి కనబడుతుంది. పృతిజ్ఞాయౌొగంధ రాయణం, మృచ్చకటికం, 
ఎ(దారాక్ష సం రాజనీతి ఇతివృత్తంతో కూడివున్న రూపకాలు. కౌటిల్యుని అర్ధళాస్త్రం 
"మందక నీతిసారం, వక్కనీతిసారం (వసిద్ధి గాంచిన నీతి బోధక గృంథాలు. వీటిలో 
-జనీతి గురించి విపులంగా చర్చించబడింది. దశకుమార బరి|త్రం, కాదంబరి రాజనీతి 
ంబంధిత గద్య కావ్యాలు. హర్షచరితత, విడక్రమాంక దెవచరిత3, రాజ తరంగిణి రాజనీతి 
9 స్త మైన భారి త్ర క కావ్యాలు, వితి కథలకు సంబంధించిన పంచత౦[త౦ రాజనీతిని 
.రిఆబి కిర్కాంది. రాజనీతి వట్ల ఆనాటి పాలకులకు అవగాహన కలిగించడానికి 
4 రచనలు తోడ్పడ్డాయి. 


లుగు సాహిత్యం రాజనీతి :_ 

రాజనీతిని బోధించడంలో తెలుగు కవులుకూడ తమవంతు కృషి చెశారు. తెలుగు 
హిత్యాన్ని అనువాద, న్న్వతం[త రచనలని రెండు విధాలుగా విభజించవచ్చు. 6 కి టిలో 
త్యేకంగా రాజనీళిని తెలిపే రచోనలున్నాయి. కథా సందర్భాన్ని బట్టి అక్కడక్కడ 
జనీతిని జోడించిన రచనలున్నాయి. ఇవేకాక సంకలన గృంధాలని మరొక విభాగం 
ఎది, మై రెండు విభాగాలలోని రాజనీతిని ఏర్చి. వివిధ శీర్షికల [కింద కూర్చి ఒరే 
తిగా ఏర్పరిచిన (గంథాలివి. కవిత్రయ భారతం, కుమార సంభవం, మార్కేండేయి 
దాణం, హరివంళం, ఉత్తర హరివంశం, రంగనాథ, భాష్కర రామాయణాలు, 
మూర బాహువరిత, నీతిశాస్త్ర ముకావళి, వారువర్య, పలనాటి వీఠచరి్మితం, భాగవతం, 
బచతంత్సాలు, శృంగార శాకుంతలం, విికమార్కబరి[త౦, సింహాసన ద్వాత్రింశిక, 
కాంగద చరిత్ర, ఆంధ విష్ణుపురాణం, ఆము క్త్షమూల్యద, కళాపూర్ణోదయం, కవల 
అశ్వపరిత6, సకలనితి సమ్మతం మొదలై న కావ్యాలలో రాజనీతి విషయాలున్నాయి. 


జనీతి నిర్వపినం ;- (పాళ్చాత్యులు) 


ఎథెన్స్‌ నగర రాజ్యంలో సిరిక్యూస్‌దుర్యార్లానికి జన జీవనంలో నైతిక విలువలు 
కాగా 'సొశీల్యమే జ్ఞానం, జ్ఞానమే సొశీల్యం' అనే నిసాదంతో హోశటిన్‌ నైతిక 
ఎవల్ని ఉద్ధరించడానికి (పయత్నింబాడుక్‌. _ రానీతి!ి, వీతిశాసొనికి దగ్గర 
బంధం వుందని, అవినీతిగా [వవర్తి ంచే పాఠకులు ఉత్త మ రాజ జక్రీయ వ్యవన్లను 
ఏంచలేన ని, అదేవిధంగా నీతి బాహ్యంగా వ్య “వరించే పృజలు ఉత్త మ రాజ్యాన్ని 


పొందించలేరని ఆయన సేర్కొన్నాడు6. సోోకటిస్‌ శిమ్య డెన సుటో “రాజ 
రలు గం 


3 


తి శాస్రం, నీతికాస్తంలో ఒక భాగం మాత్రమే. [వజలకు న్యాయం, ధర్మం, 
ఎమోజనం చేకూర్చడమే రాజ్య లక్షణం. అందుచేత తత్వవేత్తలయిన రాజులు 
Philospher Kings|పరిపాలింఒిడం ఉత్తమ పద్ధతి" అని ధర్మ శాస్రాధ్యికాన్ని, 
వితృశనూ (పశీసింబచాడు.? మ్యధయ'గంలో రాజనీతి మతాన్ని ఆశయింబిది. 
"జుాలకు పీరాధిపతులకు మధ్య వాదోవవాదచాలు జరిగాయి. ఇటలీ దేశంలో 
రాపక పరిస్టితి నెలకొనివుంది, ఇలాంటి దశలో మెకియవెల్లి 'దిప్పిన్స్‌' 
519) అనే (గంథాన్ని రవించి అసాధారణ రాజనితిజ్ఞకను కనబరబాడు. 
మెకియవెల్లి” రాజనీతి శాస్త్రానికి స్వతంత. పృతిపత్తి కల్పించి వాస్తవిక, అచర 
త్మక రాజకీయాలకు రాజనీతి సిద్దాంతాన్ని సన్నిహిత పరవినాడు. రాజనీతి 
(సృ స్వతఠత,త (పతిపత్తికి అడ్డుగా నిలిచే మతాన్ని, నైతిక కాస్తాన్ని రాజనీతి 

సం నుంచి స్పష్టంగా వేరు చేసినాడు కార్యసాధనలో మాతంమే మత సంస్థ 

వు ఉపయోగించుకొనవలెను కాని, వాటి (వభావానికి మాతం గురి కాకూడదు. 

గ దాకరో సుస్థిరత, శాసన విధేయత రాజ్యంలో ఏర్పరచవచ్చు. మత నైతిక 

నాలు రాజనీతికి లోబడి యుండవలెనని మెకియవెల్లి వక్కాణించాడు. *8 

బిల్యుని అర్జశా_స్త్రం, మెకియవెల్లి 'దిప్రిన్స్‌' అనే గంథాలు సిద్ధాంతవివరణలో 

లకల్న కలిగి వున్నాయి. జయాభిలాషి అయిన రాజుకు వుండాల్సిన గుణాల్ని 

ఏడంలో ఇద్దరు షరస్పర నంబంధాన్ని కలిగి వున్నారు, వీరిద్దరు పృయోగాత్మక 

పాలనా పద్దతుల గురించి చెప్పడం వల్ల వాస్తవిక రాజకీయలతో సన్నిహిత 

బంధాన్ని ఎర్పరబుకొన్నారు. ప్రయోగాత్మక రాజనీతికి ఇరువురూ నూతన 

క్పథాన్ని కలగ చేయడంలో సఫలీకృతులై నారు. 


జనీతి _ భారతీయుల నిర్వచనం ఏ 


భారతీయ రాజనీతికి ధర్మం మూలం. ధర్మాన్ని రక్షించడమే రాజు కర 
౦. ఇలాంటి రాజా అధర్మపరుడు కాకుండా వుండడానికే రా జనీతిళాస్త్ర౦ 
౦బబడింది. ధర్మానికి ఎర్పడిన వివత్తు తొలగింజడానికే బ్రహ్మ రా జ నీ త్రి 
నన్ని తయారుచేశాడు (భార. శాం 2-198 నుంచి ౦08). కాబట్టి రాజుఅనే 
కు ధర్మర క్షణకై ఆవిర్భవించాడని స్పష్టమవుతోంది. ఇలాంటి గురుతర 
న్యత స్వీకరించిన రాజు అవినీతిపరుడుగా మారకుండా, అతనికర్తవ్యాన్ని గుర్తు 
పడానికే రాజనీతిశాస్త్రం అవనరమవుతుండి. "అన్వీక్షకీ (యీ వారల యోగ 
మములకు దండము సాధనము, దాని పయోగమే దండనీతి. అది ఇది వరకు 
౦బని దానిని అభింవజెయును. లభిందిన దానిని వరిరక్షి౦చును, రక్షింవబడిగ 


4 


దానిని వృద్ధి చేయును వృద్ధిగావించిన దానిని సత్ప్చాతు,ల కందజేయును. లోక 
యాత అంతయు దానివైఆధారపడి యున్నది.8-” అని కౌటిల్యుడు దండనితిని 
నిర్వచించాడు: "'సంపద కోసం పృయత్నించడం, సంవదను అభివృద్ది చేయడం 
గడించిన దానిని రక్షించడం, రక్షించిన దానిని చక్కగా వ్యయం చేయడం రాజ 
విధులుగా” తిరక్కురళ్‌ చెబుతోంది.!0 ప్రాచీన సాహిత్యంలో చెప్పబడ్డ రాజనీతి 
విషయాలు పరిశీలి స్ప్రే రాజ్యం అవలంబించే సీతినే రాజనీతి అనవచ్చు. అ౦టే 
రాజ్యపాలనకు అవసరమైన వనరులను సమకూర్చుకొని వాటివి సమన్వయిలివి 
తెలివిగా అధికారాన్ని పుయోగించి పరిపాలన చేయడమన్నమాట. రాజ్యం సప్తాంగ 
సంయుతం, రాజు సప్తాంగాల్లో ఒక అంగమే అయివప్పటికి రాజ్యాన్ని సక 
మంగా పాలించే బాధ్యత రాజుదే. అందువల్ల రాజు రాజ్యాన్ని పాలించేపద్దతులను 
తెలిపేది రాజనీతి అని నిర్వచించవచ్చు. 
రాజనీతి పర్యాయ పదాలు ;._ 
మన సాహిత్యంలో రాజనీతికి పర్యాయ పదాలుగా దండనీతి, అర్థశాస్త్రం, 
నీతిశాస్త్రం, రాజనీతిశాన్ర్రం, రాజానం, రాజధ ర్మం, క్షతియధర్మం అనేవి 
కనిపిసాయి. 
దండనీతి :. దండం విర్వచనాన్ని గౌతముడు ఇలా పేర్కొన్నాడు. 
హౌ దండము అనే పదం, 'డం” అనే మూల పదం నుంటి వచ్చింది; 'డం' 
అనగా నియం|తణ చేయు అని అర్ధం. రాజు వర్ణాశమ ధర్మాల్ని అతిక్రమించిన 
వారిని దండన ద్వారా నియశ|తణ చేసాడు”! 
"The etymology of danda is derived from the root dad, 
‘to hold’. He also refers to the views of others citing their names. 
Thus, according t0 Aupamanyava, dand is to be derived insted from 
the root dam’ to tame; to bring under control’ ‘12 
దండం అనే పదం విపులార్హాలతో కూడుకొని వుంది. 
పగ “తార కొద్దిగా భావించరాదు 
కాంచెపు ఫణినైన కొటెడి కొరకు 
ఘనమైన దండమే కావలె గాని 
కూడదు చులకని కోలల గొట్ట 
తప్పెనా తమకాన తరిమి కరిచెడిని, (ప్కవీ,చ. పుట. 30) 
దండం అనే పదం కేవలం 'కర ఆనే అర్ధంలో వాడబడింది. 
“దండార్హుల ద9డింపమి 
దండానర్లు=గు వారి దండించుట యీ 
రెండు నకీర్తి దముల. భూ 
మండల దాయక నిరయమగ్నులజేయున్‌” (కళా. 7.269) 


5 


ఇక్కడ దండించోడమనేది శిక్షి ంచడమనే అర్థంలో వాడబడింది. 
. “దండము లేకన్నను [బజ 
లొండొారువుల న్నాకమింతురువిత స్టితి యై 
నుండవు వర్ణాశ$మములు 
దండింపని భూమి వతికి ధర యెర్పడునే.” (న.నీ.స-_1_ఠిరి) 
'"దండ౦ంబు రాజునకుం బరాయణంబు...” (భార్క శాం-8-111) అని రాజనీతిక్రి 
ఎడలుగా “దండం” అనే వదాన్ని పృయోగించారు, 
దండసితిని గురించి కౌటిల్వుడిలా చెప్పాడు. “చతుర్వర్ల చతురాశ్యామము 
అతో కూడిన ఈ లోకం రాజదండముచే పాలింవబడి, న్వధర్మ కర్మలయందభఖి 
రువి కలిగి | పజలను తమతమ మార్గములందు నడుచునట్లు చేయుచున్నది “413 
ఫీమ్మడు దండనీతి జన్మవృత్తాంతం చెబుతూ దండనీతికి మరో పేరు సరస్వతి అని 


అంటాడు. 14 


అర్హకాస్త్రం ;- రాజనీతి శాస్త్రాన్ని అర్హకాస్త్రం అన్నారు, “భూ సంపాదన 

పరిపాలనముల నుర్దశించిపూ ర్వా బార్యులచే ఎన్నెన్ని ఆర్థశా స్ర్రములు రవింపబడ్తినవో 

వానినన్నిటిని సమకూర్చి ఈ అర్థశాస్త్రము వ్యాయబడింది.”15 అని కౌటిల్యుడు 

చెప్పడంకల్ల అంతకు పూర్వమే రాజనీతిశాస్త్రం అర్హశొస్త్రం అనే పేరుతో చెలామణీలో 
రా o 


వుండేదని తెల స్తుంది. 


సిత శాస్త్రం :- “నీతి ఆన్న పదానికి తీసుకొని పోయేది, “వేర్చేది” అని అర్థం. 
అంటే మానవుని సన్మార్గంలోకి తీసుకొని పోయేది, సచాభరణవై వు వేర్చేది నీతి 
అని చెప్పవచ్చును. 16 పాలకులను, పాలితులను సన్మాంర్ల్గలోనికి, సదా చరణ 
వెవుకు తీనుకు పోవడానికి నీతిశాస్ర్రగంథాలు రాయబడ్డాయి. రాజ్యాన్ని పాలించ 
డానికి రాజులకు తగిన సూచనలు ఇందులో వున్నాయి. 


“ వ్యసనములు మాని రాజు విద త్పంగ 

సంగియై వురాణితిహాసములు వినుచు 

నీతి విను నేని సృపతికి నేర్పు మిగులు 

వసుధ బామునకెజికలు వచ్చినట్లు ” [స.నీ.స. 1-84] 
“ నీతి యెబగువాడు నిభిలంబు లందును, 

ఖ్యాతి లాభ పూజలందు నొప్పు __” [స.ని,స, 1-93] 


“Of the prince who does not follow Niti the Kingdom is weake- 
ned, the army is inefficient, and 1౧9 civil service is disorganised 


6 


other elements of the state get topsy - turvy, in short, - evils 
prevail everywhere - “*7 అని అంటాడు శకనీతికారుడు, 


నీతి కాస్తానికే న్యాయశాస్త్రం అని మరో పేఠుంది. "...సకల శాస్త్రంబులంద 
నయ శాస్ఫ్రంబు ముఖ్యంబని తలంచి చెప్పం బూనితి... (స.నీ.న 1-7 
అని అంటాడు మడికి సింగన. '' నయ మార్గంబున లక్ష్మి....” "1న, Ss los 
అని నీతిశాస్తాన్ని (పశంసించడం వల్ల 'నయశాన్రుం ఎకో 0 ఒక్కటే. అగి 
తెలుస్తుంది, సీతిశాస్త్రాలు కర్తల పేర్లతో చెలామణిలో వున్నాయి. కామందక నీ 
శాస్త్రం, వకృనీతి నె సారం న టే 


రాజకశాస్త్రం ;- దండనీతిని రాజశాస్త్రం అనికూడ అంటారు. ఇది రాజులక 
సంహిత | 0048 for the rulers ] వంటిదని అంటాడు జయక్వాల్‌ _18 





రాజధర్మం = ఇది రాజులకు చట్టం వంటిది. [Law for the rulers ] అ 





అంటాడు జయకశ్యాల్‌ .19 


క పట్టిన కార్యమిళ్వరుడు పట్టి 'పరంగన్‌ జేరనిక చే 
పట్టుట రాజధర్మ మని పల్కెడు నీ = | జె.భార. 4-50] 


రాజనీతి శాస్త్రం :- ఇది రాజులకు నంబంధించిన నీతిశాస్త్రం. హిరణ్యకళిపుడ 
(వహ్ల్హాదుని చదువు గురించి అడిగే సందర్భంలో రాజనీతి ప్రసక్తి వుంది ఇత! 
విద్యలతోపాటు రాజనీతిని గురువులు బోధించే వాళ్లని తెలుస్తుంది, [అం.వి.పు 
2281] 


క్షతధర్మం ;_ రాజునే క్ష్మతియుడంటారు. 'క్షత్‌' 'తృయె అనే ధాతు 
నుంచి నిష్పన్నమెంది. అంటే గాయం నుంచి, ఉపద్భవం నుంచి స్వస్థత చేకూరే 
వాడు. క్షతియ ధర్యం, రాజధర్మం ఒ'ే అర్ధంలో వాడబడుతున్నాయి. బుగ్వే, 
కాలానికే క్షత్రియ శబ్రమున్నట్లు తెలుస్తోంది. “' యథా రాష్ట్రం గుపిత 
తో 20 క్ష్రత్రియశబ్దం ఇప్పటికీ, ల ఫ్‌ వుంద్‌ 

“కతి తియునకు శస్త్ర,ధారణం బార్తతాణ రక్ష ణార్థంబుగాదే . [మా. ష 
8.165] అని అంటాడు మారన. 


“దుష్ట శిర ణము సంత్ఫుష్టిగా జేసి 
శిష్ట రక్షణమును జేయంగ లేని 
క్షతియులక ల సతీ, రి కలుగస” [ ద్వి.భార. శల్య, 3.04 


7 


ది క్ష(కియ లక్షణం, కాశీ రాజుతో యుద్దం చేసి ఎందరినో బలిపె పెట్టడం ఇష్టం 
క్ర అలర్ము. డు తన రాజ్యాన్ని కాశరాజుకు “ఇవ్వబోయాడు. అందుకు కాశీరాజు, 


" క్షత్రియుడెందునాజి వెలిగా నిజ రాజ్యము వై రికిచ్చునే 
క్షత్రియ ధర్మవేది విటుగాదన కెట్టులు పల్కితాహన 
క్షైతంమునందు గా తువుని గెల్చి ధరితి9 పరిగ్ఫహింది స 
తక్షిత్తియుడెల్ల భొగములు గై కొనుగాకిటు లేలగై కొనున్‌ొ” [మా.పు 
-368] అనిక్ష[తియ ధర్మాన్ని చెబుతాడు. 


గొజనీతి కాస్త్రం _ ఇతర శాసాలతో పంబంధం :_ రాజనీతి శాస్రానికి చర్శిత, 


చి (4 2 ఎ గ 
9ర్ధకాస్త్రం, నీతిశాస్రాలతో బాల దగ్గర సంబంధం వుంది. 


ాజనీతి శాస్త్రం _ చర్విత :. రాజ్యానికి సంబంధించిన గత కాలపు తఈజకీయ, 
౨ర్జిక, సామాజిక, మత పరమైన విషయాలన్ని చరిత్ర చెబుతుంది. చరిత్రలో 
రిగిన కొన్ని సంఘటనలు రాజనీతికి అధారమవుతాయి. 


““ The Science of politics is the one science that is deposited 
ry! the stream of history like the grains of gold in the sounds ofa 
iver21 అని అక్టన్‌ _పభువు రాజనీతి శాస్త్రానికి ee వున్న సంబంధాన్ని 


)వరించాడు. 


“Political Science is the fruit of history and history is the 
oot of Political Science’ ‘22 అని షెల్లి పేర్కొన్నాడు. “గత రాజకీయాలే 


ఏటి చర్మిత”23 అని అంటాడు ఎడ్వగ్‌|ఫీమన్‌, _రాజాంతఃపుర నియమావళిని 
పేర్కొంటూ తమ రక్షణ పట్ల నిర్ధ్హక్ష కంగా వ్యవహరించి [పాణాలు కోల్పోయిన 
రాజుల పేర్లను ఉటహరణంగా ఇస్చొడు కొటిల్యుడు,24 ఇదే విషయాన్ని మడికి 
సంగన పేర్కొన్నాడు. [స.నీ.ప, 1-_288] ఇందియ లోలురై వతనమైన 
రాజుల్నికూడ కౌటిల్యుడు పేర్కొన్నాడు.25 ఇలా చరి|తలో జరిగిన సంఘటల్ని 
పేర్కొంటూ హోెబ్బరించడం రాజనీతి [గంథాలలో కనబడుతుంది రాజనీతి 
గ|సావికి బరిత్ర పరిశోధనాలయమని [12001?2100/] చెప్పవచ్చును. 


రాజనీతి _ అర్థశాస్త్రము :- కౌటిల్యుడు తన రాజనీతి శాస్ఫానికి అర్హశాస్ర్రమని 
సరు పెట్టాడు, “నునుమ్యుల జీవితమునకు మూలము అర్హము, అట్టి భూమిని 
గంపొదించు ఉపాయములు పాలించు ఉపాయములు _ దీనిని గురించిన శాస్త్రము 
అర్టళాస్త్రము' 26 . అని ఆయన పేర్కొన్నాడు. అధునికకాలం అర్తశౌస్వొనికి 


8 


కౌటిల్యుని అర్హక్యాస్తానికి ఎలాంటి సంబంధం లేదు. అధునిక అర్థశాస్త్రంలో వుండే 
ఉత్పత్తి , పంపకం, వినిమయం, వినయోగం అనే విషయాల్లో (ప్రభుత్వ (పభావం 
వుంది. ఆర్థిక నమస్యలెన్నో రాజకీయ జోక్యం వలనే పఠిష్క రింపబడుతున్నాయి. 
ఈచాడు కొన్ని రాజకీయ పక్షాలు తమ రాజనీతిలో భాగంగా అర్జిక సమస్యలపై 
దృష్టిని సారించి పోరాడుతున్నాయి. 

రాజనీతి శాస్త్రం--నీతిశాస్త్రం ;- సామాజిక, ధార్మిక, ఆర్థిక సంబంధ వ్యవహారాల 
రీతులను నీతిశాస్తాలలో చూడవచ్చు. "అర్ధశాస్త్రం ధర్మశాస్త్రాలలో అంతర్భాగమే, 
ఎందుకంటే యిది రాజు విధులనుగురింబి చర్చిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన 
లన లలు ధర్మశాస్రొాలలో కనిపిస్తున్నాయని” 27 డా॥ “పి.వి .కానేఅభి పాయ 
పడ్డాడు. “రాజు నడిపించకెట్లు ధర్మంబు ఏ నడచు.” (క$.7-81) అని అంటాడు 
శ్రీనాథుడు. అందుచేత రాజ్యమే ధర్మానికి మూలమని తెలుస్తోంది. రాజ్యానికి 
నైతిక ఆశయాలకు (పత్యక్ష సంబంధాలు లేవు. రాజ్యం (పవర్తన పుజల 
బాహ్య జీవితానికి సంబంధించింది. అధికారం, బలం దాని ముఖ్యసాధనాలు, 
నైతిక జీవితం అంతరంగికమైంది. కాబట్టి వ్యక్తి యొక్క (పత్యేక కృషి వల్లనే 
సాధ్యమవుతుంది. రాజ్యాధికారం వల్ల సాధించడానికి వీలుకాదు. (పత్యక్షంగా 
నైతిక జీవనాన్ని ఉద్దరించడానికి రాజ్యాధికాబాన్ని ఉపయోగిస్తే నైతిక జీవనమే 
నిరర్థ్ణకమవుతుంది, రాజ్యాధికారానికి భయపడి (పజలు తమలో నైతిక విలువలు 
వున్నట్లు నటిస్తారేకాని, నిజంగా సదాబార సంపన్నులు కాలేరు 


రాజనీతి పుట్టుక :- సప్తాంగ సహిత మైనది రాజనీతి. స్వామి, అమాత్యులు, 
రాష్ట్రం, దుర్గం, కర పైన్యం, మిత్రులు అనేవి సప్తాంగాలు, మొట్టమొదట 
(బ్రహ్మదేవుడే రాజనీతి కాస్తాన్ని తయారు చేసినట్లు భీష్ముని మాటల వల్ల 
తెలుస్తుంది. “కృతయుగం మొదట్లో మానవులను పాలింబడానికి రాజులేడు, 
పుజలు ఒకరికొకరు రక్షకులు, కాల (కమేణ వాళ్ళలో లోభం, దురాశ వంటి 
సంకువిత భావాలు పెరిగి, ధర్మగ్గాని ఎర్చడింది. మునులందరూ కలసి బృహ్మ 
దగ్గరికి వెళ్ళి భయంతో మొర పెట్టుకొన్నారు. బ్రహ్మ వాళ్ళకు అభయమిచ్చి 
నప్తాంగాలతోకూడుకొన్న నూరువేల అధ్యాయాలు గల ఒక కౌస్తావ్ని తయారు 
వేశాడు, దాని పేరే రాజనీతి లేదా దండనీతి. ఇది [వజాహితం కోనం ఏర్పడింది. 
(పజలందరికీ సులభంగా అర్థమయేందుకు విశాలాక్షుడనే మహాత్ముడు దీన్ని 
సంక్షి పం వేశాడు. ఆ తరువాత దేవేందుడు కాస్తా, బృహన్బతి మరికాస్తా ఆ 
గాసాన్ని కుదించారు. చివరికి చశ్మృకుడుదాన్ని వేయి అధ్యాయాలకు తగ్గిస్తే అప్పటి 
మంచి చాలామంది మనులు కాలానుసారంగా ఇంకా తగ్గిస్తూ చెబుతూ వచ్చారు." 
భార.శాం. _-2-క1199నుంవి శీ0౮). 


9 


ఇదే విషయాన్ని వకునీతి ఇలా పేర్కొంది. 


"For the good of men Bramha, the self-created Lord, had spoken 
that treatise on morals which contained 100 Lakhs, i.e. 10 million 
slokas By a process of selection, the essence af that Nitisastra, 
which was an extensive argumentative thesis, has been compiled in 
an abridged form by vasistha and others like myselffor the increase of 
prosperity of rulers of the earth and of others whose life is of short 
5pan'28 దేవతలపై మానవులకున్న (పగాడ విశ్వాసాన్ని, భయాన్ని, భక్తిని 


దృష్టిలో పెట్టుకొని, సామాజిక నియమాల్ని, మార్చుల్ని లేదా ఇతర అంళగాల్ని 
(పజలు గౌరవించడానికి వాటికి దై వికాంశాన్ని మేళవించేవారు. ఈ పరంపర 
లోనే రాజనీతి శాస్త్రం ఆవిర్భవించడానిక దేవతలే కారకులు అని వకటించారు. 
బృహ్మ, విష్ణు, మహాశ్వరుల చేత రాజనీతి శాస్త్రం మానవులకు సం[కమించింది 
(భార.శాం, 3-155 నుంచి 121) అని చెప్పారు. రాజనీతి దె వసంబంధమైనా, 
మానవసంబంధమైనా అది అవిర్భవించింది మాతం ఖచ్చితంగా పృజాహితం 
కోసమే, రాక్షసుల గురువైన ఖకుడు, దేవతల గురువైన బృహసృతి రాజనీతి 
రచించినవారిలో [పథములని (పతీతి. అందువేత కౌటిల్యుడు తన గంథాది లోనే 
వాళను పతించాడు.29 (ఓం నమః జక బృవాస్నతి భ్యామ్‌) భారద్వాజుడు, 
భగ గ పిశునుడు, కౌణపదంతుడు, వాతవ్యాధి, బాహుదంతవు.తుడు, 
చార స్పత్యులు, బెళననులు, మానవులు, పారాశరులు, అంభీయులు” మొదలైన 
బా ది 
వాస్త కౌటిల్యుని కంటి ముందున్న రాజనీతి శాగ్ర్రకారులని అర్థశాస్త్రం వల్ల 


అట 


రాజనీతి ఆవశ్యకం :- రాజ్యపాలకులు నీతి సూత్రాలను తప్పని సరిగా పాటిం 
వాలి. నె తిక చర్యలవల్ల సామాజిక విధానం పటివ్షమవుతుంది. సామాజిక అరాచ 
కత్వం రాజరిక వ్యవస్థత్‌కు పునాది వేసింది. బృవ్మాబేత రాజనీతిశాస్త్రాన్ని రచింప 
చేసింది. సంఘంలో అరాచకత్వం తలెత్తకుండాఉండడానికి చాజుకుదండనాధికారం 
ఇవ్వబడింది. దండనీతిని తగిన రీతిలో పృయోగించడం రాజు గొప్పతనాన్ని చెబు 
తుంది. తిరుగులేని దండనాధికారం రాజులను నిరంకువలుగా మార్చడానికి దారి 
పీసింది. “అధికారం మనుషులను అవినీతిపరులుగా మారుస్తుంది. అంతులేని 
సంపూర్ణ ఆధికారమయితే అది హద్దూ పద్దూలేని అధమాధమాలుగా మనుషులను 
మారుస్తుంది” 30 అన్న ఆక్టన్‌ పృభువు అభిప్రాయం చాలా సమంజసమైంది. 
స. సార్వభాముడెన భూపతి యాజ్ఞ కెల్లవారు దల్లడిల్ల వలదె?”.... (అము 
4.206) అని రాయలు చెప్పడం రాజుల అప్రతిహత మైన అధికారాన్ని తెలుపు 
తోంది. దుర్మార్గుడైన రాజు చేతిలో అధికారం ఉన్మత్తుడి చేతిలో ఆయుధంలాంది, 


10 


" అల్బబుద్ధి వాని కధికార మిచ్చిన 
దొడ్డ వారి నెల్ల దొలగ గొట్టు" అని వేమన చెప్పివ మాట తిరుగు 
లేని వాస్తవం. విస్తృతాధికారాలు రజత నిరంకుశత్వపు బాటఅ గుండా పయ 
నిలివ వేశాయి. రాజుల స్వార్దం పజల జీవితాలను మరు వపు ల్లోకి నెట్టింది. 
రాజుల రాజ్యకాంక్ష కు రాజనగరాల, జనపదాలు తగలపడి పోయి ?ధిలాలుగా 
మిగిలాయి. “పుడమితల్లిని రక్త లో పూసిన మంచారంలా”* వేసింది. ఇదిచా రితక 
సత్యం. ఇలాంటి దుసితి ee వుండడానికి, రాజులను నై తిక వ్యక్తులుగా 
తీర్చిదిద్దడానికి రాజనీతిశాస్తాణు అవ అవసర రమైనాయి. అనమానత్యం నంఘర్షనలకు 
మూలం, బలవంతుడు, బలహీనున్నిదోబుకునే ' మత్స్యన న్యాయం అమలు రాకుండొ 
పాలకులు రాజ్యాన్ని కాపాడాలి. ఒకరినొకరు చంపు కోకుండా పుండే పరిస్థి 
తులు కల్పించాలి. ఇంతటి గురుతర బాధ్యత స్వీకరించిన రాజు స్వార్థపరుడు, 
అవినీతి పరుడై తే, నియంతగామారి సమాజాన్ని అధోగతిపాలు చేసాడు. ఇలాంటి, 
రాజుల మనస్తత్వాన్ని, కార్యకలాపాలను మార్చడానికి, వారికి కర్తవ్య బోధచెయ 
డానికి సబ్చీలురై న మంతులు, పురోహితులు, మునులు మొదలై న వారు రాజి 
నీతిని మౌఖికంగా చెప్పడమో లేదా లిఖి తంగా భ్యదపరచడమో చేశారు. నై తిక 
వ్యక్తులు లేకుండా నె నై తిక సమాజం వుండదు. సమాజానికి ఆదర్శ వంతుడై న? రాజు 
నుంచే నీతికూడా (ప్రారంభం కావాలి, నీతితో రాజ్యపాలన చేయాలి. "నీతికి 
బాహమ్యులైన ధరణీవర మెత్తురే వారి నుత ముల్‌” (భార. ఉద్యో. 2.71) ఆని 
అంటాడు తిక్కన. అవినీతి పరులైన బక్రవర్తులు ఎలా వతనమైపోయారో మన 
సాహిత్యం ఘోవషిసోంది. వేనరాజు' వృత్తాంత మే (హరి.పూ.భా, 1-108) దీనికి 
నిదర్శనం, అన్ని శాస్త్రాలు, శాగ్ర్రధర్యాలూ కలిసి పోయే మహాసముద్రం రాజు 
ధర్మం. దాని రహస్యాలను సంపూర్ణంగా ఆకళించుకోవడం సామాన్య విషయం 
కాదు. అందుకే రాజకుమారులకు విద్యాభ్యాస సమయంలో అన్ని విద్యలతో పొటు 
రాజనీతిని భోదించే వాళ్ళు, భరత, వాత్సాయన మొదలై న శాస్త్రాలలో నై పుణ్యా 
న్ని, రథ, గజ. తురగాలను ఆధిరోహించడంలో నేర్పును, కోదండం, కరవాలం, 
కుంతం మొదలై న (ప్రసిద్ద ఆయుధాల్ని (పయోగించడంతో పాటు వివిధ కళలలో 
పళస్పిని పొందడానికి రాముడు కుళలవులకు పత్యేక శిక్షకుల నియమించి వాళ్ళకి 
జీతాలిచ్చెవాడు, (నిర్మా 10-156) రాముడు కుశలవులకు రాజవిద్యలు నేర్చి 
నట్లు విడితమవుతోంది, 
i “నయ మార్గంబున అమ్మం ఆక గలవో నారాయణుండుండు ని 

శయ మచ్చోవర ధర్మ వృత్తికి నిజస్తానంబు తన్మూలమై 

జయమెల్లప్పుడు నుల్లసిల్లు దిజగత్సం సేవ్యమై కావునన్‌ 

నయ శకాస్త్రంబె వివేక ధన్యునకు జింతారత్న మెల్లప్పుడున్‌ .” 
(న.నీ,స 1-38) అని అనడం వల్ల నీతిశాన్ర ప్రాముఖ్యం తెలుసోందిః 


11 


“3 మెక్కేల నీతిశాస్త్రము 

దక్కక నెవ్వండు నదువు ధరనెవ్వడు పెం 

పెక్కగ వినునాతడు దా 

జిక్కడు సురపతికినైన సిద్ధంచెందున్‌.” (స,నీ.న, 1-48) 


నీతిశాస్త్రాధ్యయనం చేసినవాడు సురవతికి కూడావిక్కడట! వాడికి లాన్సువం ఎక్కు 
వవుతుందని అర్ధం, ఇదినితిశాస్త్ర ఆవళ్యకానికి పతాకస్థాయి. దుష్యంతుడు తన 
కుమారునికి (భరతునికి) పట్టం కల్పెటప్పుడు, (శృ.శా. 4_157 నుంచి 179) 
రుక్మాంగదుడు వేటకు వెనతూ తన కుమారునికి (ధర్మాంగదునికి [రుక్కాద, 
శ_14 మంచి CT) యామున (పభువు రాజ్యాన్ని కుమారునికి అప్పగించి 
వాసపనానికి పోయేటప్పుడు (ఆము. 4_204 నుంవి 285) రాజనీతిఉపదేశిం 
చబడింది. 

“ఏమి సుభాషితంబు పరియింబితి పతక నాజనీతులే 

మేమి యెబుంగ జెప్ప గురిడిప్యుడు ర్‌జగు వుస కంబునం 

దేమి లిభించి యున్నయదియిప్పుడు పాఠక శక్తి జూచెదన్‌ 

మామది కింపుగా జదువు మా యొక పద్యము వీరిముందబన్‌ 

(ఆ.వి.పు ి.281) 


హిరణ్యకశిపుడు పృహ్లాదుని విద్యార్దనా శకి ని పరిరక్షించే 
సందర్భంలో గుఠువు నేర్చిన రాజనీతి ఏమిటని పృశ్నిస్తాడు. “ఇదే. విషయం 
భాగవతంలో కూడవుంది. (7. 136)ఉత్సాహ, పృుభు, మంత్స?క్తికి సం బంధిం 
విన పాలనాశాస్తాలు రాజకుమారులకు నేర్పేవారు. (భాగ. 7-189) రాయలు 
తిమ్మరుసువాఅడిగి రాజనీతిని అకలింపు చేసుకొన్నట్లు తెలుస్తొంది (కృ.వి 2-47) 
సంజయ నీతి, విదుర నీతి, చాణుక్య నీతి, భర హరి నీతి శతకం మొదలై న 
నీతి శాస్త్రాలను కర్నాటక రాజులు తెల్లవారుజామునే వినేవారని, వాటిని రాజుకు 
వినిపించడానికి పత్యేక నీతి శాస్త్రపు "చదువరి వుండే వాడని తెలుసొంది.32 
ఆ నీతిని విని రాజుఖు తదను గుణంగా [పవర్తించడానికి పృయత్ని౦చే వాళ్ళు. 
అప్బాజి, అయ్యమరసు, కొండమరసు మొదలై న మంతులు రాయలకు రాజనీతిని 
ఉఊపదేశించడంతోబాటు "...... ..సొధువులై న వార్తకున్ను, సాధు జంతులకున్ను 
బాధజేశే సేవారిని శిక్షంపక పరాకు జేస్తేను రాజధర్మత్వమున్ను, ఐళ్వర్యమున్ను, 
జేసిన పుణ్యమున్ను క్షిణమైపోవునని....” 33 'హెచ్చరించడమూ కనిపిస్రోంది. 


“రాజలక్షణమెయ్యది దాజ్టలక్ష్మి 
శాశతంబుగ నుండుటే సరణి రాజ 


12 


నీతులెన్ని విధంబులు నిభిలమెలమి 

దెలువు మెంతయు నామది తేటపడగ” (కృవి,2. 48) 
అని రాయలు మంతి అప్పాజిని అడగడం, ఆయన రాయల వారికి రాజనీతి బోధ 
చేయడం గమనించదగిన విషయాలు. 

“గురుడిం[దునకుం దెచ్చిన 

సరణిన్‌ బహునీతి ధర్మ శాస్త్ర స్ఫురణం 

బెటీగించితి వెంతయు ను 

స్టీరమతి నింతయు (గహింబితిన్‌ మం|త్రిమణీ ! ” (కృ,వి 2.60) 
అని రాయలు సంతోషం వ్యక౦ శేయడల వుంది. నీతి కళాకోవిదుడైన రాజు 
సంపద, విజయ కీర్తి మొదలై శ వాటితో పృుకాశిస్తూ, శ్యత్రువులచేత ఎప్పటికి 
నాళనంకాడు (సంని.స,-_1-2న29), కాబట్టి రాజులు నీత్రి శాసనాన్ని అపోశన 
పట్టడమెకాక ఆచరణలో పెట్టాలి. 

“ఎ జాడవాడు రాజగు 

నా జాడ (పజయు దిరుగుననుదినము' యథా 

రాజా తధా (ప్రజా యను 

నీ జనవాదంబు వింతయేయిపుడనుడున్‌ ” (బె.వేం.పం.తం,1-_ 
401) (వజల్లో నైతిక విలువలు పెరగాలి, అంటే రాజు వారికి ఆదర్శవంతు 
డుగా నిలవాలి. నైతిక విలువలు లేని వ్యకి, రాజైతే (వజల్లో అవినీతి “పెరుగు 
తుంది. రాజ్యం అరాజకమవుతుంది. రాజు నీతిమహిమతో భూమిని పాలిస్తే 
దేవేందుని వలె (ప్రకాశిస్తాడు. నీతిహన్యుడైతే సంపదలు కోల్పోయి దీనుడవు 
తాడు. (రుక్కా,చాలి.15) నీతి శాస్త్రం యొక్క అవసరం, పాాధాన్నం ఇలా 
పేర్కొనబడ్డాయి. “నీతి శాస్త్రం అనేది సద్గుణాలు, నంతోషం, సంపద, వవిత 
తతో కూడు కొన్నదిగా భావించబడుతోంది. కాబట్టి పాలకుడు ఎల్లప్పుడూ 
జాగృత గా దాన్ని అధ్యయనం చేయాలి. నీతి శాస్త్రం తెలుసుకోవడం వల్ల పాల 
కులు శ|తువులను జయించడంలో, (పజల ([పేనూనురాగాన్ని పొందడంలో 
(సజల మధ్య సఖ్యత చేకూర్చడంలో, రాజ్యపాలనలో విజేతలుగా వుంటారు. 
అహారం లేకుండా మానవ శరీరాన్ని ఎలా కాపాడలేమో, అలాగే నీతి శాస్త్రం 
లేకుండా మానవ కార్యకలాపాలలో స్థరత్వాన్మి సాధించడం కష్టం. నీతి ాస్త్రం 
అందరికీ ఉపయోగవడుతుంది. కాబట్ట అందరిచేత గౌరవించబడుతోంది. (నభువు 
పృజాపాలకుడు కావడం వల్ల ఈ శాస్త్రాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. 
రోగగ్భస్తుడై న వ్యకి, నిర్జేశించబడని ఆహారాన్ని గృహిస్తే రోగాలు వెంటనే 


13 


ఎలావృద్ధి చెంది, తమంతట తొమే వేగంగా బహిర్గత మవుతాయో అట్లే రాజులు నీతి 
కాస్యొన్ని అధ్యయనం చేయకపోతే శత్కువులు హఠాత్తుగా రాజ్యాన్ని వశవరుచు 
కుంటారు. నీతిలేకుండా [వజారక్షణ, దుష్టశిక్షణ అనే pea ముఖ్య రాజవిధులు 
సాధ్యంకావు నీతిని పాటించే రాజు పూజ జలవేత గౌరవించబడతాడు. నీతినిపాటించని 
రాజుకు ఆదరణ వుండదు. ఎక్కడై తే నీతి. శౌర్యం కలిసి వుంటాయో అక్కడ 
సర్వతోమణాభివృద్ధి వుంటుంది. రాజ్యం మందిని పెంచేవిధంగా, [పజానుకూలం 
గా ఆలవోకగా కొనసాగాలంటే నీతి ఆదరించబడాలి, రాజు తప్పనిసరిగా తన 
ఉనికి కోసం నీతిని అనుసరించాలి. నీతిలేకపోతే రాజు పరిస్టితి చిల్లులు వడిన 
పాత్రృవలె వుంటుంది. ఇది రాజు శకి సామర్థ్యాలు తగ్గడానికి వీలునూ తద్వార 
శ తువులకు సంతృప్తి నీ కల్గిస్తుంది.” "ఆదర్శ రాజ్య పొలన రాజనీతిని పాటింబో 
డం ద్వారానే సాధ్యమవుతుంది. 


“సీతి పథమన గార్యంబు నిశ్చయింవి 
తగవుదప్పక సేయునతండు మీద 
నిడుమ పొందడు, ధర్మంబు విడివి వొప్పు 
దప్పికావించు నతడు సంతాపమొందు.” (భాస్క, యుద్ధ. 99) 


“ఘనబాణ నిహతి యొక్కని గూల్పుగాని 

విను నీతిదెగటాడ్చు విమతి కోటులమ 

నీతి లావున గాదె నృపుల భూవలయ 

మాత ౧కములు లేక యరయుచున్నారు. " (ద్యి.భార.ఉద్యో. 1-18) 
సతి యె, శక్త సామర్థ్యాలూ, గొప్పదనం ఇలా కీ ర్రించబడ్డాయి. 
ధర్మతశ్వ్వం :- “ధరతి విశ్వం లోకాన్‌ వా, యద్వాధియతే ధర్మాత్మభి:” అనేది 
భర్మళద్దానికి వ్యుత్పత్త్యర్థం. అ౧టే విశ్వాన్ని లేక లోకాన్ని ధరించేది _మహత్ము 
లచే ధరింబబడేది అని ఆర్థం. ధర్మశబ్దానికి 'శుతిన్మత్యాది విహిత కృత కము 
సుకర్మములు చేయుటచే కలుగు అదృష్టం, పుణ్యం, న్యాయం, ఆవారం, స్వభావం 
గుణం, అహింస, యజ్ఞం, ఉపనిషత్తు, వేదాంతం మొదలై న అర్ధాల్ని చెబు 
తున్నా నునఘంటువులు.35 . "పాన ఫెనర్‌ ఎఫ్‌ కిల్లార్న్‌ ధర్మపద పృయోగానికి 
గల అస్పష్టతను, అయోమయ అన్వయాన్ని "కొలగించడానికి పృయత్నిస్తూ 
“ధర్మము అనే సంస్కృత య వివిధార్ధాలను స్సు రింజేసే ఆంగ్లపదం 
లేదని స్పష్టీకరింవినాడు, డాక్టర్‌. వీ*వి. కానే pe అభిప్రాయంతో ఏకీభవిస్తూ 
ఖచ్చితమైన అర్లాన్ని వివరించడం కష్టసాధ్యమని అభ్యిపాయ పడీనాడు, "36 


14 


ఈనాడు ధర్మం అంటే ఆర్జికసమత అని చాలామంది జ ఉంది. 
పాచీన భారతీయులు ధర్మాన్ని విశాల దృష్టితో చూశారు, “ణాతయతి ఇతి 
ధర్మ ః” అని ధర్మాన్ని మన మతగంథాలు ఆధివర్ణిస్హ న్నాయి, "ధరో రక్షతి 
రక్షిత:” ఆనేవాక్యం కూడా ఇదేవిషయాన్ని చెబుతో ది, తననుర క్షించినవాళ్ళని 

ధర్మం రక్షిషుందని అర్థం. వ్యకి జీవితంలో వివిధ విష మూలను ee 
నిర్వహింపచేసి, లోకవ్యవస్థకు సామరస్యాన్ని వే ర ధర్మం. అధర్మపరుడైన న 
మానవుడు తాను ఇబ్బందులపాలు కావడమే కాక సమాజాన్ని ఆపదలపాలు చేస్తాడు 
ఇలాంటి స్పీతి రాకుండా మానవుని కట్టుబాట్లలో ఊంచడానికై సొంఘిః, నై తిక 
శాసనాలు “ఏర్పడ్డాయి, వీటిని అనునరించ్‌ మానవుడు తన జీవితంలో నాలుగు 
' పురుషార్దలను సాధింబాలి.. ఇవే ధర్మార్ధకామ యోక్షాలు. మొదటి మూడు ఐనాక 
జీవితానికి సంబంధించినవి. వీటినే తివర్గం అంటారు. లీటితో ధర్మం ఇచితానికి 
పునాది వంటిది. ధర్మం మానవునికి మానవత్వాన్ని కలిగిస్తుంది. పజల మభ్య 
సంబంధ బాంధవ్యాలను సక్రమంగా నడిపించేది ధర్మం. తనసహక్కులను రక్షీందు 
కొంటూ, పరుల హక్కులను గౌరవిస్తూ, స్వార్ధాన్ని పరిమితం చేనుకొంటూ, 
త్యాగాన్ని పెంపొందించుకొంటూ మానవజాతి య. న్నతికి కావలసిన గుణ 

సంపద అలవరచుకోవడం మనిషి బాధ్యత - కాబట్టి సూనవ సమాడాన్ని సాలిందే 
రాజు ధర్మస్థాపన చేయా లి, అరగ ర 


చు 


0 


మాత్ర, ధర్మంతో వోరాడా 


"సాటివారు నిన్ను సాధింపగా లేకు 

ధర్మ మెపుడు నీవు తప్పకున్న ” 

"ధర్మమే నృపులకు దారయోగంబు........” అనీ వేమన రాజులక్ష 
తారకమం(తం ఉవదేశించాడు. ధర్మంతోనే రాజ్యాన్ని పొందాలి, ధర్మంతో 
దానిని పొలించాలి, ధర్యం ద్వారా (పాప్పి చిన సంవదను రోజు పోగొ ట్లు కో 
లేడు. ఆసంవపద ఆ రాజును విడవలేదు.38 [ప్రావీన భారతీయ రాజనీతి తత్త్వవేత 
అందనూ, రాజనీతి£ నైతిక షం. చేకూర్చారు. రాజుల స్వార్ధాన్ని నీ 
శించారు. సమాజ (శ్రేయ? బ్బ రాజధర్మమని నిర్ధారణ చేశారు. ఎక్క జతే టర, 


15 


(సొనికి, అర్హకాస్తానికి విభేదం ఏర్పడుతుందో అక్కడ అర్థశాస్త్రంలో చెప్పిన 
న్ని ఆనరింవాలిక9 అని నారదస్మృతి తెలుపుతోంది. [పావీన భారత రాజరిక 
'లనలో రాజు అర్థశాస్తాన్ని |పజలు ధర్మశా[సాన్ని అవరించేవాచ్ల. ఈ రెండింటికి 
నేదం ఏర్పడితే రాజు (పజల ధర్మశాస్రాన్నే అనుసరించాలి. ఎందుకంటే ధర్మ 
న్రుం, అర్హశాస్త్రం కంటే బలవత్తరమైందని యాజ్ఞవల్క స్మృతి స్పష్టం చేసింది. 
ఫగాస్త్రాతు బలవద్ధర్మ శాస్త్రమ్‌ ఇతిస్థితిః:” [యాస్మృ. ని=డి1] ధర్మం, ధర్మ 
రూపం గురించి తా "పేర్కొనబడింది, 
“రాజు ధర్మము తోడ రాజ్యంబు సేయ. 
భూజనులకు ధర్మ బుద్ది నుండుచురు 
ధర్మంబు దప్పక ధరణి పాలించు 
నిర్మ బాతులు Ws, నిత్య bh 
ధర్మ బటు రాజుల చ యేలించు. 
ధర్మంబు శరణాగత త్రాణ కీర్తి 
గలిగించి రక్షించుగాన ధర్మమున 
గలుగని యర్హంబు గలదె బోకముల 
ధర్మంబు నా నొండు తలపోయలేదు 
ధర్మ స్వరూవంబు దరణిశ వినుము 
దాన-బు సేయుట దయగల్లి యుంట 
మానుగా పెద్దలు మన్నింపమనుట 
వాదన సేయక వలయు బెజోర 
మందిత గీతి నాదుబడియు ధర్మంబు "20 
మనుస్మృతి దర్మానిక సది నిర్రశించింది. పృయత్న స్వభావాని 
a రోజులకు ధర్మం పడి లక్షాకకాల కో కూడుకొన్నది. తతి. కమా. దయ, 
స్టేయం, ₹ొబం, ఇదియే re a విద్యా, సత్యం అ 85 కోధం41 అనేవి. 
“ధర్మంబు తన్ను చెనుబును 
ధర్మంబభి వృద్ది పొంది తనుబదికించున్‌ 
ధర్మము కర్మ "కరంబని 
థర్మం శం సంతతముతత్వజ్ఞుల్‌ (బె *వే.పం.తం. 8.126) 
ని ధర్మం ఆచరించడం వల్ల పొందే పృమోజవాలు పేర్కొనబడినాయి. ధర్మానికి 
శని కలిగిన పుడు, సాధుజనోవ్చి రక్షించడానికి, దుర్మార్గుల్ని ' నిర్మూలించడానికి 
ర్మాన్ని స్టీ సిరంగా (పతిప్పించ డానికి పతి యుగంలో అవసరమైనవుడంతా అవత 
సొనని కృష్ణుడు ధర్మరక్షణ గురించి అర్జునునితో. చెప్పాడు, 


శూద్ర అ 


16 


బలల నాలా ల నాలాయంంహాడాతముంనాందయనా నయా దెదోడో 

hi a పుట 8న 

1. రాజనీతి తత్త్వళాన్త్రము 
9. శ్రీమదాం్యధ మహాభారతం-రాజనితి క్త [| 3 
3. డిజ్ఞాన సరస్వం (సంపుటి. శి) : 

4. రాజసీతి = ॥ 

౧. నకు పొలిటికల్‌ థియరి — 7 

i చినజ్‌ః న్స్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అలా 1 1 

లు 
7. ఏ హినరి ఆఫ్‌ పొలిటికల్‌ థియరి - / 77 
నో, రాజనీతి తత్త్వళ్శాస్త్రం యా = 1147 
1, కౌటిల్యుని అర్హగాస్త్రము - క 6 
ఢా 

10, తిరక్కురళ్‌ , అణి గ: 385 
1; రాజనీతి తత్వ శాస్త్రము ‘ ఆ 1౪ 28 
211 


12, ఇంటర్‌ నేషనల్‌ ఆఫ్‌ ద్రవిడియన్‌ లింగ్వి స్టిక్‌ 
(జూన్‌ 1987) 
15. కొటల్యుని అర్థ శాస్త్రము . 10 


14, భారతి, (జనవరి-9 1) _ 9! 9 
ర్‌ం కెటిల్యుని అర్ధశాస్త్రం స్ట ఖ్‌ 1 
16, సంస్కృత సాహిత్య చరిత స » 082 
17. శ(కనితి ష్‌ ఖే న 
18. హిందూ పాలిటి 1 న ని 
| నం. 
గ క ఇకా త; 
వ క క ఆర్యులు అ క 1౪ 
వ ది సబ్‌స్టాన్స్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ - ల 7 
ప. పర్మిత రవిన శాస్త్రం 1 " . 
24, కౌటిల్యుని అర్హ శాస్త్రము $॥ ల్‌ 
సర్ర్‌ $3 | " _ 
26. - me... 
37. రాజనీతితత్య శాస్త్రము | ౨ 600 
త్రి, శుక్రనీతి 1: ర్‌ 39 
29, కౌటిల్యుని అర్థశా,స్ర్రము వా 1 : 


17 


80, ఆంధుల ప్రాచీన వరిత టు ఇన 
31. భీమ్మడుచెప్పిన రాజనీతి కథలు ఇ స 
తస. రాయవాచకము అ a 
88: క ఆ వే 
౪4. శకనీతి అ 
లేర. సూర్య రాయాంద నిఘంటువు(4వ భాగం) -. o 
౪6. రాజనీతితత ౪ శాస్త్రము లా షే 
47. నాయవాచకము ప్త స్ట 
౪8. విదురనీతి జ క 
"ధర్మేణ రాజ్యం విచ్చేత ధర్మేణ పరిపాలయల్‌ 
ధర్మమూలాం్యశియం (ప్రావ్యన జహోతిన బాయలే (శీ_91 
99. భారతి జనఏరి 1971 పుట 
"యత; విివతివత్తి; స్యా 
ద్దర్మ క్యాస్తార్హ్ర కాస్త్రయాః | 
అర్ద కాస్రోంక యుత జర 
ధర్మ శాస్త్రోక్తటు ఆపరేతే ॥ | నాలంటన్మృతి--1..ఏ0| 
4(). ఆంధ్ర దింపు సాహాత్య సరిత అట 


42. శ్రీ మబ్బగవర్సితా 4-7, రి. 





111 


18 

13, 19 
1నుంది4 
101 

47 


h0 

గ౧౧నుంవి 
xy fy*)} 
tay fet 


2. రాజ్యం - నప్తాంగాలు 


రాజ్యం - నిర్వచనం _ ఆవిర్భావం ;- 





రాజు ఆధారంగానే రాజ్యవిధులూ, రాజ్యపాలనా జరుగుతాయి, ఒక 
రాజ్య సుభిక్షపు ఘనత ఆ రాజ్యపాలకునికి దక్కు తుంది, రామరాజ్యం ఆదర్శ 
రాజ్యం ఆంటే రాముడు అనే రాజు పాలించిన శాజ్యం ఆదర్శరాజ్యం అనిఅర్థం. 
అందుచేత రాజ్యం-రాజు అనేపదాలు ఒకేఅంశానికి సంబంధించిన రెండువిషయాజు 
రాజ్యం ఎప్పుడు ఏర్పడిందో అప్పుడే రాజు ఆవిర్భవించాడు. రాజు-రాజ్యిం ఈ 
రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని రాజోత్సత్తి, గురించి వివరించాలి, అందువల్ల 
రాజ్యం ఏర్పడడానికి దారితీసిన పరిస్థితుల్ని గురించి తెలుసుకోవడం అవసరం. 
నవ సృష్టిక్కమం గురించి విభిన్న అలోచనలు వున్నాయి. మన పురాణాలు 
'మానవ సృష్టి (ప్రజాపతి చేత' జరిగిందని పేర్కొంటున్నాయి. ”....ప్రుజాపకి 
వలనం దొలుత మానుష సృష్టియయ్యెనంత దదన్వయ జాతులైన స్త్రీ పుర 
షమలచేత జగంబును వృద్దిబొందె....” (మా, పు-4ఎ860) ఈ ఆది మమానవుడ 
కొండ కోనల్లో, అడవుల్లో జీవించాడు. ఆకలి తీర్చుకోవడానికి ఎన్నోపద్ధతుల్ని 
అవలంబించాడు జంతువులమ వేటాడి వాటి వచ్చి మాంసాన్ని తినడం నుంః 
నేటివరకు మరెన్నో పద్దతులు, ఆలోచనలు చేస్తూనే వున్నాడు. 
"దున్నక వెదవెట్లక యు 
తృన్నములై వట్టి విపుల బహుసన్యముల 
నృన్నుగ గెకొని జనుల 
త్యున్నతి తో నెలమి (బతుకు మరిడగన౦త న్‌” (మాపు 4_41 
ఇలాంటి దశలో రాజ్యం లేదు. రాజు లేడు. ఆహారసేకరణలో పోటీ, మాన 
స్వభావుంలో మార్చు సంభవించాయి. ఈ మార్పుల ఫలితంగా జీవితంలో స 
ఘర్షణలు ప్రారంభమై, దోపిడి వ్యవస్థ జులుం చూపింది. ఈ స్థికిలోనే నః 
కార జీవితావనరాన్ని గురించి మానవుడు ఆలోవించసాగాడు. అతని ఆలోచ; 
క్కి మెరిగేకొద్ది దాని అవసరాన్ని ఎక్కువగా (గహింవాడు. [పకృతి వైపరి౭ 
అను ఎదిరింబడానికి, అహార సేకరణలో నంమ్లర్ష ణల్ని అంత మొందించడాని 
'ఇతర ఆపదల నుంచి రక్షణ పొందడానికి సహకారపు విలువల్ని గుర్తించా 
ఈ ఆలోచన యొక్క త్మీనతే సమాజ సృష్టికి దారి తీసింది. ఈ మానవ సః 


19 


1లో ఎన్నో మార్పులు _ చేర్స్సలు జరిగాయి, రక, సంబంధికులతో కూడిన గణ 
జం ఎత్పడింది. [పకృతి వె పరిత్యాల నుంచి, ఇతర ఆపదల నుంచి 
కణ పొందడానికి ఈ గణ నమాజ సభ్యులు సమిష్టిగా పనిచేవారు. “ఈ 


ములు [సీ ఇ పుదుషులు) విపత్కరమెన [పకృతిలో ఒకరి నొకరు పరస్పరం అంటి 


టుకుని సమికి.గా పనిచేసి సమంగా అనుభీవినూ, పకృతి వగసితుల ఒతి డక 


'నవ్రకూ గణ సమాజ ee చుక్క అభిప్రాయాల పృకారం ఏర్చర్చిన. 


పనలు సీస దొమాజక విదికి కడి జడి సమిషిగా 


(iar 


te 
ల 
o 
| 
౮ 
న్‌ 
cy 


ఇరం౦ద్రో | పతివాళు తాము నిర్వ: 


fy 
కటు అధరఖణవేదంవల తేలునుంది 1 "ఈ గణ సహజం సమిషి ఆసి స్త 
యం ల్సి శ ne) జాతే రు అన్‌. టా 
మస. శీలము పెన ఆధారపడి వుళ్ళ MTs అత్మ శవర కమెన సాయుధ 
న్‌ చ్‌ులు య్‌ అజ. వలల 
ఎ వ్వ్యవస.”2 “నమాజు వ్వకి సృషి అనేది మాలిక నత్యం, మానవృడిముందు 
(అ యు , ఆ టాన్‌ = జ్ర 
వ కులు వ్యక్తులుగా [పథము దశలో ఉన్నాతు. మనుగడ 
రీ 


nT 


వమూాజంలదు భూమి పె వంక 
; ఇ లి 
శ నిర్మాణ జరిగింది"3 అవి యం.యన్‌. 


న్‌ 


క్‌ 
రాటంళటే నయిష్టికృషి ఫలితంగా సవరాజు 


య్‌ అన్నమాటలు వాస్తవాలు. భీమ్మడు ధర్మ రాజుతోదండనితి గురించి చెబుతూ, 


" విను లొల్లి కృతయుగంబున 
మను జుల యెడ దండనీతి మంతుం ౦డై రా 
జన నొకడు గలగి యరయుట 


మనుజేశ్వర లేదు ధర్మమత మండు తగన్‌” (భార,శాం.2.199) 


“"ఒండొరులకు రక్షకులై 
యుండుదురట్టుండ దైన్యమొద విన లోభం 

బొండెండ పెరిగి ధర్మము 

ఖండితమైన మొదలు కొని రకార్యంబులకున్‌ ” (భార.శాం. 2-200) 
మాజు స్టితిని వర్ణి వాడు, (వజా పరి 


౨ని రాజ్యం ఏర్పడక ముందు వుండే స 
సమాజంలో వుండే రాజకీయ 


సొలనావళ్యకత రాజ్య నిర్మాణానికి మూలమైంది, 
వ్యవస్థ రాజ్యం. 


రాజువతరణ సిద్దాంతాలు ;-_ రాజ్యాన్ని కలిగిన వాడే రాజు. రాజును కలిగిన * 





దేశమే రాజ్యం. ఇలాంటి రాజరిక ఆవిర్భవాన్ని గురింవి వివరించిన గెద్దాంతౌలు 


రొజ్యావత రణ సిద్దాంతాలు, 


20 


రాజ్యావతరణ _ సిద్ధాంతాల గురించి భారతీయ సాహిత్యంలో వివిధ 
విధాలుగా ఉన్నప్పటికి కొన్ని సిద్దాంతాలు మాతృమే వ్యాప్తిలోకి వచ్చాయి. 
ఆంధ్ర మహాభారతం (శాంతి పర్వం), హరివంశం, మార్కండేయ పురాణం, 


అంధృవిష్థుపురాణం మొదలైన వాటిలో ఈ రాజ్యావతరణ సిద్ధాంతాలగురించి 
"పేర్కొనబడింది. 


దై వదత్రాధికార సిద్ధాంతం :._ రాజ్యావతరణ సిద్ధాంతాలలో దై వదత్తాధికార సిద్దాం 
తం అతి _పాబినమైంది. రాజ్యం ఎంత (పాబినమైందో చూ సిద్ధాంత లి కూడా 
అంతే పాబీనమైండి. ఈ సిద్దాంతం వఃకారం దేవునికి వృతినిధిగా రాజు రాజ్యాన్ని 
పాలిస్తాడు. (ప్రజలు రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తే అది భగవంతుని ధిక్కరించడమే.* 
ధర్మరాజుకు రాజథర్మాలను చెబుతూ భీష్ముడు రాజ్యావిర్భావాన్ని గురించి ఇలా 
వివరించాడు, “కృతయుగం మొదట్లో రాజు కానీ, రాజ్యం కాని లేదు. పృుజలెే 
ఒకరికొకరు రక్షకులుగా, సుఖ సంతోషాలత్రో జీవించేవార* కృమంగా వారిలో 
స్వార్థం పెరగడం వల్ల నీతి న్యాయం అడుగంటి వేద కర్మలు నశించాయి. 
మునులు భయపడి |బహ్మ దగ్గరకు వెళ్ళి ధర్మానికి ఏర్పడ్డ వివత్తు గురించి 
చెబితే బహ్మ |పజలను రక్షించడానికి ఒక రాజనీతి శాస్ఫాన్ని తయారు 
చేశాడు, దాన్ని అమలు చేయడానికి విష్ణువు విరజాడ నే వాణ్ణి సృష్టించాడు, 
కానీ అతనికి రాజ్యాధి పత్యం రువించలేదు. అతని కొడుకు కర్ణముడు కూడ 
రాజ్యాధిపత్యం“పె అసక్తి చూవలేదు. కర్ణముని కొడుకు అనంగుడు దండనీతివి 
స్వీకరించి (పజాపాలన చేశాడు, ఆ తరువాత "నీతి" రాజపదవి స్వీకరించాడు. 
మృత్యుదేవత కుమార్తె నునీత అతని భార్య, వారిద్దరికి వేనుడనే వాడు 
పుట్టాడు, తండి తరువాత వేనుడు రాజై , నిరంకుశ చర్యలతో పుజా వ్యతి 
రేకిగా మారాడు. మునులందురు వచ్చి  మం(త్రాలతో వేనుణ్ణి శాంతపరవిః 
అతని కుడి తొడను మధిందారు. ఆందులో నుంచి కాలిన కొరివి లాంటి 
నల్ల టి రంగుతో ఎరటి £న్నులతో ఒక మరుగుజ్జు రూపం బయటికి వచ్చింది. 
అతన్ని చూసి 'నిషద' అంటూ మునులు వలికారు. ఆందుచేత అతని సంతా 
నం నిషాదులనే పేరుతో వింధ్యకు దక్షిణభాగంలో జీవించారు. ఆ తరువాత 
మునులు వేనుడి కుడి చేతిని మఫంచారు. అందులో నుంచి మంచి తేజస్వి 
ఒకడు పుట్టాడు. అతనికి వై న్యుడనే "పేరు పెట్టి, రాజ్యాన్ని అతనికి అప్ప 
గించి ఆదర్శపాలన చేయమని హితవు చెప్పి మునులు బయలైేరగా “మీ సహా 


21 


యము లేకుండా పాలించడం ఎలా? ఆని వై న్యుడు డు వాళ్ళని ప్యొర్టించాడు ఛకుంని 
పురోహితుని గాను, వాలఖిల్యులలో సాకన్వత గణాన్ని హా బృందంగాను, 
గిర్లుని 7 సొంవత్సార్తికుని గానూ నిర్ణయించి మునులు వెళ్ళిపోయారు. వాళ్ళసహాయం 
తో పృజారంజకంగా పాలన వేశాడు. కాబట్టి ఆయనకు రాజు అనే పేరు వచ్చింది. 
ఆయన తరువాత ఆయన సంతతి రాజరికాన్ని వహింవి రాజధర్మాన్ని పాటించారు 
(భార.శాం,2-999 నుంచి 216). ఈ సిధ్ధాంతం (పకారం రాజ్యం మానవుడు 
తయారు చేనుకోన్నది కాదు. నహజంగా దానంతటదే ఎర్బడింది కాదు. రాజ్యం 
అనేది (పజల సౌభాగ్యానికి దేవుడు సృష్టింవింది. అంధ విష్ణుపురాణంలో రాజు 
లేని రాజ్యమెలా వుంటుందో చెవ్పబడింది. బృహ్మ సృష్టించిన రాజులు అందరూ: 
ఒకరిపై ఒకరు పోరాడుతూ అంతమయ్యారు. 'మన్నీ'లు కుటలు వన్ని ఎక్కడి 
కక్కడ ఉపదవం కలిగించారు. జారవోరులు పెరిగారు. పంటలు పండలేదు. 


తాపనుజు భంగపడ్డారు. 


" ఈధరణీ తలంబునకు నేలిక యెవ్వడు లేడు గావునన్‌ 
సాధుమతంబు లెవ్వియును సాగవు మైచ్భుకీరాతులొక్కటన్‌ 
బాధ యొనర్చగా (బజణ (పాణ భయంబుననున్న వారు వా 
నాధన ధాన్య నంవదలు నాశము నొంది ననేక భంగులన్‌” 
[ఆం.వి,వు. 2.130] 


ఇలాంటి అరాచక స్టితిలో రాజు ఆవసరాన్ని గురించి [బావ్మాణులు వేద 
మంతాలతో వేనుని కాంత వరవి, అతని కుడి తొడను మధించోగా నిషాదుడు 
పుట్టాడు. వానికి రాజార్హ త లేదని మ్బ కిరాతాధివత్యానికి అర్హుడన్నారు. ఆ 
తరువాత పుట్టిన పృథువు రాజైనాడు. మనువు కూడా .దెవదత్రాధికార సిద్దాంతాన్ని 
పృతిపాదించాడు, “ఎవ్బుడై త్తే మానవులు రాజులు లేకుండా జీవిసారో అప్పుడు 
అన్నివైపుల నుంచి భయం ఎర్బడుతుంది. అంటే వజలకు రక్షణ కరువు అవు 
తుంది. అందుచేత మొత్తం పాాణులన్నింటినీ రక్షించడానికి దేవుడు రాజును 
| అవి పేర్కొన్నాడు, 4 హరివంశంలో వైశంపాయన ముని 'జనమ 
3యుని' తో భూతాలు మొదలైన వాటికి బృహ్మ (పత్యేక అధికారులను నియమించి 
అభి షేకింవిన విషయాన్ని చెబుతూ, నరులకు నృవతిని నియమించినట్లు తెలిపొడు, 


22 


భూమినంతటిని నాలుగు భాగాలు చేసి పూర్వదిక్కుకు విరాటుని పుతుడైన వైరాజు 
ను, దక్షిణ దిక్కుకు అంగర్భమ పుతుడైన శంఖపదుని, ' పశ్చిమ దిక్కుకు రజః 
పుతుడైన కేతుమంతుని, ఉత్తర దిక్కుకు పర్జన్య పుత్వుడైన హిరణ్యరోముని పరి 
పాలకులుగా పతిష్టి వాడు. ఆ నలుగురు రాజులకు చుధ్య భూమాళ్వరు డైన 
పృథుకిని శాసనకు*గా నియమించాడు. ఈ విధంగా _పకాశిష్తున్న ఈ సామా 
జ్యాన్ని తరువాత కాలంతో (చాక్షుష మన్వంతరం తరువాత) వెవస్వత మనువుకు 
ఇచ్చాడు (హరి. వూ.భా -1.96,97.) అని పేర్కొనడం దైవవళత్తాధికార సిద్దాం 
తాన్ని బలపరచడమవుతుంది. ఇలాంటి దైవదత్తాధికార సిద్ధాంతాన్ని పదహారో 
శతాబ్దం వరకు పాళ్చాత్యులు కూడా విశ్వసించారు. ఇంగ్లాండులో స్టూ వర్డ్‌ వంపు 
రాజైన మొదటి జేమ్చు “భూమి మోద భగవంతుని సజీవ వతిభింబాలే రాజు 
అని తన నిరంకుశ పాలనను సమర్థించుకున్నాడు.5 


"A true king was divine because he brought harmony to his 
kingdam as God brings harmony into the world. Ina phrase widely 
current, he was an Animatelaw, a personalized form of the principles 
of law and right that govern the whole universe. For this reason 
he possessed a divinity which the common man did not share and 
which brought to disaster the unworthy usurper who claimed the 
high office without the blessing of Heaven.’’6 అని రాజుకు దైవ తాని 
అపాదించడానికి కారణాలను సబైన్‌ పేర్కొన్నాడు. 


కోలాహల పర్వతం శక్షి మతి నదిని అడ్రగించడం వల్ల తమకుకలిగిన అపదల్ని 
పుజలు వసు రాజుకు చెప్పారు. ఆ మాటలు విన్న వసురోజు పృజల బాధల్ని 
నివారించడానికి గబేం[దుని ర క్షి ంబడానికి విష్ణువు ఎలా వేగంగా బయలుదేఠాడో, 
తాను అలావెళ్ళాడు. దుందుబికళాయాన్ని రాముడు తన బొటని (వైలితో దూరంగా 
విమ్మినట్లు, నది జలాన్ని నిరోధిస్తున్న కోలా వాట పర్వతాన్ని వసురాజు తన కాలి 
బొటన (వేలి గోటితో ఆకాశానికి వినరివేశాడు (వను.ని. 15న 158). ఇలా వను 
రాజును విస్గువుతోను, రామునితోను పోల్చడం, అధిక ౩ వంతుడని చెప్పడం 
ఆతనికి దైవత్వాన్ని ఆపాదించమే అశ్తతుండి, 
రాజు భగవంతుని జత సృష్టించ బడినప్పటికి దుర్మార్గుడుగా 
మారినట్లు చెప్పడం హాన్యానద ౦గా కనిపిస్తోంది. భగవంళు 


డైన విష్ణువు అంశం నుంచే వనుడు జ న్మి౦చాడ్ము ఆయితే అతడు 


23 


(య 


దుర్మా గ్న్వడుగా నియంతగా మారి మవుల చేత చంవబడాడు, వేనుడు ఇలా మా 
డానికి మాతృ్ళదోషం అని సనుర్ధించడం ఉంది. అతని తలి సునీత మృత 
భి 


దేనతళ కుమార్తె. ఆ దోషం చేతనే వేనుడు దుర్యార్షుడిగా మారాడట! రాజు 
a 


జనన రా Ri A erm లీ మలు జగ 1 
రాజ్యం ఆఅశనెటి దివ నిర్మ తాలని భావించడాన్ని భారత (తులువ కి రెకీంచకోద 


బ్రో 


ఈ సిదాంతం (ప్రకారం రాజు [పజలకు దేషిడిచ్చిన పదం, తసికు అభింవిన ఆ 
(on) 


| ir మ. బి a 
కారాలను దుర్వినియోగ వగిం ఆలా.టి రాజులనా తొలగించడానికి మేధా, 


అర! 


i లగా సే ట్‌ Mm న ge ess < 
వరం సిద్ధంగా న ఉంటుంది. సిరంకుశ చ స "చేని రాజును ముషులు తొలగి 
గ 


ళా 


లి యా 
ఏరాజు పొలన పజల సుఖళాంతుప కు సలయమవుసుందొ అలాంటి రాజుమాత 9కే 
పరమేశ్యరునివేత సృషించబడినటుగో గర్తించబడతాడు, కౌబట్రి రాజు ధర్మస 
ఆ జి ఓల cn poe.) on 


రూపుడు. శాంతియుత మన సొంఘిక జీవనానిక పునాదిరాయి. 
చ 


శ 


'దెకదతాధికార సిదాంతం _ విశేషణ :- 
యె వానే ఖా ॥ గ 








(1) దె వదత్రాధికార సిద్ధాంతం రాజులకు విష అధికారాలు ఇబ్బినప్పటి 
కా 

వాటిని దుర్వినియోగపరచడానికి వాక్కును ఇవ్వలేదు, 
స 'దెవస్వరూపుడు ధర్మవర్త్శమడైన రాజు సంఘ యొక్క అసి త్వానికి అ 


a 


Cos 


వాదికి, సంక్షేమానికి ఆధిక (హాఖథాన్యం ఇవవడం కినిపిసోంది, 
PU, 2) 


అడ దెం 
3) రాజరికపు వ్యవస్థకు ల సిద్దాంతం గట్టి పునాదుల్ని వేసింది. 
4) రాజు దైవ న్వరూపుడనే (నా విష్ణుః పృథివీపతిః) అభిపాయాన్ని బా? 


(పచారం చేసి పంజలతో రాజు ఆధికారాచ; వట్ట వినయ విధేియతళలః 


భయాన్ని కఠిగించడఎ జరిగింది. 


a 


ర) ఈ సిద్ధాంతం రాజులు నియంత ుగా మారడానికి దోహదపడింది, 


సాంఘికిమైన ఒడంబణక సిజాంతం :- 


rem Rt Poet 0A కళా జా REM ERE THORP RARELY 








అతత ఆచ శకున లోయ ననకాదనా [6 09 6. 


రాజ్యోత్సతి, ని తెలియ చేసే ఊహో వాచాలతో (Speculative theories 


సాంఘి“మైన ఒడలిబడిక సిద్ధాంత ౦ ఆత్యంత వూధానమెంది. సమాజంలో నె 

విలువల్ని కాపాడడానికి వృజలను ధర్మమార్షాన  నడిపించడా। 
a 

మత్స్య న్యాయం (విన్న చేపను పెద్దచేప మింగే పద్ద 

6 


24 


అమలుకాకుండా ఉండడానికి, దుష్టశిక్షణ, శిష్టర క్ష్షణకు ఒక నాయకుడు అవస 
నాయకత్యం లేని సమాజం నావికుడు లేని నావలాగా ఉంటుంది, నీతి,వేద ధరా 
“అవని యరాజకంబయిన యప్పుడు భూ[పజ యందు సర్వధ 
ర్కువులు దొలంగు-”(అది. 4-250) అని భారతం చెబుతోంది. 
"రాజులేకున్నచే మటి రాష్ట్రమందు 
గార్య మెట్లౌాను-” (అయోధ్య - 89) అని మొల్ల రామాయ 
నొక్కివక్కాణిస్తోంది. రాజులేని రాజ్యంలో జరిగే దుర్మార్గాన్ని, దీనస్థితిని 
సాహిత్యం వర్ణించింది. ఇలాంటి టుర్భర పరిస్థితులు తొలగాలంటే రాజా 
సరైన నాయకత్వం అవసరం, మహాభారతం (శాంతి పర్వం)లో భీష్ముడు " 
యుగారంభంలో రాజ్యం లేదని, రాజులేడని చెప్పడం బట్టి గణ సమాజ వ 
ఉండేదని తెలుస్తుంది, ఈ గణ సమాజాలు కాలకృమేణ రాజ్యావిర్భా? 
దారితీశాయి. “కృత వీరుని మరణానంతరం అతని కుమారుడై న అర్జునుని ద్‌ 
మంతులు, పురోహితులు, పుర పూజలు వచ్చి రాజ్యాభిషిక్సుని కమ్మని పొ 
బగా 'నరకోత్తరంవైన యీ రాజ్యంబు చేయలేను” అని అతడు (వజలకు ; 
సమయంలో సాంఘిక మైన ఒడంబడిక సిద్ధాంతం ఉంది. 


“వరనవ తస్కర బాధలు లేకుండ 
తమ్ము గాచుటకునై ధరణివతికి 
ద్వాదశాంశ ధనంబు వాణిజ్యపరులు గో 
పాల కర్షకులు షడ్భాగ గవ్య 
ధాన కంబు లిత్తురు తప్పక యీజ్ఞనా 
వలుల రక్షింపగ వంను లేక 
యవనిత లెశ్వరుండప్పాళు లూరక 
హరియి౦చి దస్యుని యట్ల ఘూార 
నరకమున బడు భూవహనమున కిప్పు 
డేనశక్రుండ గావున నే వనమున 
కరిగి తప మాబరిందవి యధ్యాత్మయోగ 
సిద్ధి బొందెదనని యర్ధి జెప్పుటయును” (మా,పు స-ని1 8) 


25 


శ|తురాజాల, దొంగలవల్ల బులాంటిబాధలు లేకుండ, తమను కాపాడడానికి రె 
వ్యాపారస్తులు పన్నెండు వంతుల ధవాన్ని, గోపాలురు, కర్షకులు, ఆరుభి 
గోవుల్ని ధావ్యాన్ని పమ్నగా ఇపొరు. వాళ్ళను రక్షించడం చేతకాక పోతే 
వాళ్ళ దగ్గర్నుంబి తీసుకొన్న గ్రధన, ధాన్యాల్న దొంగిలించినట్లవుత 
అండువల్ల ఆతడు నరకకూపంలో పడతాడు. పృజల్నివాళ్ళ అసి పాః 
రక్షించొలేని రాజు అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవ 
ఇలా చెప్పడం చేత పృజలు తమను తమ సంపదల్ని రక్షించడానికి ఈ 
సంపాదించిన దాంట్లో కొంతభాగంఇచ్చి రాజును వియమించుకున్నట్లు తెలుస 


లారి ఒప్పందాన్ని భాకతంకూడ తెలియచేస్తోంది. [(పావీన సాహిత్యంలో . 
పుజా ఒప్పందంగా” భావించవచ్చును. 


“ జమలొక్క తటి, దొల్లి సమయుంబు దమలోన ' 

జేసి కూరతయు మొచ్చిమియు టింకు 
నెపక యట్టిదుర్తమ నందటును గూడ 

శాసించు వారుగా జాలి తమకు 
నధిపతియుగ నొరునాన ' వడక యుండి న 

డవడి బహుకారణముల బిక్కు 
వడిన విషజ్డులై (బహ్మగానగ బోయి 

మాకు రక్షకుడుగ మహిమ డొకడు 

వలయు రూపింపు మాతని గొలివి బదుకు 
వాళమనుటయు వజుడును వారి వలన 
కరుణ మనువు విరూపించె నఈల సత్య 
చరితులని పాలనమునకు జొరడ యతడు” (భార,శాం. '2.స। 


అప్పుడు బృహ్మ పృజలకు - మనువుకు మధ్యవర్శిత్వాన్ని నడిపి ఒక ౬ 
బడిక కుదుర్చడానికి పృంపత్నించాడు. మనువు ఒప్పుకోలేదు. పృజలు మనువ 
'పజవుల్లో, బంగారంలో యాభెయవ అంగాన్ని, ధాన్యంలో పదవ ఆంోా 
ఛాండాగారావికిస్తాం. దుష్టశిక్షణ, శిష్తవిగుహపాలనఆ చెయ్యి. ధర్మప& 
చేసిన ధర్మాలలో ఆరవపాలు నిన్ను చేరుతుంది, అని ఒప్పందం కుదుర్చుక 
తర్వాత మఘవు రాజ్యపాలవ చేయడానికి ఆఅ౦గకరిందాడు. 


26 


రాజ్యనిర్వచనం ;- “మానవునిసె ఆధికారంతో కూడిన పాాబల్యాన్ని రాజ్యమని 
' మెకీయవెలి "ది పిన్స్‌" అనే గ్రంథంలో నిర్వవించాడు. అప్పటి నుంచి వా 
మంది రచయితలు వివిధ విధాలుగా రాజ్యాన్ని నృార్వచించారు. _ “రాజ్యాని 
ఉడొవిల్పన్‌ ఇబ్చిన నిర్వచనము సంక్షిప్త ౦గా ఉంది, “ఒక నిర్హిత (వధేశంల్‌ 
కాసనబద్దులె నివసింజ (వజలు రాజ్యము' అన్నాడు. హాలండ్‌ నిర్వపనాను సార 
రాజ్యమంటే ప్రజానీకం సృవసిరివే నిర్తిత (ప్రదేశము. దీనిలో అధిక సంఖ్యా 
వర్గం అభి పాయాన్నీ ఇతఠులంగీకరించి విధేయతతో అనుసరించవలసి ఉంటుంది 
.(వజానీకము తమ సార్వభామత్వానీకి లోనై ఒక దేశంలో స్లిరపడితే రాజ్యమంట 


మనీ.న్యాయ శాస్త్రజ్ఞుడు ఒహెన్‌హీమ్‌ చెప్పినాడు. భౌతిక భూభాగంత్రోని ఒక వ! 
మితి తదితర స్టలం మాద ఆధికార మున్న ఒక (పభుత్వము ఒక [వదేశంలొ 


నివసించే సంఘాన్ని రాజ్యమని హెరాల్డ్‌ లాస్కీ నిర్వవించినాడు. జాన్‌ డబ్లు 

బరస్‌ కాజ్యమొక (పత్యేక సంఘటిత భూభాగమన్నాడు. బంట్‌షిలీ ఒక నిరీత 

జ na) £3 

మైన భూభాగంలో ఉన్న సంఘటిత పృజానికము రాజ్యమని వివరించాడు”? 

పె నిర్వచనాన్ని పికీలి సే రాజ్యానికి నాలుగు ముఖ్యలక్ర కాలున్నాయని తెలు 
అణాల i (| 

గలది, 

అకాలీ 


1) పృజలు '_ రాజ్యం అనేది మానవ రాజకియ సంస్థ. కాబట్టి (పజిలు లేనిదే 
రాజ్యం లేదు నిర్గన ప్రాంతాలను రాజ్యంగా గుర్తించలేం. 


2) (వదేశం;- ఒక నిర్ణీత (వదేశంలోపృజలు స్థిరనివాసం ఏర్పరచుకుంటే ఆ (ప్రదే 
శౌన్ని రాజ్యంగా గురి, ష్‌ వచ్చు. రాజ్యం సరిహద్దులలో వుండే భూభాగం, నదీ 
జలాలు, గగన స్థలం, పృదేశమనే రాజ్య అల ఉంటాయి. రాజ్యం యొక్క 
గొప్పతనం భౌగోళిక వైఖరి, వాతావరణం, సహజ వనరుల లభ్యత మొదలై 
ఆంకాల్నపై ఆధారవడి వుంటుంది. . 


త) (వభుత్యం :- రాజ్యానికి మూడవ లక్షణం ,వభుత్యం. రాజ్య శాసనాలను 
వ్యభుత్వం అమలు పరుసుంది. 'వభుత్వం ద్వారా రాజ్యం తన మనుగడ 
సాగిస్తుంది. 


4) సార్వ భౌమాధికారం వ రాజ్యానికి ఉన్న అత్యున్నత కాసనాధికారాన్ని 
NE MRED న. 
సార్వభౌమాధికారమనవచ్చును., దీన్నే మన పాబీనులు రాజదండం అన్నారు, 


27 
సప్తాంగాలు (రాజ్య స్వభావం) 


రాజ్యానికి ఒక నిర్గిష్టమెన నిర్వచనాన్ని మన సాహిత్యం పేర్కొనక పోయినప్వ 
2 దద యం ఫే గ్రా యి 
రాజ్యానికి అవసరమైన సపాంగాల గురింది తుణ్ణంగా వర్ణించడం వల రా 
స్వభావం తెలుస్తొంది. రాజ్యం సపాంగాలతో వర్ధిల్లాలని మన సాహిత 
చెబుతుంది. 
ee న్‌ లం ఉద కో స rt ఖో 2 
స్వామ్య్మమాత్య జనపద దుర్గ శ్‌ దండ మితాాది (పకృతయః 
అని కౌటిల్యుని అర”ాస ఇ0.క 
ద్ర అంటే 
" స్వాయమ్యమాత్యా జనం దుర్గం కోళోదండసన, థె వబ | 
మి(తాణ్యేతా ః వకృతయో రాజ్యం నపాంగమువ్బోతే ॥ 
ధ్‌ సాతి (1-348 
అని యాజ్ఞ వల్క్య స్మృతి (1 949) 
“స్యామ్యమాత్యాపురం రాష్ట్ర కోశం దండః సువ్మాత్ర థా | 
సప్త (పకృతయోహేతాః సప్రంగం రాజ్యముబ్యతే”॥ (9_294 


అని మనుస్కృతి రాజ్యాంగాలను గురించి చెబుతుంది. 


1) స్వామి _ రాజు 

న) అమ్యాత్యులు - మంతులు 

8) రాష్ట్రం - వదేశం 

4) దుర్గం - రాజ్య రక్షణార్ధం నిర్మింవపడ్డ కోట 
5) కోశం ఎ ధనాగారం 

6) సైన్యం . = రాజు యొక్క బలగం 

7) మిత్యుడు _-  మితరాజులు, మిత దేశాలు 


ఈ అంగాలన్ని ఉంటే అడి రాజ్యమని పిలువబడుతుంది, 


“స్వ్యామియు మంతి9యు దుర్గ 
స్తోమము రాష్ట్రంబు వనము నుహృదులు బలముం 
గా మహి సప్తాంగములని 
తామదిలోనెజిగి వీని దగ రక్షించెన్‌,” (కే.బా.చ -క-205) 
అని సప్ర్తాలగాలను గురించి ఉంది. 


28 


"మహిమ వెడదు స్వామ్య మాత్య సుహృత్కోళ 
రాష్ట దుర బల పరాయణులకు 
ట్‌ * 
నీవు నిదియు నెజిగి కావింపు సపాంగ 
సం|గహంబు నీతిశాగ్ర, నిపుణ” -. అని తిక్కన “విజయ "సినం 
లొని పద్యంగా “ప్రబంధరత్నావళి” తెణపుతోంది.9 


"స్వామ్య మాత్య సుహృత్కో+ సకల రాష్ట్ర 
దుర్గ బలముల సంగసెందును నృపాలు 
నకును సపాఠగ బలములు నరవరేణ్య 
వీని దెలియంగ వలయును వేజువేజ” (కృ,వి. 2-01) 
అని సష్తాంగాల గురించి రాజు తెలుసుకోవడం అవసరమని చెబుతుంది. 


te 


శ్రీపతి బోలు భూపతియు జెల్వగు మం్మతియు రాష్ట్ర దుర్గమ 
దీపత కోశ సెన్యములు దీర సుహృజనులుంబర సర 
అ చు ౯9 ఖా 
వ్యాపి మ హోపకారులగునట్లుగ రాజ్య జాంగబుద్ది మై 
నోపి పరీక్ష సేయవలయున్నిజ శిక్షణ లక్షణంబులన్‌” (స.! 
1-44) అని సప్పంగాల గురింది పేరొనబడింది. 


“అంగములు పతికి వినున 

ష్రాంగములును వానిదగు సమందవితగతి సా 

రంగాంక వంశతిలక పొ 

సంగును రక్షించుకొనగ జననాథునకున్‌.” (శృ... 4. 
అని సప్తాంగాలను రాజు రక్షించుకోవడం పృధాన కర్తవ్యమని పేర్కొంది 


“పతియు నమాత్యుడు దుర్గము 

క్షితియును మిత్కుండు ధనము సేనయు ననగా 

నుతి కెక్కుమ సపాంగము 

అతులిత గతి రక్ష సేయనగు నఠరపతికిన్‌” (రుక్యా.చ. వ్ర 
ఆనికూడా తెలవబడింది. రాజ్యానికున్న విశిష్టమైన ఈ సప్తాంగాలను స 
అవయవాలతో పోల్చడం "ఛకనీతి సారం”లో ఉంది,10 


రాజు _ తల, 
మంతి _- కన్ను 
మ్మితులు - చెవులు 
కోశం జు సనో 
సెన్యం. _ మనస్సు 
దుర్గం - చేతులు 
రాష్ట్రం ఎ. పొదాలు 


ఈ సప్తాంగాలలో ఏ అంగం లోపించినా రాజ్యం యొక్క మనుగడ సా 
దని “మనుస్మృతి” ఇలా చెబుతోంది. 


సప్తాంగ 'స్నీవా ఛాజ్యస విష్టభస్యత్సిందండ వత్‌ 
అనోన్య గుణవై శేష్యాన్ని కించిదతి రిచ్యతేశ॥ [9-296] 


రాజి 


సప్తాంగాలలో రాజు [పథమాంగం మాతుమే కౌదు (పధానాంగం కూడ 
రాజు లేకుంటే రాజ్యం అల్లకల్లోలంగా ఉంటుంది. సూర్యుడు లేకుంటె ఆని 
(పాణులు 'వీకటితో కప్పబడతాయి. అలాగే రాజులేకుంటే మానవ _కార్యకలాక 
లకు అంతరాయం ఎర్చ్పడుతుంది. 


te 
ళడతి 4 కక 4 కట eens శ 


రాజు నశించిన రాజ్యమందు 
'బలవంతుడగు వాడు బలహీను పళదార 
హయ సువర్ణ్హాదుల నపహరించు 
జారచోరాదులు సంచరింతురు (వజ 
కన్యోన్య కలహంబులతి+ యిల్లు 
వెదికంబె యున్న వర్దా మోవార 
ధర్మమించుక లేక తప్పిపోవు 
నంత మీద లోకులర్థ కామంజుల 
దగిలి సంబరింప ధఠణి నెల్ల 
వర్ణ సంకరములు వచ్చును "మర్కట 
సారమేయకులము మేర బుత,” (భాగ. 1-488) “ఇది రాజు! 
రాజ్యప్లితి. అరాజక రాజ్యస్తితి ఇంకా ఇలా వర్ణించబడింది, 


30 


“ఈ ధరణి తలంబునకు నేలిక యెవ్వడు లేడు గావునన్‌ 
సాధుమతంబు లేవ్వియును సాగవు మైబ్భాకిరాతులొక్క టన్‌ 
బాధ మొనర్పగా బృజల [పాణ భయంబుననున్నవారు నా 


నాధన ధాన్య ంపదలు నాశము నొందె ననేక భంగులన్‌.” 
[ఆం.వి.పు, 2-130] 


"కాపారి లేని గ్మొలియలకై వడి గంటక చోరకోటి చేసే పటి... 
[భాగ. 1-482] ఉంటుంది రాజులే రాజ్యం. “మత్స్య న్యాయం అమ 
కాకుండా ఉండడానికి "రాజు" ఆవసరమవుకాడు. పృజాపాలనే అతడి కర్తవ్య 
(పజలను కన్నబిడ్డలలాగా కాపాడడం అతని విధ్యుక్త ధర్మం. 


“క్షతియన్య వరోధర్మ 8 వృజానామేవ పాలనమ్‌ 
నిరిష ఫల భోకాహి రాజా ధర్మేణ యుజ్యతే” ' (మనుస్కృ, 
అట అనీ 
7.144) పూజా పొలనే రాజుకు ఉత్తమ ధర్మమని పెళోకార్ధం, రాజు గు 
గణాల్ని అర్హతల్ని గురించి, ఇతిహాసాలు ఇలా చెబుతున్నాయి. 


“శమమును దానము ధర్మము 
క్షమయును బటు వికృమంబు సత్యంబున + 
లము దుర్జన శిక్షయు భూ 
రమణుథకుం గలుగవలయు రాజిత గుణముల్‌” 
(భాస్క.కిష్క-౩309) 
"కులము గలవాడు శౌర్యము 
గలవాడును నధిక సేనగలవాడును భూ 
తలమున రాజను నామము 
విలసిల్లగ దాల్చుమూడు విధముల సేర్మిన్‌.” (భార.ఆది.6_8 
'నా విష్ణుః పృథివీపతిః" అని దేవుడే రాజుగా పేర్కొ నడం జరిగిం 


"రాజు అరసిన నెమ్మది |బడుకుగాన 

రాజు సర్వోత ముడు ధర్మరాజి యందు 

రాజధర్మ౦బ యెక్కుడు రాజనంగ 

ధర్మ దేవతయగ వేజె ? ధర్మతనయ.” (భార.శాం. ని-శికి 


అని రాజుకు దై వత్వం ఆపాదించబడింది 


31 


రాజు సమాజావికంతటికి ఆదర్శవంతుడు కావాలి. రాజు ఎలా పృవరి స్తే (ప్రజలు 
అలాగే పువర్విసా తు. అందుకే 'యథారాజా తథా వజా' అనే నానుడి వచ్చింది. 


“కన్నొకటి నిదృవో చెజకంటఓ జాగ 
రంబు గావించు భూరుహాగంంబు మీద 
యచృభల్లంబుగతి భోగమను భవించు 
నెడను బహిరంతరరుల పై దృష్టవలయు” [ఆఅము. 4.241) 
అంత జాగ్యుత్తగా రాజ్య పాలన శ్లయాలి. సప్తాంగాలవః కాపాడుకోవాలి. 


[రాజును గురించి వివరాలు తర్వాతి అధ్యాయంలో ఇవ్వబడ్డాయి]. 


లే మంతి? 


నపాంగాలలో రాజూ తర్వాత అమాత్యుడు పౌాముఖ్యం వహిస్తాడు" 
తెలుగు కావ్యాలలో ఆమాత్యుడు లేడా అమాత్యపదవి సరిగా నిర్వచించబడలేదు. 


పర్యాయపదాలు ;- అమాత్యడు,11 సచివుడు,!2 (పెగ్గడ,13 మం్మత్రి,14 
మూలభృత్యుడు, 15 సహయుడు,16 _పధాని*7 అనేవి మంతికి పర్యాయపదాలు, 


తప్‌ 


ఈ పదాల మధ్య తారతమ్యం ఉన్నట్లు కౌటిల్యుని "అర్హ శాస్త్రం వల్లతెలుస్తుంది* 
“వారి వారి సొమర్హాన్ని, ఆంతస్టును, వారు పనిచేయాల్సిన ప;దేశాన్ని, కాలా 
న్ని, పనిని నిర్ణయించి వారిని అమాత్యులుగా నియమించాలే గాని మంత్రులుగా 
నియమించరాదు”1క అని కౌటిల్యుడు చెప్పడం మంతి) అమాత్యుల పదవుల తేడా 
ను సూచిస్తోంది. తెలుగు సాహిత్యంలో మంతి గురించి వర్గించేటప్పుడు ఈ తేడా 


ను గమనించలేదు, 


మంతి ఆవసరం :_ రాజు, మంతుుఅ ఇతర అధికారుల సహాయంతో రాజ్యాన్ని 
పాలిస్తాడు. “ఇతరుల సహాయం చేతనే రాజత్వం సాధ్యమవుతుంది. చక మొక్క 
స్థానం ఉంటే బండి నడవదు” అవికొటిల్యుడు మంతతి అవసరాన్ని నొక్కిచెప్పాడు. 


“"ఆపియత్సు కరం కర్మత ద స్యుకేన దుష్మ్కరమ్‌ । 
విశేషగఇసహాయేన కింతు రాజ్యం మహోదయమ్‌ ॥ 
(మనుష్కృతి. 7౮౮) 


32 


పని ఎంత చిన్నదైనా, ఒంటరిగా చేయడం కష్టంగా ఉంటుంది. ధా 
రాజ్యాన్ని ఇతరుల సహాయం తీసుకోకుండా పాలించలేడని మనుస్మృతి చెబుతోం 
కాబట్టి రాజుమం్యతుల్ని నియమించుకొని వాళ్ళ సలహాలు తీసుకొని రాజ్యపా 
చేయ్యాలి, మంతి, అవనరాన్ని గురించి సము శీతకకారుడు ఇలా చెప్పాడు. 


“మండలపతి సముఖంబున 

మెండై న (పధాని లేక మెలగుట యెల్లన్‌ 

'గొండంత మదపుటేనుగు 

తొండము లేకుండినట్లు దోచుర నుపుతీ. (సు.శ. 51) 

అంతేగాదు, 

“వంతి; గలవాని రాజ్యము 

తంత౩ము చెడకుండ నిలుచుదజుచుగ ధఠలో 

మంత్రి విహినుని రాజ్యము 

జంతపుగీలూడినట్లు జరుగదు సుమతీ!” [సు రి] 


“నాకు మోనీతి పదను సుశీకి నెలవు 
మంత్రిలేకున్న రాజ్యంబు మనుజపతికి , 
బెక్కువది యెంత గలిగిన బీలికాడు 
_ లేని పేరోడ చకంబులేని రథము.” [శృాశా, 4-149] 
మంతి అవనరం పేర్కొనబడింది, 


రాజనే పామును వట్టి ఆడించే గారడీడు మంతి. మదగజంలాగా సం 
రించే రాజుకు అంకుశం మంత్సి.. దారి తెలిసి మాట్లాడే మంతి మాటలు ఆదరిం 
వాడే రాజని వేదవిదులంటారు. అవ్యాయంగా వువర్తించే రాజును. సన్మార్గా! 
తిప్పడానికి అతని వ.౦(తి పృయత్నించాలి. రాజు అపరాధిని వధించమని ఆజ్ఞ! 
హితులు, దొరలు వినకుంటే అతని మంతి అ కీడు తప్పించాలి. [సిం.ద్వా. 
1-194 నుంచి 198| 


మంతి అర్హతలు - ఎన్నిక్ష [నియామకం] 


(పజానంత్షేనూన్ని దృష్టిలో వుంచుకొని రాజుకు సలహాలు ఇస్తూ, రా 
యంత్యాంగాన్ని నడిపించడం, మొదలెన గురుతరబాధ్యతలు మంటతికి వుంటాయి 
అందుచేత సమర్థులు, బుద్దికుశలురు మంత్రులుగా ఉండాలి. వాళ్లశ క్తి సామర్దాలి 


33 


పరీక్షించి తెలుసుకోకుండా రాజు మంత్రులను నియమింబరాదు. (ప్రాచీన కాలంలో 
మం(కి ఎన్నికపై పృత్యేక శ్రద్ద చూపబడేది, ఈ ఎన్నికలో వ్య క్తి యొక్క గుణ 
గణాలు, శక్తి సామర్థ్యాలే కాక వంశచరితను కూడ పరిగణలోకి తీసుకోబడేది. 
నీయ రాష్ట్రంలో పుట్టినవాడు, మంటి వంశంలో జన్మించినవాడు, అదుపులో 
ఉంబితగినవాడు, కళొకుశలుడు, చక్షుష్మంతుడు, (పొజ్జుడు, పట్టుదలగలవాడు, 
దక్షుడు, చక్కగా మాట్లాడ గలవాడు, పృగల్బుడు, సద్యః స్ఫూర్తి గలవాడు, 
ఉక్సాహవంతుడు, వచి, మితుడు, దృఢమైన ఫక్తి, శీలం, బలం, అరోగ్యం, 
సత్యం మొదలై న గుణాలు ఉన్నవాడు, మొండితనం చాపల్యం లేనివాడు సంప్ర 
యి డు, కలహించనివాడు - మంతి పదవికిగ్లుడు.20 


" అరోగ్య వద్దేహుడాకారశాలి వం 
శ కమాగత సువిస్తార బుద్ది 
ధీరుడాఢ్యుండు గంధీరుడవ్యనని వు 
జా నందకరుడు దయాన్వితుండు 
నిజ మర్మగోపన నిపుణుండు పరమర్శ 
భేదన నిపుణుడు సాదరోక్షి 
కీలుడాబార విశిష్ణుండు సర్వ వి 
ద్యానిధి ఘనుడుత్త మాన్వయుండు 
లీలవాడు హూరుడాలన్య రహితుడౌ 
చిత్యపరుడు నిఖిల విత్తవిదుడు 
భర వలను గలడు భ కుడు చెలికాడ 
నంగ మంతి ముఖ్యుడతడు వెలిసె ” [కవాట 1-65] 
ఇలా మంతి; లక్షణాలు, అర్హతలు వివరించబడ్డాయి. 


“ వతిహితుండతి ధర్మపరుడు నేతిధురీణు 

డింగితజ్ఞుండు జితేం్య్యదియుండు 

మంతురక్షకుడన్య మర్మ ఖేది (వపజాను 
ఠాగి చళ్వోత నీరాగి భోగి 

యుచిత యత్న తరస్వియుతో్కో చవిముఖుండు 
శాంతుడతి పొఢ సత్యవాది 

పరధన వరదార పరివాద వ 
ర్జితుడు పృఖ్యాతుండు శ్రీకరుండు 


34 


బ్రాహ్మణుడు మంత్రిగా దగు బరిగజుఎప 
గుణము లిట్టివిగా సమకూరెనేని 
క్ష(తియుని కూదునిందప్ప సచివ పదవి 
వైవ్యనిలువంగ దగవు భూవల్లభునకు”  (శృ.శ.4-173) 
ఇదీ మంతి పదవికి అర్హులైన వారి గుణగణాలు. మంతిగా నియమించ 


దగిన న్వక్తి లక్షణాలు ఇంకా ఇలా వుండాలి, 


“టద్ధియు బుద్దియు శాంతియు 
వృద్ధావారమును నయవివేకము గర్మ 
శంద్దయు ధైర్యము గలుగు ప 
బుద్ధిని బతి మంత్రి పదవి బూన్నగ గవలయున్‌” ( పక్కా బో 2) 
అని ఉద్దాటిస్తోంది. 
అన్ని రకొల నద్గుణాలున్న ప్పటికీ తనపట్ల విశ్వాసం లేని వాళ్లను రాసు 
మంత్సులుగా నియమహించరాదు, 


“"దదివి యధర్మ ఫీతిన్సప కాస్త్రవిధిజ్ఞత ల న్వ్యయుస్సుడె 
బృదిటికి లోను నేబదికి బావ్యామునె యరుజస్ప్యము" లే 
మద మలి రాజుపార్ధన నమాత్యత గ గక? © త్రీబ్పుపాయవా 


రొదవిన నంగము ల్మిగుల నూర్దిత మౌటకు బూట డాలదే” 
(ఆము, 4. shh) 


గాస్హాక్ని వరించి, అన్యాయం పట్ల భీతి, రాజనీతి పిజ్ఞానం, డెబ్బై 
wet షు ఛం వ 
సంకత్సరాల లోపు. యాబై సంవత్సరాల ఇన వయస్సు కలవాడై ,రోగ౨, లేమి 
కం 
మట శమ మేడలు నాటి నుంచి కని మెట్టి rey తెల వోరై, మ స. మేట తుం గ్రాం 


A 
మ ల సల అ ఒ కన! న జ ప తాపీ గ్య mm శో 
శ ఏ పత ష౦ం్కతీతా శ్వ అంగికరింని, , వార్యనిర్వహణ బం [ని హ్మ్‌ణులు 


య య ౦ 


న్‌ en yy న్‌ 9 gp 0 ఇ తా భా చ 2 మార్తా ~ AR 
అ రగ గటు. బాగా అభం ఖద బె. దపవొనిం ఒకటట వొణఖు. ఇలాంటి 
న 


ఆల క్‌ 

జే బ్‌ సన క బి ra Fe wp వ . “ ym నలు శ వట 

మట లభించక వోత రాగ హ్‌ క కాబుల్‌ అనుసరించి రాషకొరాగటు స 
ty (a 


అర్భరోతో థ్‌ ళం తేగాని ౧౨ టూ లు డె న క తిన సయముళతభముక్‌ సి అవద ల 
can 


పాల గాకూడదు, క DE పరవాలేదు, గుణసామడైన మంతి;ని మాతం 
నియమి. ఓ కోకూడదు. [అము. 4. ౧1న 2141. 

మంతుల స ఖ్య వ;- దశరథ మహారాజు దగ్గర విజయుడు, ఘష్టి షి మంత) 
పాలుకు, సిద్ధార్థుడు, రాష్ట్రసాధకుడు, అలోకుడు, సుమంత్రుడు అనే ఎనిమిదిమంది 
మం[తులుండే వాళ్లు [భాస్క.బాల 51] వారి స్వామి భక్రి, శకి సామర్ద్యాలిలా 


కీర్తి ంచబడ్డాయి. 





38 


ఆ మంత్ఫులందటు నన్యోన్యహితులు 

స్వామి కార్య విచార చతుర మానసులు 

పరమర్శ్మ భేదనోపాయ ధౌరేయు 

అరసి పృజారక్ష యావరింపుదురు ” [రం.రా.బాల, పుట. రి] 
తారకాసురుని దగ్గర కూడా చాలమనది (పధానులుండే వారట! కాసరాక్ష, 
తా[మాక్ష, ధూమ్యాక్ష, చ వ ఖడ్గ: రోమ్మ చాలబిడాల, కాలనేమి [హర. 
39.9] మై, పురోహిత, సేనాపతి, ౦.వరాజ, దౌవారికులను శాననాలలో 
సంబ పుధానుజాగొ సు [శాసన సాజ్జిప్తి $ పంద (పధానాః] రాజు 
ey వేసే మాత వ*షత్తులో పన్నెండు మండి మం్మతులుండాలని మనువు 
అనుయాయలు, పదహారు మంది మంత్రుల ౦డాలని బృహస్పతి ఆనుయాయులు 
ఇరవై మంది కఎంతులుందడాలని కాశీసులు, “యథా సామర్ధ్యం. వుండవచ్చునని 
కౌటిల్యుడు అభిప్రాయ పడ్డారు 

రాయబారిగా మంతి ;- రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడానకి 
రాయబారి అవసరం, అయితే రాయబారిగా ఫలానా వారే వెళ్లాలి అనే నియమం 
ఎది లేదు. 





“కృత మంతుడగుచు భూపతి 
వతురుని నిజమం।తి మంత్ర సమ్మతునెపుడున్‌ 
వతసాభిమను గమ్య 
క్షితిపతికడ కనుపవలయు జెచ్చెజదూతన్‌ ” [సన.నీ.న, 2-88 
అని మంతి;ని తాయబారిగా పంపాలని వెబుతునే, 


“ దూరపు బనులకు మంతి;కి, 

బోరాదటు గాన నతవి బోలెడి విప్ఫుం 

భూరి గణాథ్యుని దూత గ 

గోరి నృపాలుండు పనులుగొనగానలయున్‌” [స.వీ.న, 2-886] 

దూరదేశాలకు మం|త్రి రాయబారిగా పోరాదు. కాబట్టి మంత్రికి వుండే 

అర్హ తల్ని కలిగినగొప్ప గుణాఢ్యుడైన [బాహ్మణుని దూతగా వంపాలట! పొండి 
భూపతి మంతులు విక్రమార్క మహారాజు దగ్గరకు రాయబాతులు గా వెళ్ళడం 
'సింహాసవ ద్వా(తింశిక”లో ఉంది. [11-170 నుంచి 174] 


36 


మంతి విధులు 





రాజు రాజనీతిని తప్పకుండా పాలన చేయడానికి మంత్రి తన సలహాలతో 
తోడ్చడాలి. పెడతోవ పట్టె రాజుమ సకృమ మార్గం వైపు మళ్ళింబాలి. 


' నృపతి మదోద్ధతుండయిన నేర్చున మం|తివరుండు రాచకా 
రపు సరవులో పృుజావితతి నంటని యావద యంది వేళ దె 
ల్వివడగ జెప్పివాని యవివేకము మాన్ని హితంబొనర్చినన్‌ 
విపుల యశమ్ము నొందు గుణవిశత ! విట్టయలక్ష్మధీమణి | 
[భాన,.పం,తం. 1-277] 


కొన్ని సందర్భాలలో మంత్రులు రాజులను సింహాననాధిష్టి తులను చేయడం 
జరిగింది, అర్థశాస్తాన్ని రచించిన కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుని రాజుగా 


చేయడం, తిమ్మరుసు కృష్ణదేవరాయలను రాజుగా చేయడం మొదలైన వాటిని 
పరిశీలిస్తే మంత్ఫులకు రాజులకు రాజ్యాన్ని కట్టబెట్టి శక్తి యుక్తులు ఉంటాయని 


స్పష్టమవుతుంది. మదమెక్కిన రాజుకు మంతి నేర్పుతో [వజలు బాధపడకుండా 
రాజకార్యాలకు ఆపద కలిగించి సమయానుకూలంగా అవి ఆ రాజుకు తెలియచేసి 
అతనియొక్క అవివేకాన్ని తొలగించి మేలు చేయాలి. ఇలా రాజుమ సంస్కరించడం 
వల్ల ఆ మంత్రి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. రాజు ఏ కారణంతోనైనా రాజ్యంలో 
కనపడక పోతే మంతి ఆ విషయాన్ని అతి రహస్యంగా ఉంచి, రాజు వేటకు 
వెళ్ళినట్లో లేచా మరేదో కొరణం చెప్పి సామంతులను, అధికారులను, పృజలను 
నమ్మించాలి. బారుల ద్వారా రాజు ఆచూకి తెలిసికొని అతనిని రాజధానికి 
తీసుకురావాలి. తిమ్మరునుప కోపంతో రాయలు ఒకనాటి రాత్రి నగరళోధన 
నెపంతో వెళ్ళి తిరిగి రాలేదు దిన్ని గృహించిన తిమ్మరుసు ఆక్కడ సెవికులతో 
రాజు గురించి ఎవరైనా ఆడిగితే, తలనొప్పి రావడంతో ఇంకా ని(చవోతున్నాడు 
ఆని చెప్పమన్నాడు. గూఢచారులను అన్ని దిక్కులకు పంపించి రాయల గురిని 
తెలుసుకన్నాడు. నగరంలో ఉండే దొరమన్నీలనూ, అమరనాయకులందరినీ రాజు 
వేటకు వెళ్ళాడనీ, వాళ్ళనూ వేటకు రమ్మని చెప్పాడు. వాళ్ళను వెంటబెట్టుకొని 
రాయల్ని కలిసి, 


“అధిప యివ్వార్హ పరులెవ్వరైన వినిన 
వెపరీత్యంబు గాదె సర్వంబు నెబుగు 
నట్ట ధన్యులు మోర లిట్లన్య జనుల 
సరణి రాజెల్లునే సాధుజన శఠణ్య.” (కృంది, 2-86) అని 
ఆయనను మందలిసాడు. 


37 


పె సంఘటనను బట్టి మంతి) ఎంత దక్షుడో, ఎంత శకి మంతుడో 
అవగత మవుతున్నది. రొజు ఇబ్బందులన్నిటినీ మంతి తొలగించాలి, 
తిమ్మరుసు వారించినా వినకుండా బలవంతుడైన గజపతి పెకి రాయలు 
దండెత్రి వచ్చాడు. 


“ఇలబదార్లురు రాజుల చెలువ గలిగి 

యల బతుర్హ భువనముల్‌ గెలువ బూను 

నట్టి ఘను లౌనెకావారి నణచవళమె 

పదరి వచ్చితి మప్పాజి పలుకు వినక _ (కృ.వి. 9-97) 
అని రాయలు ఆలోచనలో వడి, ఆ పృమాదం నుంచి రక్షించమని మంతి; 
తిమ్మరునును పాంర్థించాడు. తిమ్మరుసు తన మెథాశక్షితో భేదోపాయాన్ని 
పృయోగించి గజపతికి ఓటమిని చవి చూపించాడు. ఈ సంఘటనకు రాయవాబకం, 
కృష్ణరాయ విజయం రెండూ అద్దం పట్టాయి. రాముడు సేతువు దాటి సేనతో 
వస్తున్నాడనే వార్త విని రావణుడు మంతుల్ని 


కం ఈ వు మూరు నాకు 

బనులకు గల వారలని చూతు (బెగ్లడ 

అగుబున్న మోనేర్పు దగవ్త లెస్స 

జడనిధి బంధించి కడవి వచ్చిరి మార్తు 

రీ వార లరయంగ వెవు లెద 

రాజులేమటీయున్న రాజనీతి స్టితి 

సవివు లేమణి యుండుట బితమగునె-” (భాస్క.యుద్ద-29 1) 
అని అక్షేపించాడు. రాజులు _పమత్తులైనా రాజనీతి వట్ల మంతులు మాతం 
అప్రమత్తంగా వుండాలన్నది సారాంశం, 


మంతి విధులు -. ఆచరణ;- 








శివుని శావం వల్ల బి[తరథుడు అనే గంధత్యుడు వజృదంష్పుడు అనే 
సేరుతో పిశాచపతిగా రాజ్యాన్ని పాలించాడు. అతని మంత్రి వజుముఖుడు. అతడు 
తన దొరకు భయవడని వారిని భయపెట్టి లోబరుచుకున్నాడు. రాజును సేవించిన 
వారి"పె (పేమచూపాడు, శివచిహ్నాలు లేని వారి గుండెలు అవియవేశాడు, 
కయ్యానికి దిగిన వారి రాజ్యాలను హరింబాడు, తన స్వామి ఆజ్ఞ దిగంతాల వరకు 
వెల్లేటట్లు చేశాడు. రాజ్య విస్తరణతో నేర్పుచూపాడు. సామ, దాన, భేద, 


38 


దండోపాయాలను సమయోవితంగా (ప్రయోగించాడు. పిశాచ లోకమంతా త! 

రాజుకు అణగి వుండేటట్లు చేశాడు. (ఉచ. 1-145.) 

దీన్ని బట్టి మంతి విధులూ, పట్టుదలా, శక్తి సామర్థ్యాలు వెల్లడవుతున్నాయి. 
పుసిద్ధి పొందిన మంతులు చాణక్యుడు, యుగంధరుడు మొదలై 

వారితో తరువాత మంత్రులు కొందరు పోల్బబడ్డారు. 


“నోతుర (పజ్ఞుడు చందగుప్తున కిలం జాణక్యు భంగిన్‌ దివ 
స్పతికిం దైవత మంతి యోజ సుమన క్లామ్యండు వత్సావనీ 
పతికిం దొంటి యుగంధ రాఖ్యు గతి ఏంభ త్పుణ్యుడమ్మేదినీ 
పతికిం బెగడ భాగుతాయణుడనం బృణఖాక్టిత దొద్దసితిన్‌ ” 
a CE) 
(కే.చా.చ.1-64) అని పేర్కొం! 


“నీతి యుగంధర సుకవి 
వాత (ప్రస్తుత యశోధురంధుర_” (వవోధ. 2.80) 
ని (ప్రసిద్ధ మం[తులకో తమ మంతులను పోల్చి వర్ణించడం ఉంది. సె పోల్‌ 
గంగయ మంత్రికి ఉవయోగించాడు. 


“దిగ్గజ వరాహా మారుత 
భుగ్గిరి కమఠముల బోలు భుజసత్త్య్యములన్‌ 
దుగ్గన మంతి?కి సరియగు 
_పెగ్గడ లెవ్వారు గలరు పృధివి భరింవన్‌” (నాసి, 1-63) 


ఆని దుగ్గన మంత్రిని పేర్కొంది. రాజశేఖర వరి[తం సాళువ తిమ్మ! 
మంతిని గ 8) భీమేశ్వర పురాణంలో బెండపూడి అన్నమాత్యుని (1-19 
“తిభువన రాయ వేశ్యా భుజంగ, కదన గాండీవి, జగనొబ్బ గండ" బిరుద 
కితుడైన సింగన మంతిని గురించి శృంగార నైషధం [1-3 7] వర్ణించిం। 

వై జయంతీ విలాసం నరసింహ మం|తిని [అవతారిక _ నిర ]సవివరంగా కీర ౦చౌ' 
బంగారానికి తావి అబ్బినట్టు కొందరు పుసిద్దులెన రాజులకు తగిన మంతుః 
లభించారు. దేవేంటదునికి బృహస్పతి. వృషపర్వునికి వక్స్కుడు, దశరథునికి 
షుడు, రామునికి విశ్వామిత్రుడు ధర్మరాజుకి ధౌమ్యుడు నలునికి దసునుడు ఎలా 
శబర రాజుకు “అభిలశాన్ర విద్యా కళాపావన గంభీ రబుద్ది' యజ్ఞదత్తుడు 
బ్రాహ్మణుడు అలాగా పుధానిగా ఉన్నాడు [4వ. మహ జ 15] దశరథు 
వశిష్పుడు, పురోహితుడు మాత్రమే కాని ప్రధాని కాదనే విషయం కొన్ని బ్‌ 
చెప్పబడింది, 


39 


“మన పురోహితులగు చున ఎ మహిత మతుల 
ఘను వసిష్టుని వామదేవుని సుయజ్ఞు 
ననష జాబాలి గళ్యపు మునుల మజియు 
దగిన వారిని గొని సమ్మదమున దెమ్ము (భాన్క.బాల రని) 
రాజు_మం|తుల మధ్య సరైన అవగాహన ఉండాలి. మంటి మంతి రాజు 
ఆభివృదిని కాంక్షించి సన్మార్గంలో  నడిపిసాడు. 


ది 
"పతికి నభివ్నద్ధి దనకు శోభనమున్నె న 
బుద్ది బోధించు నాతడు వోసుమంకత్రిగా .. ... .... షై 
(బె.వేం వం.తం, 1- 669; ఆని చెబుతోంది. 
కంసుడు తన జన్మ రహస్యాన్ని కూడ మంితో చెప్పాడు. (హరి, “పూర్వ 
భాగము 4-70 నుంచి ర్‌ం న వరకు) రాముడు లంకపై యుధ్ధానికి వచ్చినపుడు 
రావణుడు తన మంతులను పిలిపించి మో తెలివి త్త పృకాశించేటట్లు ఎలా 
వేస్తే బాగుంటుందో సలహా ఇస్తే అందరం అలా చేసాం, అని చెబుతాడు. 


(రం.రా.యుద్ద.పుట. 249.250) 


STE నీ వనిన మాట 

లెక్క సేయ వినిచ్చోట జిక్క వలసె 

దలప నిమ వంటి మంతియిద్ధాతి గలడె 

చూడు మిందుల కొక యుక్తి నూక్ష్మమతిని ” (కృ.వి, 8-100) 


అని' రాయలు గజవతిని ఓడించే ఉపాయాన్ని ఆలోచించవలసిందవి 
తిమ్మఠుసును (పార్టించాడు. (కృ వి,8-100). దీన్ని బల మంతి బుద్ది నైశిత్యం 
విదితమౌతున్నది. మంచి మంతుల మాట వినని మహారాజు ఇబ్బందుల్ని 
ఇబ్బడిముబ్బడిగా కొని తెచ్చుకుంటాడు, ఆ విషయం స్వయంగా రాయల వారే 
చెప్పారు. 'నీ వనిన మాట లెక్క సేయమి నిచ్చోట జిక్కవలసె' (కృ.వి. 8-100) 


“మం౭తుల బుద్దుల వినక, కు 
మంతుల వాక్యముల దిరుగు మనుజేందుడు జా 
త౦తంమున బాసి పగతుర 
యం,తమ్ముల జిక్కువడు మహాత్ముండె నన్‌” 
కా 
(భాన. వం,తం. 1.185) 
మం|తులంటే సన్మంతులన్న మాట, రాజులకు రాజనీతిని బోధించే బాధ్యత కూడ 


మంతుల పెనే వుంటుంది. 


40 


“రాజ లక్షణమెయ్యది రాజ్యలక్ష్మి 
శాశ్వతంబుగ నుండుటే సరణి రాజ 
నీతులెన్ని విధంబుణు నిఖిల మొలమి 
దెళపు మెంతయు నామది తేట పడగ” (కృ. వి, (2- 48) 
అని అడగడం, మంతి తిమ్మరుసు రాజనీతి పారంగత్వానికి ముగ్గుడై 


“గురుడిందునకుం దెచ్చిన 
సరణిన్‌ బహునీతి ధర్మ శాస్త్ర స్ఫురణత 
వెజిగించితి వెంతయు సు 
స్టిరమతి నింతయు గృహింబితిన్‌ మం(త్రి మణి” (కృ.వి. 2-60) 
శాఘించడం ఇందుకు తార్కాణం. 


ల రాష్ట్రం 
ర్మాష్ట్రం గురించి బుగ్వేదంలో ఉంది. “వరుణుని రాష్ట్రాలకు రాజు” అని 
వసిష్టుడు చెప్పాడు. 
“యథా రాష్ట్రం గుపితం క్షత్రియస్య" (బుగ్వేదం.- 10-109-8) 
రాజు సింహాసనాన్ని అధిరోహించేటప్పుడు చదివే మం[తాలలో 
“ఇంద్ర ఇవేహ (ధువస్తి షేహ రాష్ట్రము ధారయి 
(బుగ్వేదం 10-178) 
[ఇందున వలె ధువంగా ఉండుము. ఇక్కడి రాష్ట్రాన్ని వహించుము] అనిఅర్డం, 
" జాంగలం సన్య సంపన్న మార్య పాయమనావిలమ్‌। 
రమ్య మానత సామంతం స్వాజీవ్యం దేశమావ సేత్‌ ఇ” 
[మనుస్మృతి అ= 60} 
సారవంతమైంది, వీటివసతికలది, పుష్కలంగా గడ్డికలది, మందవిగాలి, ఎండగలది 
ధనదాన్య సంపన్నమైంది. ఉప్మదవాలు లేంది, పుష్ప ఫల తరుల కాదులవే 
మనోహరమైంది, కృషివాణిజ్యాది జీవనోపాయం గల దేశాన్ని రాజు అ్యశయింవా 
లని మనువు పేర్కొన్నాడు. 
“ ఎంతెంత గలుగు రాష్ట్రం 
బంతంతియ రాజు పెద్దయగు గావునదే 
శాంతరము లా త్తి కొనుట ని 
లాంతము ధర్మంబు గాదె ధరణీవలకున్‌ ” 
[స.నీ స, -1.162 ] 


41 


రాష్ట్రాన్ని విశాలపరి స్తే రాజుకు గౌరవం ఎక్కువగా ఉంటుందనీ ఆలాచేయడం 
రాజ ధర్మమని చెప్పింది. ఈ ధర్మాన్ని ఆచరించడానికి రాజులు యుద్ధాలకు 
దిగేవారు. రాయలు కూడా 'దేశవైశాల్య మర్దసిద్ధికిని మూలి మన్నాడు. re. ము 
4236]. విశాలమైన భూభాగమంటే ఆ “రాజ్యానికి అర్థిక వనతులు సమృద్ధిగా 
వుంటాయని wa విశ్వసించాడు కాబోలు. రాష్ట్రం రాకిల్లడా నికి రొజు అత్యంత 
అవసరం. జులేకున్న బురంబు రాష్ట్రంబు రాజిల్లదు" [రం,రా. అయోధ్య 
పుట-9] అనడం వల్ల రాజు-రాష్ట్రం వీటి ఆధారాధేయత్యం, అవినాభావ, 
సంబంధం సువిదం చేయబడింది. రాష్ట్రం, జనపదం, భూమి. విషయం, దిశం 
అనే పదాల మధ్య కొద్దిపాటి అర్హభేద మున్నా అన్నీ ఒకే అర్థంతో ఉపయోగించ 
బడ్డాయి. తన రాష్ట్రం అభివృద్ది చెందడానికి రాజు శ్రద్ద వాలి, వ్యవసా యం 

'ణిజ్యం వృద్ధి చెందేటట్లూ చూడాలి, రాషాన్ని శత్రువుల, క్రూరమృగాల, 
దోపిడి దొంగల బారిమంబి కాపాడాలి. 


“ రా(ప్టవర్థన మెద గోతు రాజుమేలు 
రాష్ట్రమును గోరు; దానగార్యమె యనంగ 
రాదు; బ్ర హ్య్మూతృ రములైన (పజల యేక 
ముఖపు గోర్కి. దదంతరాత్ముండొనగడె?” (ఆము- 4-2 05) 


రాజు (పజల మేలు కోరితే, (పజలూ రాజు మేలు కోరుతారు. అందుచేత దాజున 

కేమి పయోజనం అని అశ కగడం సరికాదు. ఎందుకంటె ఏకరూపంగా బాహ్మణాది 

[వజలుక్‌ క్షోరే కోరెకల్ని తవంతర్యామి అయిన పరమాత్ముడు తప్పక తీరుస్తాడని 
x wm ఉష న చ wk. జు, 7 

భావం. ఇక్కడ డాష్ట్రం అంటే రాస్ర్రగకులైన (పజల? అర్థం, 


4. దురం 
"తు 





రాజ్య రక్షణకు పటిష్టమైన దుర్గ విర్మాణ౨ చాల అవసరం. కౌటిల్యుడు 
మనువు, యాజ్ఞవల్కుడు మొదలైన వాళ దుర్గానికి అధిక [పాముణఖ్యాన్ని ఇచ్చారు. 
రాజ్యానికి ఉండాల్సిన సప్తాంగాలలో దుర్గం గ్‌ "ల్లవది, దుర్గమే కోట. కోటను 
పురం21, దుర్గ ౨22 ,' దేహి? అన్నారు. కోటలు నిర్మించడాని రాషృ24, 
ఇనుము25 వాడడం బుగ్వేదకాలం నాటికే తెలిసి నట్లుంది. కోట అవిర్భావం 
గురించి ఇలా వుంది. దేవతల బారినుంచి రక్షణ పొందడానికి మాయ, విద్యు 
న్మాలి తారకాసు కడు అనే దేవతలు బృహ్మాను గురించి కఠోర తపస్సు చేశారు. 


42 


వారి తపస్సుకు మెచ్చి (బహ్మా పృత్యక్షమై, వరాన్ని కోరుకోమన్నాడు, అమా 
సంతోషించిన మాయ భక్తితో ముందుకు వచ్చి ఇలా (పార్టింవాడు. జరిగి; 
తారకామణ్హో యుద్దంతో దేవతలు దానవుల్ని తమ ఆయుధాలతో కూూరంగా వధి6 
దానవులకు రక్షణ లేకుండా పోయింది. మా ఆశీస్సులతో తిపుర అనే కోటను ని! 
లనుకున్నాం. అందుచేత భూ, జలచరాల నుంచి, మునుల శాపాలనుంచి, డే 
దాడుల నుంచి ఆకోట సురక్షితంగా వుండే విధంగా వరాన్ని పృుసాదిఠచు అన 
(బహ్మ విరునవ్వు నవ్వి ఎదీ శాశ్వతం కాదు కాబట్టి మట్టితో కోటను కట్టుకో అని చెవి 
మట్టికోట యుద్ధసమయాలలో ఒకేఒక శివబాణంతో నాశనమవుతుందని వనయపూర్వ 
మాయ బృహ్మకు చెప్పాడు. దానికి బృహ్మ "ఆ విధంగానే” (మాట్టితో) కోటమ ని! 
మని చెప్పి అదృశ్య మైనాడు, (మత్స్య పురాణం _ బాప్టరీ) (౧1౫-11.25) 
శతువుల నుంచి రక్షణ పొందడానికి ఎంతటి బలవంతునికై నా దుగ 
ఆత్యంత అవసరం (స. నీ.న, 1-4రి) 
“విమతుల కగమ్యమగుదు 
రము లేకుండినను (బజక్క రాజుకు దమదే 
శము అలిడుమంబడు ధన ధా 
న్యము లఅుండిన చిదస |బాణహానియు గలున్‌” (స.వీ,స 1-46) 
దెవం[దుడు కూడా హిరణ్యకశిపుని దాడికి భయపడి గురువు అనుమతితో విశ్వ 
చేత అమరావతి కోట కట్టించాడు (న నీ,న 1-49). 
“ఆయుధాలతో, రక్షణతో (కోట) వున్న ఒకే ఒక వ్యక్తి వందమందితోను, 
మంది పదివేల మందితోనూ పోరాడ గలరు. కాజట్టి రాజు కోటను కలిగి వుండాలి, 
కోట నిర్యించుకో లేని రాజు స్టితి ఇలా వుంటుంది, 
“ధరణి మదము లేని కరులును బోలెదం 
మ్రముబు లేని పన్నగములు బోలె 
సరయ దుర్గరహితులైన ధాతీశ్వరు 
లవవి కెల్ల నసదు లగుదు రెపుడు.” (స,నీ.న 150) 
దీన్ని బట్టి దుర్గ [ప్రాధాన్యం విస్పష్టమవుతోంది. 
దుర్గం = విభాగాలు 3 
జల, వన, కృతిమ స్థల, శైల దురాలు నాలుగు అన రంగనాథ రామాలు 
(యుద్ద పుట 2క్షర్‌ చెబుతోంది. 


43 


“అన్యోన్య ధన కాంక్షులై పోరు ధరణీఓలకు నెల్ల నాడకాడకును శైల 
దుర్గంబులను, వన దుర్గంబులను. జలదుర్గంబులను హిమదుభ్లంబులను- 


భత ree aa అజ 00౪ 


ie re hs స్ట (ఆం.వి.పు. — 1.100: 
బృహ్మదేవుడు పుట్టించాడట! 

"ధన్యదుగ్గం మహీదుర్గమ ౮.గంవార క్టిమేవతా 

శో శ. క కట 55 mr 

న్స దుర్గం గిరిదుర్గం వా నవు శిత క వసత్పురమ్‌]] (7-70) 

అని మనున్మృతి పర్కొంది. 
జల, వన, పర్వత, ఎడారి దుర్గాలని నాలుగు విధాలె న దుర్గాలను కొటి 

ల్యుడు 'పర్కొన్నాడు, 2? 
1) జలదుర్గం - నీటితో చుట్టబడిన వున్నత పృదేశం, 
న వనదుర్గం: ల చేనుతోవున్న బురద ప్రాంతీం లేక దట్టమైన పొదలలో వున్న 


పందేశం, 
అబు 


క్‌ 


3) పర్వత (గిరి) దుర్గం:- గుట్టలతో కూడివున్న గుహ లెక కొండలపె నిర 
a (ర) కా 
బడింది. 
4) ఎడారి దుర్గం:- నీరు, పొదలు లేని ప్రాంతంలో నిర్మించబడింది. 
రి 
ళం 
కుల” క్షణకు, pr సమయాల్లో పారిపోయి తలదాచుకోవడానికి ఉపకరిస్తా మి. 


దుర నిర్మాణం *_ రాజ్య రక్షణగు కీలకమైన దుర్తాన్ని శతు దర్చెద్యంగా 
fy i 





నిర్మించాలి. దుర్గ నిర్మాణం వాస్తు కాప్రున్ని అనుసరించి కట్టాలి. "నిరా సంవృ 
ద్దిగొ వుండే (పవేశొల సె లోతే కోట | విర్మాణం చేపట్టాలి. త్ర పట్టణం వా:నిజ్యానికి 
అనుకూలం గొ వండాలి. దాని ముట్టు పయాడు డు అగడ్తలు (తవ్విం అసలీ మ. 
మరొకదానికి మన్య పండ్రెండు హ్‌ యత దూచం వుండాలి. ఆగడ అ వెడుల'* 
మొదట దానీకి పుకును రెండవ దానికి పం్యడెండు, మూడవ వానికి వది 
దండాలు వుండాలి. లోతు వెడల్పులో సగం, అడుగ. భాగం, పైభాగంలో 
మూడో వంతు చతురస్రంగా వుండాలి, అడుగు భాగాన రాళ్ళను సగద్కి రెండు 
(పక్కల రాళ్లతోగావి, ఇటుకలతోగాని కట్టాలి. అగడ్తలను నీటిలో నింపాలి, 
ఎక్కువై న నీక బయటికి వెళ్లడానికి ఏర్పాటు చేయాలి, అగడ్తలల్‌* పద్యాలు, 
మొసళ్లు వురిడాలి. 


44 


అగడ్తలు నాలుగు దండాల దూరంలో మట్టితో పాకారం నిర్మించాలి. 
దానికి రెండింతలు ఎత్తు వుండాలి. ప్యాకారం పై పెధాగం ఇటుకలతో ఒక గోడను 
కట్టాలి, దాని ఎత్తు వెడల్పుకు రెండింతలు వుండాలి. దాని రథం పోవడానికి 
“" రహదారి వుండాలి. ఇటుక బదులు రాతి పలకలు ఉపయోగించవచ్చు, కాని 
ఎట్టి పరిస్థితులలో కలప వాడరాదు, (ప్రాకారాలపై ఒకదానికి మరొకదానికి మధ్య 
దూరం ము ప్పె దండాలు వుిడే విధంగా గోపురాలు నిర్మించాలి, రెండేసి గోపు 
రాలకు మధ్య పుదేశంలో ఒక గోపుర గృహం నిర్మించాలి, గోపుఠానికి, గోపుర 
గృహానికి మభ్య ముగ్గురు ధనుర్ధరులు పని చేయడానికి వీలుగా మూత వేసే మూడు 
కన్నాలతో వున్న ఫలకం కలిగిన ఒక ఇంద్ర కోశాన్సి నిర్మించాలి, మధ్య ఖాలీ 
పృదేశాలలో రెండు వైపుల రెండు హస్తాల వెడల్పు, నాలుగింతలు పొడవున్న 
“దైవ వళ" నిర్మించాలి. 


వచిధ ఆయుభాల్న కొటగోడలమై సిద్ధంగా వుంచాలి _ ఇలా కోట నిర్మాణం 
గుక్‌ంచి కౌటిల్యుడు వివరింబాడు, 2 


""అగడిశ యీతనిరగునట్లు తవ్వించి 
కొంత డంబుల తోడ గోట దీర్చి 
యట్టళ్ళ గల్సించి యడ్యరి విరివగా 
వలనొప్ప ఘటియించి వంకధార 
గవనులు పరిపాటిగా వివిర్మింపెంవి 
లొన నూతలు బావులను నగాధ 
తలముఖుగా జొల గలిగింది రసవర్గ 
మ ల వేణి సంపూర్ణములుగ నింది 


చుట్టు నామడ చుట్టును సూది మోప 

నెడము గల్గక తంట బేరడవి పెంబి 

నగ మాటు గల పట్టనంబు రాజ 

ధానిగా మండు టురవగు ధరణివతికి” (శ్ర. శా, 4.105} 


కోట ఆగడ్త లలా వుండాలట. 


కోట నిర్మాణం గురించి ఇంకా ఇలా పేర్కొనబడింది, 


45 


"గుడియ మంటపమును గొత్త గాౌవింవి 
కడునొప్ప జుట్టు నగడ్త (ద్రవ్వించి 
కోటయు గొమ్మల గొత్తడంబులుగ 
వాటఆబులును దిగు వంక దారుజను 
బెట్టించి వంపుడు గట్టి యగడ్న 

చుట్టును బోయింది యటళు దీర్చి 

పాలు పొంద డెంకణంబులు వెక్కవన్ని 
నలి బడగలు దోరణంబులు గట్టి 

కొత డ౦బుల గోటకొమ్ముల గొడుగు 
లెత్రంచి బలుమగ లెందటో యనగ 
[వాలిన కుసులును వసులు దూలములు 
ణాలు గుండ్లుమ నిస్ముసాల దెప్పించి 
కోట కొమ్ముల దగు చోట బంచించి 
కోట యీ కృమమున బాటింవియంత” (బ.పు, పుట-6 4) 


ఇలాంటి కోటలు పటిష్టంగా. శత్సుదుర్భేద్యంగా వుండాలి కోటలో అన్ని 
విధాల వన్తువులు సమృద్దిగా నిలవ వుండాలి, 


“బహు ధన ధాన్య సం[గహము బాణశరాసన యోధ వీరసం 
గృహము విరంతరాంతరుదకంబును జాలగ నింథనంబు సం 
(గహముననేక యంతములు గల్లియ సాధ్యములై ద్విషద్భయా 
వవాములనంగ నొప్పునె భవత్సరి రక్ష్యములె న దురముల్‌ .”' 
ం్న ఓలి a 
(స,నీ.న, 1 56 


ఇలాంటి కోటల్ని కలిగివున్న రాజుని జయించడానికి ఎవ్వరికి సాధ్యపడదు 
ఆ రాజే ఇతర రాజుల్ని జయిస్తాడు. కోటల చుట్టు పటిష్యమైన భ్మదతా సిబ్బ( 
దిని నియమించాలి. రాత్సి, పగలు కోటకు కావలి పెట్టాలి, 


దుర్గాలన్నిటిలో గిరి దుర్గం ఉత్తమమైంది. 'సర్వేణతు (పయత్నేన గి! 
దుర్గం సమా।శయేత్‌' 29 అంటాడు మనువు. ఆంధ్రదేశంలో గిరి దుర్గ నిర్మా 
ణమే ఎక్కువగా జరిగింది ౩౦ 


మధ్య యుగంలో ముగ్గురు రాజులకు మోహం పుట్టించిన గిరిదుర్గం కొం, 
వీడు. అని శ్రీనాథుడు పేర్కొన్నాడు.(శ్రీ.నా.చా. 113) 


46 
కొండవీటిపె మోహం పెంచుకొన్న ఆ ముగ్గురు రాజులు (1) అశ్యపతుర 
బహుమనీ సులామలు, (2) గజపతులె న కటక సూర్యవంశ రాజుల 
ఏ) నరవతులుగా సేరుపొందిన విజయనగర రాజులు. అంతేకాదు 


ఘోటక భోట హాటకురు కొంకణ సింథు మరాట లాటక 
కాట కళింగ వంగ (దవిశాంగ విదేహకరూ దుర్గమాల్‌ 
సాటియె యెన్న వేమ విపులా విభుడేలిన దుర్గమైనయా 

ఘోటక హాటక (పకట కుంజర ధాటికి కొండ వీ న్‌. శ నా బా 


అని కొండవీటి దుర్గం (పళంసించబడింది, 
హనుమంతుడు రామునితో లంకా వభావాన్ని తెలియచేసూ, 


దట్టమై యటుళ్ల దనరి చూపట్టు 
నిట్టిక కోటయి చిరవై న జాతి 
కోటయు బోరవున గొమరొందు నినుప 
కోటయునట యుక్కు కోటయు గంచు. 
కోటయు మణీ వెండి కోటయు బసీడి 
కోటయు నను నేడు కోట లొప్పారు 
గాలుని పక్షంబు కరణి బొల్బెక్కి 
మేలై న తలుపులు మెఅసి యెంత యునా 
అక్కోట అన్నిటి యందును జూడ 
మిక్కిలి దీప్తుల మిక్కుటం బగచు 
వభిల రత్నముల మేలైన వాకిళ్ల 
నభిలావనీ నాథ యరయ నాదేసి 
వరమం[త వీధుల ది వ్యంబులై న ట్టి 
శరబాప చయముల & సంఖ్యలై మ ండు 
సొకోట చుట్టును నఖిల తో కేశ 
భీకరమకర నంభృతములై పరగు 
నాలుగ గడ్తలు నాల్గు దిక్కులను 
జాలంగ బాతాళ సమితి నొప్పారు”నని (రం.రా.వుటఎనీ 44. 


కోటను సంపూర్ణంగా పేర్కొన్నాడు. 


47 


ఇలా కోటల్ని వర్ణించడం చాల కావ్యాలలో కనపడుతుంది. ఈ కోట 
వర్హనల్ని స. నేపథ్య ౨తో పరిశీలించాలి. గౌరన వర్ణించిన అసంపూర్న కోట 
వరన పరిఎలిస్తే చారితృకంగా హృయోజనం చేకూరవచ్చుం 


“అ కృష్ణవేణి మహానది దాటి 

విక్ర చేలేశ్వర విభు నుత్త రవ న 

నా యత౦చై మించు నశ్వమేధాటి? 

వొయువ్యమ:న నవద్యారక వాట 

పరిఘ సమున్నత పాకార యంత... ” (నవ వరి. పుట-239) 


బహుళ పుధాత త్వ పరికోధనకొఖవాధు వెలికి తీసిన విజయపురి గురించే 
గౌరన వరి చ వుండవచ్చని ఆరుదం గాతు అభిిపాయవడినారు. ౩1 


“Recent excavations at Nagarjuna Konda, 32 in Andhra Pra. 
dash exposed to vietw the vestiges of the city of Vijayapuri, the 
gloricus capital of ikshvakus in 3rd cent A.D. pertaining to it was 
exposed a fortification wall enclosing 2 trapezoidal area of 3000 x 
2000 feet lt distended along ths right bank of the river Krishna on 
the west while on ths South 16౧౭౧ over the Peddakundelugutta hill. 
Wistinctly two building phases could be seen in this fortification, 
The early phase represented a rampart of morurn or mud with basal 
width of 80 and tesied on the naturai soil. At another place, be 
cath this rampart could be seen a flooring anda few hearths. The 
second phase represents a burnt brick wall of 9 to 14" thickness 
over the rampart. Save the portion overlying the Peddakundelu- 
gutta hill, the fortification wall was surrounded by a ditch 12, in 
depth and varying wioih of 74’ to 132, The fortification had two 
main gate ways an the east and west and a postern gate way on 
ithe northern side perhaps this postern gate way might have served 
as an emergency exit. Such postern gate ways wers not uncommon 
for wall at Sisupalgarh had one such postern gateway.....‘33. 


5. కోశ ౦ (TREASURY) 


1. కోశం _ అర్హ౦:- సమస కార్యాలకు కోశం మూలం కాబట్ట రాజులు 


అజా 


మొదటగా క కొళాస్ని గురించి జ్మాగత్త గా ఉండాలి అని కొటిల్యుడన్నాడు, ౨4 మన్న 
ష్యుల జీవితాలకు మూలళి అర్హం. లేదా మనుషులతో కూడిన భూమియే అరం. 
(a8) 


48 


అలారిటి భూమిని సంపాదిఠిచే ఉపాయాలు, పాలించే ఉపాయాలు. వీటిని గురిం 
విన శాస్త్రం అర్థశాస్త్రం అని కౌటిల్యుడు తన రాజనీతికి సంబంధించిన [గంథానికి 
“అర్థశా స్ర్రం' అని పేరు పెట్టడానికి గల కారణాన్ని వివరించాడు, 


స, కోశం. పాాముఖ్యం:-_ క్రోశ్థ నమృద్ధి ఉన్న రాజుకు పుజానురాగం 


ప et 
కలుగుతుందని రఘవం+ం తెలుపుతోంది.35 కోశం, దండం, బలం అనే వాటిని 
పుభుశక్తిగా పేర్కొంటూ ముందుగా కోశాన్ని చెప్పింది మితాక్షరి అనే నిఘంటువు. 


“కోశోదణ్ణోబలం చైవ॥ పుభుళక్తి; (వకీర్తి తా”౩% అని చెప్పటంచేత కోశం 
యొక్క పాముఖ్యం ' తెలుస్తూంది, 


"ఇలలో నెవ్వని కర్ణము 

గలదాతడు మాన్వుడు విత కార్యజ్ఞుడు ని 

ర్కులుడు బలవంతుడార్యుడు 

కుల తిలకుడు సభ్యుడధిక గుణగణ్యుండున్‌” (సిం చ్వా, 3-195) 


ఇదీ ధనం విలువ. 
విత్త వంతుని వేల్పుగా వావంవనీ సేవించడం జరుగుతుంది.” 


"ఎప్పుడు సంపద గలిగిన 

సప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌ 
దెప్పలుగ జెజువు నిండిన “ 
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!” 


“వుట్టములు గాని వారలు 
మట్టములము నీకటంచు సౌంప్పు దలిర్చన్‌ 
నెట్టుకొని యాళయింతురు 
గట్టగ ద్రవ్యంబు గలుగ గదరా సువతీ।” 


అని ధనం విలువను పలు విధములుగా కొనియాడాడు సుమతి *తకకారుడు, 


“ధనము లేమి యనెడి దావానలంబది 
తన్ను చెరదు మోదిదాపు చెరుచు 
ధనము లేమి చూడ తలవనే పావంబు 


49 


అని దార్మిద్యం ఎంత బయంకరంగా ఉంటుందో వేమన బోవిచూపించాడు. ఇంకా 
కొంచెము ముందుకు వెళ్లి... 


"కలిగిన మనుజుండు కాముండు సోముండు 
మిగుల తేజమునను మెరయు చుండు 
విత్తహీనుడెంత రిత్రయై పోవును...” 


ధనహీనుని నిస్సహాయతకు జాలిపడ్డాడు కూడా. 


“ ఎ = =. దర్శిదుడున్‌ మృతుడు నిక్కము తుల్యులుగారె ధారుణిన్‌”* 
అంటాడు ఎ(రన, (వారి. ఉత్తర భాగం, స 174) 


“ధాత్రి దరి|దుడు సభలన 
పాతుడు, కడు [ముచ్చు మిత బాంధవుల యడం, 
బుత 9 కళ|తంబుల యెడ 


శ|తుండట వాని బదుకు చాకౌగాదే"' (సిం.ద్వా. 3-194 
అంటాడు కొరవి గోపరాజు. 


“ఆర్హమున బండితుండ గు 

నర్ద్హమునం బలసమ।గుడగు నర్ధమునన్‌ 

బార్జివుడగు, బుణ్యుండగు, 

నర్హమునను భువన పూజ్యుడగు నరుడెందున్‌” (పం,తం, 2-121) 


ఆంటాడు బై చరాజు వేంకటనాథుడు. 


"కమలనయన! నీవ కలవోటు సరసంబు 
నీవు లేని వోటు నీరనంబు 

కంబుకఠఆరి! నీవు కలవాడు కలవాడు 
లేనివాడు నీవు లేనివాడు” (క 3-48) 


ఉన్నవాడంటే డబ్బున్నవాడని మాతమే అర్ధం. ధనం లేకపోవడం చావుతో 
సమానం, రాజ్యరక్షణకు ధనం అత్యంతావళ్యకం, దాన్ని నంపాదించడానికి 
రాజు నానా మార్గాఆఈ అవలంబవిస్తాడు. అందులో _పధానమైనది పన్నులు 
విధించడం, 


50 


“The collection of treasure is for the maintenance of the 


army and the subjects and for the performance of sacrifices. This 
leads 10 kings happiness in this life and hereafter, otheiwise to 
misery. 38 ॥ 


“The traasure is the root of the army and the army is the 
root of the treasure. Itis by maintaining the army that the treasu- 
re and the kingdom prosper and the enemy is destroyed ."39 


8. కోశం _ మూలం:. రాజు తన రాజ్యాన్ని హజలకు శతుంవులబారి నుంచి, 


కర్రువు కాటకాదుల నుంచి రక్షించుకోవడానికి తన భాండాగారంలో సంపదలను 
నిలువ వుఃచాలి, ఈ ధన సేకరణ విభిన్న వనరుల ద్వారా సమకూరుతుంది. 


“గోరక్షయు వాణిజ్యము 

నారంభము నరియు- సుంకమప్పనములు శం 

గారవనంబులు గనులును 

గారణములు ధనము గూర్చగా నగుపతికిన్‌” (రుక్మా,చ, శీ=ఎ56 


“వినుకర్షకులును వణిజులు 
ననఘా! గోరక్షకులు ధరాధీపునకున్‌ 
ధనమొడ గూడెడు చోటుల . 
ననేక విధములకు నెల్ల .నాద్యస్టలముల్‌ _ (భార.కాంతి. నిర 
అని భారతం చెబుతోంది. 
పనులు, సుంకాలు, శతువుల్ని గెలివి పొంచే ధనం రాజుకు బెంథి 
దృవ్యం అని తిరుక్కురళ్‌ చెబుతోంది.** 


4. కోశ పీకరణ _ రాజు తన భాండాగారం నింపడానికి పన్నులు, కప్ప 

కటు కాముకలతోవాటు దండయా[తలు కూడా తోడ్చడ్లాయి. తగినంత ధనా! 
0 న 

మాశమే రాజు సేకరించాలి. మితిమోరిన సంపదల్ని "సేకరించడానికి చే 


[ప్రయత్నం అనరాలరు దారితీసుంది, 
ce రు ఆడ 


"ఆక్కట కలదని |పజావతి 

యెక్కువగా ధనము గొనుట యిలమై జెబువుల్‌ 

(పక్కులుగ దవ్వి మాలను 

(గక్కున బట్టుకొని తింట గణుతింపంగన్‌” _ (రుక్కా.చ. వ. 


61 
పన్నుల ఆవిర్భావం:- పన్నుల అవిర్భావాన్నిలా వూహించవచ్చును. దోపిడి 
దారులు. దొంగలు, య నుంచి |పజలు తమ మాన పాాణాలతోపాటు 
సంపదల్ని రక్షించుకోవడానికి సామూహికంగా ఒక నాయకుణ్ణి ఎన్నుకోవడం 
జరిగింది, తమను Ss (పతిఫలంగా ఆతనికి కొంత సొమ్మును, 
ధాన్యాన్మి మ ట్టచెప్పారు. ఈ పుతిఫలాన్నే తరువాత వచ్చిన నాయకులు శాన 


Sd Ahan 5 ల అద 

నంగ౧* మార్చి "నమ్మ అని వనూలు చెశారు. (పేమనాథ్‌ చెనరి ఈ విషయాన్ని 
మ జ 

ఇలా ఎర్కావాా డు, 





“In the earliest period of Indian history the state per- 
haps depended 10! its ౧౪౧ support on the voluntary contri- 
butions of the people, 8ut sum Method of compulsory Ccon- 
tributian must have been found necessary in India as soon as 
a More improved form of government had come into 6౫15160" 
ce, The early tax-system, however, was a very simple one, 
and (౧* evolution of a complex systrm of public finance was 
uoubtiess a slow and gradual process. * *1 


సశ వన్నులు విభిన్న రూపాలలో వసూలు చేశారు. వృత్తి సుంకొలు, వాణిజ్య 
సుంకాలు, సాధారణ సుంకాలు అనీ మూడు టఫాగారుగో పన్నులు వసూలు 


చేయబ డాయి, 
విజయనగరం రాజుల కాలంనాటి పన్నుల న్వశూపం ఇలా వుండేది, 


“నిరాకంబము (వల్లపు వ్యనసాయము) అనె విభజించి సన్నులు వేసేవారు 
పంటలో వదింట తొమ్మిది వంతుబ వరకు పను వుండేదని న్యూనిజ్‌ వాఃసి? 
(వాత నమ్మదగినదికాదు పుగ్గోరు, సంగోరు అనే మాటల వల్లు పంటల్‌ 
మూడో భాగం, లేక నగం వన్నుగా వసూలు చేసవొరని, తెలుస్తోంది... భాండా. 
గాఇమాల అదాయం, మహానవమి ఉత్సవ సందర్భంగా (పతి ఏటా సామంతు. 
దణ్నాయకలు, అమరనాయకులు చెల్లిం చే. కప్పాలు కట్నాః 
కానుకలు రాజాదాయాన్ని పెంచేవి, జాతి సిద్దాయాలనే వృత్తి పన్నులుండేః 
రాజ్యంలో 300 రేవులుండేవని అబ్బుల్‌ ue వాసినాడు ఈ రేవుల 
ఎగుమతి, దిగుమతుల రేవు సుంకాలు రాజాదాయానికి మరొక మార్గము. విజ 
నగర శాసనాలలో కానిక, కట్నం, సియం, (గామకర్దాట్నం వెట్టు, వేమి, ఇక 


52 


ఏల్లరి, చెరువు మేర, చెడిగ, దుర్గనివర్శ నం, దణ్ఞాయ, అడు గుకోలు, సుర 
ఏంక మొదలై న అనేక రకాల సాధారణ పన్నులు, మగ్గస్తావర, ఈడి గ-సిద్ధాయ, 
సీంజణి_ సిద్దాయ మొదలైన వృతి పన్నులు ఉం డేవి. స్టలనుంకము,. చర సుంకము 
పేడ్రా సుంకొలుండేవి. "మొదటిసారిగా వీరనరసింహరా యలు సామాజ్యంలోని 
కొన్ని సీమలలో పెండ్లి. సుంకాలను రద్దువేసినాడు. కృష్ణదేవరాయలు ఈ పెండ్లి 
సుంకాలను స్మామాజ్యంలో పూర్తిగా రద్దుచేసినాడు.  ఎడనెడ తిరుగుళ్లకు, జాత 
రకు. మహారాజ పృయోజనార్దం అతుల్‌ సలు" వసూలు చేసేవారు. పన్ను ధన 
రూవంలోగాని, ధాన్య రూవంలోగాని చెల్లించవచ్చు పెద్ద (గామాలలో 'రాబగాదె' 
లుండేవి.” 42 


"ఉమ్మడీయును, రాణె, యుత్తరువమర 
మిమ్మెయిడింప మా కియ్యేటి వణకు 
వెల్లిన ధసమెంత.... .... ... ”.. (పరమ. పుట. 458) 


ఆనడం వల్ల ఉమ్మడి, రాణ, అమరం అనే పన్నుల విధించబడేవని తెలుస్తోంది, 


ఈ వన్నులు భూములపె విధించబడేవి. ఉమ్మడి అంటే సేవ (ఈనాం), 
రాజె అంటే భటుల సిబ్బందికి ఇచ్చింది. అమరం అంటే ఆగత్యమైనపుడు 
కొంత దండును తీసికొని రావలసిందనే విబంధన మీద చిన్న రాజులకు విడువ 
బడ్డ సీమ అని బౌణ్యం. 


బంటుబడి (బంటుఫై విధించే పన్ను) ** బంబైల ఆయం (విందెలపై వచ్చే 
ఆదాయం) ** కూడా కోశాన్ని పెంచడానికి తోడ్చడేవి. 


చివరికి ఈ పన్నులు లాగడం బాల హీనంగా తయారయింది. బావకీ, 
పుట్టుకకి అన్నిటికీ పన్నే. ఇంకా విపరీతంగా జుట్టు పన్ను, పురిటి పన్ను, 
పొయ్యి పన్ను ఇలాంటివి కూడా మొదలై నాయి. 


“పరనృప తస్కర బాధలు లేకుండ 

దమ్ము గాచుటకు నై థధరణివతికి 

ద్వ్యాదశాంశ ధనంబు వాణిజ్యషరులు, గో 

పొల కర్షకులు షడ్భాగ గవ్య 
ధాన్యంబు లిత్తురు.... .... ౨౨౨ ౨౨” (మావు. ని=లి1ల్ర 
పజలు రాజుకు చెల్లించే ధన ధాన్యాదుల గురించి సేర్కొనబడింది. 


53 


కొందరు కొందరు రాజుల కాలంలో కొన్ని కొన్ని రకాల పన్నుల వసూలు 
పారంభమయింది, 


"కాకతీయ రాజులు దశబంధ ఈనాములంటూ ఒక కొత్త పద్దతిని |పవేళ 
పెల్టేరు. చెరువును నిర్మించడ?, సరైన స్టీతిలో వుంచడం, బాగుకేయించడ్ర౦ 
వగైరా బాధ్యతలను నిర్వహిసూ, దానికింద సాగయ్యే భూమి మోది వంటలో 
పదోవంతు రాజుకు ధన రూపంలోనో, కక రూపంలో చెల్లించే షరతు మిద 
ఇచ్చే ఈనామును “దశబంధ ఈనాము" అంటారు” శక 


అరవ వికృమాదితు కిని సామంతుడైన చేత రాజు చెరువు నీరు ఇచ్చినందుకు 
నీటి పన్నును నిర్ధారణ చేసినట్లు పశ్చిమ చాళుక్వుల కాజీపేట శాసనం బట్టి తెలు 
స్తుంది. దీని (పకారం Ce ea కు ఒక కండుగ (ధాన్యం కొలత) 
ఇవ్వాలి. నీరుతోడే యంతానికి. వది కలుగలు ఇవ్వాలి. 46 


వ్యవసాయదారుల'పెనే పహ ఎల ప్రభావం ఎక్కువగా వుండేది. కేవలం 
కాపుల'పె పెనే పన్ను వేయడం తగదనీ, అన్ని వర్గాల వారికైనా పన్నులు విధించా 
లనీ కు కోశ సేకరణకు మార్గాల్ని నూవించింది బదైనీతి. 


“గనులు కృషి పృువంచ మరి కస్పము సుంకము గోకులంబు'నం 

దన వనమున్‌ జలస్టల పథిన్గ వడి క్రియ దుగ్గ రక్షణం _ 

బన గలయిన్ని మార్గముల నర్ధము రోయక కేవలంబకా 

పునె హిలియించు రాజు సిరి పొందునె? రాజమనోజ భూభుజా” 
(బద్ది = రాజ సే) 


(వజ నుంచి గృహించిన వన్నురూపమైన ధనాన్ని (పజా సంక్షేమం కోసమే 
వెన్చిశిచాలి, 
“శన యేలు పసుమతి జనుల బీడింపక 
యేరికి మొదలిచ్చి కోరుపాలు 
నవరణగా గొంచు దండవులు దర్శన ములు 
కోలాన గొన కూళ్లు గుత్త కీక 
కమ్మతంబులు వెటిగసాలు దష్వింది చే 
హారమాడించి యన్యాయ ధనము 
జొరనీక షష్టాంళ మణి గొంచు నీతి బా 
ధలు ఘటింపక యుండ ధనము గూర్చి 


04 


దాని జతురంశములు చేసి దానధర్శ్మ 

ములకు నొకపాలు గైకొని మూడుపాొళ్లు 

వెచ్చమునకును రానీక యచ్చు వొడిచె 

డాపవలయు విభుండు భండారమునక్రు (శా 4_175) 


కొన్ని ఆన్యాయపు వసూళ్లు కూడా జరిగినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. 


“నందలూరు, దాని శివారు గొమాలు నాలుగింటి నుండి అంతకు 
పూర్వపు రాజులు వసూలు వేస్తుండిన సుంకం, సాదం మొదలై నవి సన 
వనూళ్ళుగా 1309లో [వతాపరు[దుడు (వకటింవి వొనిని రద్దు ఏ చేశాడు. ఆలాగే 
పుతాపరు.దుని రాజభవన ద్వార పాలకుడైన ఎరమ లెంక "శన 'నాకయంకరంి 
లోని 22 [గామాల మహాజనుల నుండి వసూలు అవుతుండిన వృత్తి కాణికలనూ, 
గుడ్డుగు మాడలనూ, పుట్టి హిండి, పుట్టె కొలువు, ఉపకృతి, సుంకం, పనుఆ 
వుల్లరి మొదలై నవి అన్యాయపు వనూచ్ళ్‌గా (పకటించి రద్దు చేశాడు 47 


' పన్నులు విధించడంలోనూ, వసూలు చేయడంలోనూ రాజులు గొల బగ 
తగా వ్యవభారింబాలి, 


“న్యాయపు పుటరి తలపూవులు 

గోయుట నట లెన్స తగదు కువలయ పతిక 

న్యాయ మరి మాను వొడివిన 

గాయలు వెస గొ గోయునట్టి కరణి దలంపన్‌” (ననన, 1-1 * కే) 


అని అంటాడు మడికి సింగన శ్రీనాథ మహాకవి తన ఆవసానదశలో భూమిని 
నమ్మి మోనపోయాడు. అతని దెన్య స్టితి ని ఒక బాటు పద్యంలో చోటు చేసుకుండ్కి 


కట 


కృష్ణవే ణమ్మ గానిపోయె నింతఫలము 
బిల బిలాముఆ డినిపోయె దిలలు పేనలు 
బొడు పల్లెను గొడ్డిరి మోసపోతి 


a 


నెట్లు వెల్లింతు డంకంబు లెడునూర్లు.” 


అని విలపించాడు, ఒడైరాజుల హృదయాలు కరగలేదు, కవీసొర(ఫొమునికీ 
కూడ కఠినశిక్ష తప్పలేదు, 


ర్‌ి 


“కవిరాజు కంఠంబు కొగలింబెను కదా 
పురవీధి నెదురెండ బొగడ దండ 
ఆం(ధనైషధ కర్త యం[ఘి యుగ్మంబున 

దగిలి యుండెను కదా నిగళ యుగము 
వీరభబారెడ్డి విద్వాంను ముంజెత 

వియ్యమందెను గదా వెదురు గొడియ 
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా 

నగగి వాకిట నుండు నల్లగుండు- 


కట్టలేక అనుభవిందిన శీ ల్ని పై చాటుపద్యం చాటుతుంది, 


జాలు విదికబే మతిమారిన పన్నులు చెల్లించలేక (పజలు ఊరు విడిచి 
వారు. “పులివెందల సీమలో అది! మైన పన్నులు కట్టలేక ఊరు విడిచి 
ఫ్‌ స్వామి, రెడ్డు. కరణాలు లు, అష్టాదశ పజభు మొదలైన 
ఇక మోదటి ge పసన్నాలు వనూలు చేయబోమని సలకరాజు 
శయ్య దేవమహారాజు కార్యకర్త (AGENT) తుళువ ఎల్లవ్ప నాయకుడు 


ఉట రాల వ ల న | (షె ఒక్‌ లమ క్రాక్‌ 
నమ్మిక సం సంనొనిి డాదిెణి యు, 48 


Eg (/] 
eA 
al 
క 
ex 


ఈ విషయాన్ని బలపకుత్తున్నా యీ కింది దాహ్యాణు 
rd ౬ 


పజనవసి బన్న విలువ, కవ్పసుల గొజుచు 

ars, బండి? ధదగంబుల కాయ, ననెడి 

కలని నక్రై,న యధికారిగల నృవతికి 

నేడు వ గొన్న నమృద్ది లేదు.” (అము. క_సీలి?) 


(లి? 


ఇలా చెప్పడం వల్ల వ్యవసాయదారులు తను వ త్రిలో నష్టవడి పన్నులు కట్టలేక 
ఊళు దిడిచి వెళ్ళిహోంప్‌ వాళ ని తెలుస్తున్నది. పనవులు మేవు కోవడానికి కట్టేపుల్లరి 


కోనం మనువసిద్దికి, కాటమరాజుకు జరిగిన యుద సు[వసిద్దమే. 


యి 


€ 


నరక (పభువులు విధించే పన్నులు (పజల పాలిటి ఉరితాళ్టుగా 
మారాయి, “వంటెపోటు పన్నుపోటు” అనే సామెత ఊరికే పుట్టలేదనిపిస్తోంది* 
"రెడ్డిరాజులలో ఆఖరి వాడైన రాభవేమా రెడ్డి నాలుగేళ్ళ పాలన అటువంటిదే. 
ఆయన ప్వరిటి పన్ను, _ పొయ్యి పన్ను, ఇంకా ఏవేవో వన్నులు వేసి 


ర్‌6 


హు (కూరంగా వసూలు చేశాడు, ఒకసారి సవరం ఎల్లయ్య అనే రాజ సేవకుని 
'ర్య పుసవింబినపుడు, పన్నుకోసం రాజోద్యోగులు వారిని భాధించారు. 
ల్లయ్యకు అవేశం వవ్చింది. ఆ విసురున కోటలో కెళ్లి ముత్యాలమ్మ గుడి సమా 
౦లో రాజును పొడిచి చంపేసేడు” అని మేకంజిీ కై యఫీతు తెలుపుతుంది, ”*9 


“పసుల పుల్లరి తలపన్ను సుంకంబు 
తలవరి పన్నును దండాయములును 
దిక్కు గల్గిన మోకు తెండుపాండనుదు 
పంపించి పూటగా బత్తె ముల్‌ కొల్చు 
మనవి చెప్పిన వినక మన్నన లేక 
అన్యాయముల గూర్చి యందుండ చేర్చి 
మన్ను మోయింపుచూ మదమణంచుచును 
మాటికి తోసి యవమానము చైసి 


వెట్టి చేయించును వెడలి పోనీకఎ” 
(ప వీ,చ, పుట 109) 


మాచెర్ల నుంచి బయలుదేరే సమయంలో |బహ్మనాయుడుకి వచ్చిన శకున 
ఫలితాన్ని చెబుతూ గోపన్న ఆనాటి పన్నుల గురించి పన్ను కట్టలేకపోతే విధించే 
శిక్షలు గురించి పేర్కొన్నాడు. 


మాలకరి పుష్పములు గోయు మాడ్కి, రాజు పన్నులు సేకరించాలి, 


“జనపతి తన వని పాటల 
జనములఖర దండనముల నమయింపక మె 
ల్పున ధనము గొంట తుమ్మెద 
వవజమరందంబు గోలు వడుపు దలిర్చన్‌,” 
(రుక్నాంచ. 8.89) 


జనపతి తన ఆదాయాన్ని పెం చోడానికై , పుజఅను క్రూర దండనాలపాలు 
చేయరాదు, పద్మం నలగకుండా దాని నుంవి తేనెను గహించే తుమ్మెదలాగ 
ఉపాయంతో రాజు (పజల నుంచి ధనాన్ని సం;గహింబాలి, 


57 


“పొదగొత్తి పితికి కేపుల 
మొదలార్సుట (పజల నధికముగ నరిగొనుటల్‌ 


కదుపుల బెనుచుట తగనరి 
యదనం గొని పజల |బోచుటవని పకికిన్‌” (రుక్కాచ. 8-80) 


(పజల నుంది అధికంగా సన్నులు వసూలు చేయడం పొదుగు ఒత్తి, పితికి 
దూడలను నింప చేయడం వంటిది. అవసరమైనపుడు పృజల నుంచి 
త గుమ్మాతం సుంకం తీసుకోవడం దూడల్ని పెంచి పెద్దచేసినట్లు శేయస్కరంగా 
ఉంటుంది, 


ఇలాంటి అలోబచనే అంతకుముందు కూడా ఉంది. 


“కోరి తోటవాడు కుసుమ ఫలంబులు 
గోయునట్లు రాజు గొనగ వలయు 

నవ్పనములు నటికి యంగారములు సేయు 

భంగియైన భూమి పాడుగాదె” (భార, శాం, 2-800) 


“లఅరయుట (బజ వర్చింపగ 

నరి యేట గమ [పవృద్ద మౌనటులుగా 
ద ళు 

నరపతికి గొనగ వచ్చు 


న్వెరవుల వెంపంగ జాల నెజయు ధనంబుల్‌” 
(భార. శాం, 2.394) 


ఇది పన్నుల ద్వారా కోశ సేకరణ చేసే విధానం, పన్నులు వసూలు 
చేయడంలో రాజులు ఖచ్చితమైన వెఖరిని అవలంబించినా, మెత్త దనాన్ని చూపాలి, 
పన్నులు విధించడంలోనూ, వసూలు చేయడంలోనూ కొన్ని నియమాలు పాటించ 


డం ఆవసరరి. 


58 


కట్న కానుకలు 





"కట్నం అంటే రాజుకు గౌరవార్ధం చెల్లించే ద్రవ్యం. కానుక అంటే, దేవు 
నికి భక్తితో నవర్చిఠచే ఫలం లేక (దవ్యం. (పభువులకుగౌవి “పె అధికారులకు 
గాని తాబేదారు ఇచ్చే బహుమానాన్ని కూడా కానుక అంటారు.”59 దేవాలయా 
లపై వచ్చే ఆదాయం కూడా రాజ భండారం చేరవలసిందే. ఈ అభయాలకు 
ఆలయపుటధికార్లు ఉంటారు. (వైజ వి. గ్‌ 63) (దేవాలయం భో దొంగతనం 
చేయబడ్డ బంగారు పళ్లెం గురించి ఆలయ అధికారికి తెలియచేసిన సందర్భం) 


కప్పం ;- దండెత్తి వచ్చిన రాజుతో ఓటమిని ఆంగీకరించిన సంధి చేసుకొని, 
తన రాజ్యాన్ని కాపాడు కోవడం కోనం అతనికి ఏటా చెల్లించే ధనం కప్పం, 
శ తువ్షమ ఓడించాలి, లేదా కప్పం కట్టాలి, అలా కాకపోతే ధ).0 నాశన మవ్య 
తుంది, 

“అరితన పై వచ్చిన దగు 

నరి గానీ సమర ముఖము నఇదున గానీ 

మఠలింవక తామరలిన 

చరపతి రాష్ట్రంబు దత క్షిణంబున బొతీయ' న్‌” 


“అంతేకాదు, 
"తనదు కాత్రువుండు తనకంటె ఘనుడెన 
నఖిలమైన ధనము నతని కెట్చి 
తన్ను గావికొనగ దగు నీడివకుడు దా 
గలిగెనేని ధనము గలదు గాన.” (స.నీ,స, 2.597) 
ఇది బలహీనుడైన రాజు లేదా పరిస్టితులు ఆనుకూలించని రొజు అనుసరించే నీతి. 
అప్పుడు వ్రేరవచ్చి సమయంబిది దర్శన యోగ్యమంచున 
వ్యా ప్పెడు కాంతలుం దుభగ యూధము రత్న చయంబు మున్నుగా 
గప్పములెల్ల దెచ్చి మదిగప్పెడు భీతి దొలంగ వ్యములై 


యోప్పన వేసి రానృపతుఆః జ్ఞయి సీ పతికీం [గమ౦బునన్‌ ” 
(సింద్యా. గ స్‌ 


ఉజ్జయినీ రాజుకు కొందరు రాజులు 'కవ్వంి చెల్లించినట్లు చెప్పబడింది. 


59 


హంనడిభకులు రాజసూయ యాగం చేయాలనుకోని కృష్ణుని దగ్గరకు జనొ 
ర్పునువి రాయబారిగా పంపుతూ, 


"వని యా జనార్హునునిచే 

ఘనమగు లవణ౦బు మనకు గప్పమడుగు మే 

ఢనములును సరకుగా వీట 

జముదెమ్మను మతని యజ్ఞ నమయంబునకున్‌” (ఉ.హరి, 4.184) 


అని ఊఉవును క కప్కంగా అడగడం జతిగంది. 


య 


రాయల వారికి గజపతి ధన కనక రను వాహనములు బహుమానంగా 
తెబ్బినట్లు తెలుసోంది. (కృ,వి 4-6) 
(ap) లి 9 


దంజణయాత బు; (యుద్ద సంపది) 


న. 





రాజలు యున్ధాలతో శత్యువుల్ని ఓఓంఏి వారి సర్వసంపదల్నీ స్వాధీన 
ల్‌ ఠా 
స ధం బెల గో 
బఎకుణజవాదు, 
నరకాసురుడు ఇంటదువిపై ద డెతి ఇంద్యూని జయించి, ఊర్యశిని పిలిపించి 
రం 


> rm be నో రా త * వళ. అగి 
ఆమెిసు ఉన గా త వేసుకోవడానికి పయి ంచాడు, 


"లవ సుతాఇమ లధ్రంబు' అల్లవె కుబేరానేక పశేణు, © 

లవె వార్చిందు? తుర౧గమంబు; అవె | పేతాధీశ వీరావళుల్‌ 
వవుఅం బాజిన బట్టి తెప్ప రనిలో దై కేయులే సౌమ్ములిం 
దువిచా నికు కట! గెకొనుము నీయుల్లంబు దెల్లంబుగన్‌ ” 


(ఉ.హరి, 1.63) 


అంతేకాదు అమరావతీపురంలోని అందమైన కన్యలను పట్టి తెప్పించి, నుంచ 
రోద్యాన వనాలను నాశనంవేసి, ఎనిమిది వేల ఏనుగులను తీసుకొని రాజధాని 
మాహిష్య తీపురానికి నరకాసురుడు తన సైన రింతో కలిసి వెళ్లాడు. 


(ఉ.హరి, t-81) 


60 


“అక్క లవాంబు చూచి చనియా నృపశేఖరు డాజి భూమిలో 

జక్కిన యశ్వరత్నములు సింధుర బృందములు నృథంబులుం 

చెక్కు ధనంబు లస్ర్రములు భేరులు జోళ్ళను గోటలోనికిం 

(గక్కున గొంచు నేగి యధికంబగు సంపద నేలె నప్పురిన్‌.” 
(సిం.ద్వా. 6-97) 

యుద్ధాల్ని చెసి యువ సంప 


* యుద్దభూమిలోని సంపదలు పేర్కొనబడ్డాయి. 
“| తువు బలవ౦తుడైతే 


) సేకరించడం పృమాదంతో కూడుకుని ఉంటుంది, 
న్న సంపద కూడా ఊడుతుంది, 


గాభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలు: 





కోశాన్ని లేదా కోశ న సం[గహణకు మూలమైన వనరుల్ని రాజు అభివృద్ధి 
వవాలి, వ్యవసా యాభివృద్దికి వెభ్సువులు తవ్వించడం, గనుల నుందీ బంగారు 
గై రాలను వెలికి పతా... రాజ్యాన్ని విస్త రించతం కూడా 5 శాభివృద్ధికి 


రణమవుతుంది, 


“a వెశాల్య ముర్ద సిద్ధికిని మూల 

మిల యొకింతై న గుంటకాల్వణ రచించి 

నయము పేదకు నరి గోరునను నొసంగి 

పృబల జేసిన నర్హ ధర్మమలు వెరుగు” (ఆము, 4-296) 


జు రాజ్య విస్తరణతో పాటు, దాని రక్షణ కూడా వేయాలి, 

"ధరణి యభివృద్ది నొందిన 

ధరణీ నాయకుడు సకల ధనయుక్తుడగున్‌ 

ధరణీ రక్షయై నిరతము 

ధరణీ పతిసేయ వలయు దత్య్వరమతియై” (రుక్మా.చ, 8-స్‌ క్రి) 
లా ఎన్నో విభిన్న మార్గాల ద్వాళా కోశాన్ని సేకరించి కోశాగారాన్ని సంపాలి. 


కోశం... నిర్యవాణ;_ సేకరించిన సిరి సంపదలను నిల్వచేయడానికి కోశాగారం 


కట్టించాలి, నెలమట్టంలో పలు ఏర్పాట్లున్న మూడంతస్తుల గృహాన్ని కట్టించి, 
నే ద్వారాన్ని మా(తమే ఎర్చరచి, యం[త సహితమైన "ఒక సోపానాన్ని నిర్మిం 
వాలి, దానిపైనే కోశాగారాన్ని నిర్మించాలి, దాని "గోడలు రెండింటికి ద్వారాలు 


61 


ఉండరాదు. దానికి ముందు భాగొన ఇటుకలతో కట్టబడిన (ప్రవేశ మండిరం 
ఉండాలి. దీని చుట్టు వస్తు సామ్మాగిని దాచడానికి అనువెన కాలువలుండాలి, 
అని కోళ గృహనిర్మాణాన్ని గురింది కౌటిల్యుడు తెలిపాడు, 51 


కోశాధ్యక్షుడు:- తన్నే భండాగారాధికారి లేదా ఆయతికాడు అని అంటారు, 


కోశ య సంబంధించిన మెలకువలన్నీ ఇతనికి తెలిసి ఉండాలి, 
విశ్వాసపాతుఢడినే కోశాధ్యక్షుడుగా నియమించాలి, 


“ఎబండారముల యందు బరమ విశ్వాసుల భక్తుల దక్షుల 
బంచితయ్యా!” (వార.సభా 1-47) 


అని అడగడం వల్ల భక్షి విశ్వాసాలతోబాటు దక్షతగల వ్యక్తి దీనికి తగినవాడని 
సష్ట్రమవుతుంది. 


“నాలుకపై ఉండే తేనెనుగాని విషాన్నిగాని రువిచూడకుండా ఉండడం 
ఎలా సాధ్యంకాదో, అలాగే రాజ _చవ్యంతో సంబంధం కలవానికి దానిలో అల్చ్బ 
భాగమెనా రుచి చూడకుండా ఉండడం సాధ్యం కాదు.” 


సీటితో తిరిగే చేపలు నీటిని ఎప్పుడు [(తాగాయో తెలుసుకోవడం సాధ్యం 
కాదు. ఆలాగే కార్యవిర్వహణకై నియమింపబడిన అధికారులు ఎప్పుడు రాజ 
దవ్యాన్ని అపహరిస్తారో తెలుసుకోవడం సాధ్యంకాదని””52 నిష్కర్షగా, నిర్మోవా 
మాటంగా చెప్పాడు కౌటిల్యుడు, 


“మండలమున నాలుక చవు 

లొండొక భోగంబు లెజుగ కొని జట్మరులై 

యుండెడి కుల భృత్యుల బతి 

భండాగారంబు గొపు పంపగ వలయున్‌”  (స,వీ,న. 1-18) 


కోశాగార్రానికి కావలి వంపబడే వాడు నిప్పులాంటి వాడయి వుండాలి, అంతేకాక 


“ఢికీంవ రాక మిక్కిలి 
పక్షంబున మెలుపు వారి బహు ధనధాన్య 


62 


ధ్యక్షుల జేయంగా దగ 
దక్షీణ కృపా సమృద్ది నవనీపతికిన్‌ ,” (రుక్మా.చో. 3.37) 


రత్నాలు, బంగారు. ధాన్యం, ఎనుగులు, గుర్భాలు మొదలైన వాటీని పరీ. 
క్షించడానికి విడిగా ఆయా రంగాలలో (పసిద్ధులైన వ్యక్తులను నియమించాలి, 
వీళ్లకు ఇతరుల నుంచి (పమాదం పొంచి ఉంటుంది, కాబట్టి రాజు వీళ్లకి పృత్యే 
కమైన రక్షణ ఎర్బాట్లు చేయాలి. కాశాగారాధ్యక్షుడు తత్సంబంధమైన విషయా 
లన్ని టిని తుణ్ణం గా తెలుసుకొని ఉండాలి, 


కోశం _ విభ జనః... 





రాజు తన ఆదాయాన్ని నాలుగు సమ భాగాలుగా చేయాలి, తన స్వంతా 
నికి ఒక భాగాన్ని చతురంగ బలాఅ భరణార్ధం రెండు బాగాల్ని. సకల ధనసమృ 
ద్ధంగా భండాగారాన్ని నింపడానికి ఒక భాగాన్ని వినియోగించాలి. దీన్ని ధ్రువ 
పరుస్తున్నదీ కింది పద్యం, 


“ఉరవౌబాగంబు భోగంబు భయము నొక పౌలు; గసేనావ నార్తం 
బీఠువాల్నిండారు బండారలు చెర నొక పాలిట్లుగా నాయమొప్పం 
జరదృష్టిన్‌ వైరిపక్సై క్షణము సవివ ముఖ్య స్వపక్షే క్షణ౦బున్‌ 
ధరణీ నాథుండౌనర్పందగు దగు దునుమందస్కరాళిన్ని జోర్వన్‌” 
(అము, 4- 235) 


“డెఛ్రైయేడు మంది నాయకులకు తన రాజ్యంలో ఒక భాగాన్ని మూల బలా 
నికి ఒక భాగాన్ని, వి్య(ప్రులకు ఒక భాగాన్ని పంచిపెట్టి మిగిలింది తన భండొగారా 
నికి చెందునట్లు”క* పృతాపరు[ద చక్రవరి కోక్‌ విభజన చేశాడు, 


ఆయా వ్యయాలు; _ 





రాజు సంపదల్ని విచ్చలవిడి గా ఖర్వ్చుచేయరాదు. అయి తే (వజాసౌం ర్యా 
అకు, అభవృద్ది కార్యక మాలకు ఖర్చుచేయటానికి వెనుకాడ రాదు. 


“కాని వ్యయ మెన్నడును నొక 

కానియు జేయంగ దగదు, కార్యముగలవో 

మానెక ధనము తృణంబుగ 

మానవ పతి సేయనగు సమ్మగ విభూతిన్‌” (రుక్యా,చ, తేంక్షీర్‌) 
అని అంటాడు (ఫొడ కవి మల్లన, 


63 


తనకు నాకయమైన ధనములో నాలవ 

భాగయమొండె మూడు పాళ్ల పాల 

నొందె నర్థమైన నువితరబు గాన మి 

క్కిలి వ్యయంబు సియ వలవదధివ, (స.నీ.స, 1-131) 


రాజు ఎక్కువ వ్యయం చేయరాదన్నది నిరారణ. 
శ్‌ ఇ 


“ఆ యంబు వ్యయము నొడివిన 

[శీయగు, సమమైన దళము చెడకుండు, వ్యయం 

చాయమును నొడిచె నేనియు 

బాయదు పేదటిమి సార్వభౌ మునికైనన్‌” (బద్ది, రాజ _4క్షీ) 
ఆయవ్యయా లెక్కు వెతే వభసగా సుఖదుఃఖా లెక్కువవుతాయి, mi | 

"గోష్టాగార సుర కా 

నిష్టితుడె చూడవఅయు నృపతి కది మహో 

గ్రోష్టంబగు నాయము నగ 

రిష్టంబగు వ్యవము నాచరింపగ వలయున్‌” _(స,సీ,స, 1-132) 
అని అంటాడు మడికి సింగన, 

రాజు తన ఉద్యోగులను అడిగి ఆయవఃయానికి సంబంధించిన లెక్కలు 

ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుంటూ,  ఖర్చాపోగా నిజువ (వాయించుకుంటూ 
ప్రుండాౌలి, 

....ధవమెంత గల్గిన దాజుల్క జూడక 

యాయవ్యయంబుల నడుగ వలయు 

వోని వి“రమెల్ల ర్లవుగా గూర్చి 

నెటయ దెలుపు లక క్త నెటుగు కొనుచు 

వ్యయము హలొ నిలువ (వాయింవి కైకొంట 

పృభువుల కిదియ నీతి విభవ మ. డు” (సిం.ద్వా. 11-98) 
ఆయా వ్యయాలపై రాజు ఎంత జ్యాగత్త వహొంచాలో వివరించబడింది, ఆయా 
వ్యయాలను సరైన పద్దతిలొ నిర్వహించడం రాజనీతిలో ఒక ముఖ్యమైన భాగం, 

“భూరమణుడతు పేదెనను 

ధారుణి నెచ్చోట దగదు దృవ్యము వెదకన్‌ 

వారా? వట్టి పోయిన 

నీ రొండక దెససఘటింప నేరగనగునే” _ (స,నీ.స. 1.140) 
కాబట్టి రొజు అయవ్యయాల పట్ల అప్రమత్తంగా వుండాలి. 


64 ' 


కొన్ని కోశాగారాలు._వివఠాలు __ 





విజయనగర రాజ ee గురించి రాయువాచకం, కృష్ణరాయ 
విజయం మొదలె న కావ్యాలు వివరించాయి 


విద్యారణ్యస్వామి విద్యానగరాన్ని నిర్మించేటప్పుడు తొంభై ఆరు కోట్ల 
రూకలు, 'గురుమణివిభూషణాలు" నాఅగు కోట్ల వరకు కోశాగారంలో ఉంవాడుం 
(కృ తి, న... 69) 
“వినుడీ వరకున్‌ సింహో 
సన మేకిన నృపులు బొక్కసము గూర్చిన సొ 
మ్యెన యగ దొమ్మిది కోట్లకు 
నసువై యున్నది న స (కృ.వి. డి... 70) 


రాయల కాలం నాటికి కోశాగారంలోవున్న సంపద విలువల నిల్వలు పేర్కొన 
బడ్డాయి. 

విద్యారణ్యస్వామి విద్యానగరాన్ని నిర్మించినప్ఫుడు రాజ భండాగారంలో 
నికేపించిన సంవద వివరాలు. 


[దవ్యం :- తొంఛై తొమ్మిది కోట్ల యావై ఆరు లక్షలు, 


భూషణాలు :- నాలుగు కోటు 
వ్యరి, 
శవరతా.లు:_ ఆరు కోటు 
చ య 


మొత్తల నూట తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షలు ఉన్నట్లు రాయవాచకం 
వివరి: వింది. 


“అవి గాక యీ వరకున్ను సిలంహాననస్టులు సింహ్మాసనమున్ను నడుపుకొని 
శెలవు శిధాయాలు పోగా బొక్కసాన వుంచినది పందొమ్మిది యాభెయారు అక్షల 
(ద్రవ్యం, (రా.వా,పుట ౫24) రాయల కాలానికి ఉన్నట్లు తెలుస్తోంది, 


పదాతి వాల ఖర్చులు, ఇతర ఖత్చుఖు, ఆదాయ వ్యయాల గురింవికూడా 
తెలియబేయబడింది, (రావా, పుట నీ4_కి5) 


వర రుచి భట్టారకుడు (శకాంతకునికి) విక్రమార్కనితో చెప్పే నందర్భ 
ములో విక్రమార్కుని భండాగారం వర్ణించబడింది. (విక్ర. బరి, 5=140) 


65 


ఏ 
ర, నెన 
చి. 


శ్రి 





రాజ్య రక్షణకు రాజు మనుగడకు సెన్యం wos అర్థ బలవ, అంగ 
బలం ఉన్నవాడే దొరగా చెలామణి అవుతొడు సెన్య పోషణకు సంపద రక్ష 
ణకు సంపద రక్షణకు సె సైన్యం అవసరం. 


రాజు తన సైన్యంలో చతుర్విధాలై న బలగాలను ఏ చేళ్చుకోహాలి, ఇవి రథ, 
గజ, తురగ వదాట్సీవళాలు. వీటినే చతురంగ బఐం ఇని అ ఈ బల 
గాలు లేకుండా ఏ రాజు సజావుగా పరిపాలన సొగించలేశు. ఈ చతురంగ బల 
గాల్ని కమశిక్షణలో వుంచడానికి 'సేనాథ్యక్షుడు కావాలీ. చిన్య 10 పరిమాణం 
ఎంత వుండాలి అనేది శాజు యొక్క శకి, సామ మర్ధ్యాలు, రాజం రమొక్కు కోళ 
సంపదలపె ఆధాకపడి వుంటుంది. “శన కోశంలో రెండ భాగాలు చతురంగ 
బలాలకు కేటాయింవాలట!” (ఆము, 4.238) (పావీన రాజులు అపానమన 
సైన్యాన్ని పోషించారు. పాలనా పొలభ్యానికి సైవ్యాన్నికొన్ని విభాగాలుగా 


కేశాలు, 
“"గృమ్మన సత్రురు టేలులు 
అటానే 
[(గమ్మనఖంిడ (ప్రచ౦ డడ కాలానల కీ 
అమ్ముల 'దెగణు మెలుగువొ 
అమ్ముల న క్షాహిణ్మతయము మడియింజెన్‌ ” (జ,ఛార, 7-161) 
అని 'అక్షాహిణి' అనే పద పృయోగం ఉంది, ఈ అక్షొహిడీలో వివిద 


విభాగాలు ఉన్నాయి. ఈ వివాగాల పేర్లును, సంఖ్యా పరిమాణాన్ని గురించి 
ఆంధ మహాభారతం పేర్కొంది. (ఆది. 1-80) 
దాని స్వరూపం ఇలావుంది. 








i సేనల పేరు రథాలు గజాజు అశ్వాలు కాల్బలం 
సంఖ SINC లను es నన eee 

we gs i అ 
2 సేనాముఖం (8 పత్తులు) 3 లి 9 15 
కి గుల్మము '(3 సేనామఖాలు) 9 9 ల్‌ కీర్‌ 
4 గణం (ర గుల్మాలు) గ స ర్‌] 135 
ర్‌ వాహిణి (ఏ గణాలు) 8i 81 248 405 
౧ పృతన (3 వాహినులు) 248 248 29 tis 
7 చమువు (8 పృతనలు) 749 729 2187 9645 
రి ్య (8 చమ వులు) 2187 2187 6561 10985 
9 హిణి (10 అనీకినులు) 218?0 21870 65610 109360 


మడాను మనా నాను మదా వాచా ాపాతాకా లాబాల 








66 


రథ వర్ణన _:- 





న 


మధ్యయుగాలలో యుద్దంలో రథ బలాన్ని ఉపయోగించక పోయినప్పటికీ, 
ఆనాటి కావ్యాలలో రథ బలావీకి సంబంధించిన వర్ణణలున్నాయి, దీనికి కాగణం 
[పావీన సంస్కృత కావ్యాలను తెలుగులోకి అన ఏవేదించోడం, పురాణాల సుంని 
కొన్ని భాగాలను లేక మూల కథలను [గహింవి తెలుగులో కావ్యాలుగా, వృబంధా 
లుగా రవించడమే, ఈనాడు కూడా "తేరు (రథాలు) అనేవి దైవ స కంబఆధ మై 
నవిగాొ ఉన్నాయి, అయితే ఇవి యుద్ధాలలో ఉపదూగించే క ధాలుశావ, 
యుద్ధ రధాలు ఇలా వుండేఏ. 


కఇముల్‌ జతగూడ బంగళు బాయ నింగి జెలంగగా 
బ[కమాదృత పద్మతన్‌ శర రవర్షణాస్పద' వృత్తుల 
వకుగామిత లేమి జైత నవ వ్యప్రతాప విషృంభణో 
పష్మకమ స్ట్‌తి మోజు దేరులు భానుమండల వైఖరిన్‌” 
= ప... 
రథాలను మాణిక్యం, బంగారు, ; నుమా, చెక్క, చర న్‌ మద లై న వాటితో 
తయారు చేసేవారని తెలుస్తుంది. 


మాణిక్య, బంగారు రథాల్ని గురించి జై మిస భారతీం[ర_130,5.1 ఓ] 
ఇనుప, భల్లూక pre కప్పబడిన గాలి) వ హం వం+0 | పూ భా 
ఉర ఉ.భా, 7 ఎసి 5] శృంగార వైపథ. [0 శ 0], కొ య్య డో ప సిన 
రథాన్ని గురించి ముకుంద విలాసం [1.121] పేరొన్నాయి 


eet 


ఎకబ[క రథం, అష్టచక రథం, గోళ చక రథం, ఎనిమిటి గ్యురాల 
రథం, పదహారు గు;రాల రథం, వేయి డు రాల రథం, 
రథం వేయి గాడిదల రథం.”5* మొదలెన రథాలు కొలు ఆధాతంగానా, లాగే 
జంతువుల ఆధారంగాను "పేర్కొ నబడ్డాయి. 


లారా వ Cour Ur 
వదుయటుదుటి లఎసుగు6ి 


“"పంకరహాంబులు బండికండులు, సంస 
క బులు నోగ, లుత్చుల౧ఒ) లితుస 
గరవీరములు బలుగొడి, బాదులు సతు 
గొయ్య అశోకముల్‌ గోడి పీట్క 
సిందు వారంబులు సీలలు, గేతకుల్‌ 
మెట్టులు, మొల్లలు మెట్ట /('ఏటిలు, 
పోగడలు పలుపులు, ల పగ్గ 
ములు, నహకళారముల్‌ పూనుగాడి 


> 


6/ 


కురవకానీక మాలంపు గోల, కైర 

వములు మునుకోల, కోకముల్‌ వాహానముజ 

గావసంతుండు సూతుడై పూవుదేర 

నెరయ గుసుమాయు ధంబులు------” (కుమా. ఉ_రల్మి 


ఇందులో ₹థనంబంధమెన సర్యాంగ లు చస స ఒడ్డాయి. సాంగమికరథ, జైత 
రథ, హపొండుకంబతి, వెయాఘృ ఆనే ₹ సెట్టు రథాచిపీ ఉండేవి. ఇతిహాసాల్లో చెప్ప 


బడిన రపం రెండు లేక నాలుగు చ(కాలు, మాన్యంగా నాలుగు అ” అతో 
పూన్నిబడి వుండి యుద్ధవూహాల్లో (వమ.ఖ ప. ఆకమించేది, 


చాళతంలో ఆజలిదట్టులు, అతీఠరథ:ంలు మహారథులు అనే విరు చాలతో యోధు 


ట్‌ గ్‌ 
౧... wl bo త్‌ ci wd} wen 


నాలుగు కౌరి? పూనిన ళలఫానిి కలయాకాధం గా పరిగెత్తి ౦చడ6 అను 


భవజులకే ఒక్‌ పగీక్ష అంటాడు మెగన నీను, 57 
జ క 
మగధ బొ కకరి కి 2,0౧0 రథాలుక'టు గ్రీకుల లెక్కలవల్ల తెలుస్తుంది, 
mre] 
ఆ తరాఃత ఆ సవిఖ్య వేలకు, లక లకు వేచకోవడం ఆశ కళ్యాన్ని కలిగిస్తుంది, 


" అటువది వేల రథేములే 

డై అఒడల నుదగ డజరె దేవి వపయిందా 

నుఅక రడికోటి తోవడి 

దణిమె మహాహానుడు శోర్యదర్పమెలర్పన్‌” (మాపు, 6-06) 

“తీయు నేబడ అక్ష్మల రథంబులతో నసిదోయి6డును గాలుండును, నటు 

వది లక్షల రథీంద.లత్‌ కోత బామ్కలుండును, గోటి స్యెవదనంబుల తోడను 
[గదర్శమండును , న లక ట్ల సడులతో విడొాలుండును నను మహాసురుల 
మ్మహా దేవిం జుట్టు ముట్ట ఘోర యుద్ధంబు "సీయుచుండ”. (మాపు. 6-87) 


జ ర 


(పావీన సేనా విభాగంలో రథాలు నేటి వైమానిక దళం లా౭టివవిపిస్తుంది 
రథయోథులసెనే విజయం అధారపడినట్లు ఇతిహాసాల్లొ వర్ణనలున్నాయి. 
“ఉరుతఠ హేమటండరుచి నొవ్వుచు సింహసపతాక మింటితో 
నొళతయగ రోహిణాచల సముజ్ఞ్జ్వలమైన రథోత్తమం౦బు పై 
నళుదుగ జావమిం[ద ధనురోక కృతి నెత్తి చెలంగుచున్నపి హో 
టరి యతడింటద జిత నికి డాయరు వీసీ సురాసురాదులన్‌” 
(న యుద్ద 197) 


ey 


68 


"ఉరగ రాజ కేతనోజ్ఞ్వలమై వచ్చు 
తేరి మొద విల్లు [దిప్పవచ్చు” =వొడు కుంభుడు. 


“తిదశహితము గోరి ధీర్మాగగణ్యుండు 

పూని దైత్యుతోడ బోరు సలుపు 

చున్న వాడు నీవు నువితత్వ మేర్పడ 

రథము గొంచు బొమ్ము రాము కడకు.” (భాస్క.యుద్ధ 2028) 


అని దేవేంద్రుడు మాతలిని పూరమాయింవాడు, 


“కింకిణీ మాలికా రుంకార ముఖరంబు 
సురుచిర నవరత్న ళోభితంబు 

దటిడఊజ్ఞ్వలోబ్చ్బకేతన దండ సహితంబు 
గురుతర వెదూర్య కూబర౦బు 

జల జలోచన బక చక; సన్నద్దంబు 
చక్షత సంకలితాక్ష యుగము 

డుస్స్పహానిల వేగ తురగో హ్యమానంబు 
దరుణార్కు బింబ సుందరము నగుచు 


£9 


నుల వజ res కంకట 
వ్యవాప తూణ దీప్త శ్ర 

హితమైన రథము జవమున గొనివచ్చి 

మొనసి రామచ, (దు _మోల మెజయ” (భాస్క. యుద్ద -2025 


2౭4 9 
ర 


ఇలా ఇంద్రుడు రామునికి (పత్యేకించి రథాన్ని పంపడం చేత యుద్ధ విజయానికి 
రథబలం ఎంత ఆవళ్యకమో అవగతమవుతోంది, 


నాయకులు, రథాల నథిరోహించి సమరంలో పాల్గొనేవారు. అర్జునుని 

సాఠధి కృష్ణుడు ఉత్తర గోగృహణంలో అర్జునుని సారథిగా ఉత్తరుడు. ఇలా 

పెక్కువోట్ల రథాన్ని. గురించి, రథి-సారథి సంబంధాల గురించి పేర్కొనబడింది. 
రథాలను, రథికుల్ని సంరక్షించడానికి "చకృరక్షకులనే' వీరులుండేవారు. 


రథ పృయోగానికి మైదాన (పదేశాలే అనుకూలం. కొండ ప్రాంతాల్లోనూ, 
వర్షాకాలాల్లోనూ రథాలను ఉవయోగించడానికి వీలులేక పోవడంవల్ల వీటి పము 
ఖ్యం ఏడవ శ తాబ్రికే దాదాపు తగ్గిపోయిందని చెప్పవచ్చు. మానసోల్లాసం వల్ల 
జబల్పూరులో దొరికిన క్రీశ 1122 సం॥ చెందిన 'యష్టకారణదేవుడి' రాగి! 
కులవల్ల క ఈ విషయం బుజువవుతుంది, 


69 


మధ్యయుగపు రాజుల సైన్యంలో రథాలు లేవనడానికి చతురంగ బలాల్ని 
రించి వర్ణించేటప్పుడు రథవర్ణన లేకపోవడం ఆధారమవుతుంది. 


“కారా చూవీతెగాని రాయల బలం బౌదొర మేనుంగుల 
య్యారే బారు తురంగ సంఘముల హావ మన్నె వారల్‌ భళీ 
ధీరుల్‌ రాజకుమారు ఆంభమది నెం తేయద్భుతం బొందుచుని 
బోరన్‌ శక్యమె యీ నృహెల మణితో భూరి సిర పొఢిమన్‌ ” 

(కృ ది. రము శ్ర 

ఫు విషయాన్నే ఈ |క్రిండి శ్లోకం బఅపరుసోంది 

ఆబద్ధ కుథ మాతజ్ఞమాత్త వర్యాణ సైన్టవమ్‌। 
సంవర్మిత భటం సోదస్సమన హ్యత ఏ తీ దృలమ్‌। (మ,దిజ 4.7) 


'ఎమగులసై చిత కంబలులు పరిచారు, గురాలకై బలె ములమర్చాఠు. 
మోధుబు కవవాల్ని ధరించారు. ఇలా సెన్యం అప్పటేకస్పుడు యుద్దానికి సిద్ద 
ముంద” అని చతురంగ బలాల్ని పేర్కొంటూ రథజలాన్ని వదికేయడం “ల బుక్య 
పాయల కాలానికి రథబలం లేదని తెలుస్తుంది, ఇడి ఆనాటి సైనిక స్టితిని యథా 
కథంగా తెలుపుతోంది, రథబలం బుక్క రాయల కాలా నికేకాదు అంతకు పూర్వమే 
ఎప్పుడో చతురంగ బలం నుంచి అద్భృళ్యమైంది. తరువాత కాలంలో ఆది 
కేవలం ఊహాత్మ కంగా లేడా [పావీవ సాహిత్య పృభావంవల్ల మాతఖఇమె తెలుగు 
కలతలు వర్పించబడింది, అయితే రాయలు చతురంగ బలంతో రథాలు వున్నట్లు 
రాయలు పేర్కొన్నాడు, 


36 


గజ ఘోట స్యందనా ళీకబళిత ధరణిం హ్రతహులత్నూ 

ర్రజరత్న (శణులంతర్మ ణుల సవతులై ముగ్గ బాదాతకుంత 

ధ్యజ వాతాఘా త్ర భఘార్హద్వనధుల రవము "ల్వాద్యముల్మీజగాద 

ద్విజ రాజన్యుండు విద్వేడ్వి దళనమని గావించె దెరైతృయ్యాతన్‌ " 

. (ఆము. 4.185) 

(ఎనుగులు, గు రాలు, రథాల యొక్క సమూహం వేత .కబళించబడిన భూమిలో 
పావు లకు రాజైన శేషుని యొక్క తలలో పుట్టిన రత్న రాసులు ఆంత ర్మణుల సవ 
తులై (భూమి రత్నగర్భ కాబట్టి తాము ఆ భూమిలో వున్న రత్నా లతో సమానమ 
నుట) అవిలిహోగా, గాలి తాకీడిచేత పదాతి సేన యొక్క ఈటెలకు వున్న టెక్కపు 
బట్టలు పొంగుతున్న సము|దముల ధకనులు వలె వాద్యాలను అతిశయించు 
చుండగా విపుడైన ఆ రాజు (యామునా వార్యుడు) దిగ్విజయ యా్యాతలో 
(యుద్ధంలో) పగతురను సంహరించెను), ఇలా చెప్పడంవల్ల ఠాయల కాలంలొ 


70 


రథాలు వున్నాయని అంగీకరించవలసి వుంటుంది. రథాలు లేవని గట్టిగా నిక 
సించడానికి వీలు లేకుండా పోయింది. రథాలువున్నా నామమాతుంగా వుండేవవి 
వూహించవచ్చును. 





గజ బల 
అనాటి "సెన్యలలో గజబణం [సముళి స్టానాన్ని అక మింవింటి రాజు 
లందరూ గజ బలాన్ని పెంచి హోకి షించినవారే కాల పృవా హలో ఎదురి ప శిథి 


లాలుగా మిగిలిన es “టచు, sis గజకాజలు నినా మె. 
అయారో [oo 


కాలు. గజబలం అవసరమైన వ వాల వ. వ నం గ్యలో ఉం జత (శయ 


స్కరం. గజబలాన్ని పోషించడం వాలా వ్యయ డయాసలకతో మాడిన పని. 


“"స్పుట పరికల్పిళంబు నడిమాదన నంయుగ ద షే సాూర్గమయం౦ 
బటుతరదంత ఘాతమతి ఐంధు౧ వీరత మూ ది రూఢ కమున్‌ 
గట తట విభ ౫ (దృ మర గాన సయుతీ కమైన యేను a 


on ni 


క్కుటియ వధించు సొజి సరకట్పిత అనక తాళ, యాథమున్‌ 
యి 


(స గ. స = 

శ|తువులు కొట్టే వివిద విధాలైన చబ్బ బక ఎన్ను గుం మ] ) త్‌ల్టు పు తూయి టిజి 
యానికి మూల క కారణం ఎనుగులు తన హక తో నీ 'తువుల్ని భం పెడ బం 

తన అంగాల్నీ ఆయుభంగా ఉపయోగిషూ త్‌ వరాకదు తో విజయా 
(€ శ . ఖు ష్‌ a న్‌, ను ఓ 

క్రుసాయి ఇలాంటి ఎనుగులు రాజుల దిఎయంగాతువుటు, (స సన, ఏ G¥9 


నుంచి 881) 


ఎనుగుల్ని ఈ థాలక్రు పూన్చినట్లు కరా వర్ధన వుంటి వ. ఒడ్డు బు వ్య! 


(పయాసలెదురైనా గజబలాన్ని హోపించడానికి అనాటి "జలు వె వెనుకాడలేదు. 


| 
ఏనుగులలో భద, మంద్ర మిగ, మిం అని నాషగు చెగలున్నాయి.5* 
మధు వర్ణనం (Honey coloured) బలంగా నిక్మింపబడ్డ దంతాను, గుండంగొ, 
లావుగా "వున్న శరిరం, అందమైన ముఖం, మంచి ఆవయవ సొషవం కలిగివున్న 
ఏనుగు భ్యదజాతి ఏనుగు. లావు పొట్ట, సింహంవలె కండ్లు (1100 like eyes) 
దళసరి శరీరం, కంఠం, తొండం, చుధ్యరక 6 అవయవ వం, పొడవెన 
దేహం వుంటే అది మందాజాతి ఏనుగు, i 


71 


నన్నని కురువైన గొంతు, దంతాలు, చెవులు, తొండం, పెద్ద కండ్లు, ఆతి 
సన్నని పెదవుజు, పొట్టి లింగావయవాలు (Genital organs) వున్న “ఏనుగు 


యగ (గన రల) జాతి ఏనుగు, పె మూడు జాతుల లక్షణాఆన్నది మిళ్కోజాతి 
ఎను; 


~- 


(J 


క అ ౬ a తో ళన జుప్‌ శ 
ఎన్సుగుల అనయవొల కొలతలు, లక్షణాల గురించి వివరంగా బరొన 
నల్ల (పావీన కాలంలో భారత దేశంల్‌ ' గజూౌత్త్రం అత్యున్నత స్టాయిలో అభి 


G0 
వృది బెం న అజం దరిద్ర 
చో భం 


లో 


“భదజాతి యెనుగు? వృటణమున 

టి చికి క. కర అ న! గన్‌ ౯ 

(బకటిత స్ఫూర్తి నొప్పసిన్బ ఆఅ తొడ 

విమల వొరాశి “ఫేన ఖ..డముల తోడ 

భర, అకు - సం య టి 4 గయ 39 2 PA 10 
కవ్యహుం గొండ బందులొ కాక యనగ (₹.బు. జ } 


a 


నె 


కాది స్రైనాథధ కవి చూనిన భ,ద జాతీ ఎనుగు, 
ట్‌గప య నెల్ల భయ చుచు యు 
CR ఇంట (ద ఖల జా శ 
తకుబుం౦ం న ఇ ma భద గజం (ప. ప్క పుట కప) 
శృీషమెంచని తెలుసుంది. 
మా pan 
“"గడపు గోవంబు ల కొండ నాగ, గలిత 
చాన నిర్‌ ర్ల రార్జంజగు ఉన (గఒంబు 


థు 
లా ఇ అదు 
నీలనంకుళశావాతి గరలించు మున్న 
త్త న wy గ్‌ “199 ఓ గలాట్రి 
వొడు హి దమ పిట ఈలి జతలో: (అం = యుద. (J0y 
ఖు 


చ్‌ నం వ్య గ మం ల వ్‌ tu ల్‌ ౪ 
నడిచె కొంటలాగా, కోవమున్స కొంటలాగా వుంట ఎనుగుల్ని నునాయా 
సంగా అంకుః తో ఆగిందే యుద బరులు బన కనుల ముండు నిలబఉతారు, 


Cag 
న! 


ముఖమలు వరుప్తులతొా బంగౌసు, రకల తాపిన చాడోలతో, బంగారు 
కంబాలతో, మణులతో, మువ్వ గంటలతో, తెల్లని వస్త్రాలతో, వాడి అయిన 
ఆఅసాఇలతొ, ముఖానికి రక్షణగా ఇనుప టి ఎనుగుల్ని ఆలంకరించేవారు, 
' (పంవీ,బ. పుట రిరిరి) 


” 


దోషులను శిక్షించడానికి, కోట గుద్మూ లను పగలగ్‌ గొట్టడానీక శ ఈ సేనను 
చిందరవందర చేయిడానీకి ఏనుగులకు శిక్షణ ఇచ్చెవారు, 


కాన్‌ థోమ్‌లోని పోర్చుగీసు మత బోధకుల వద్ద ఎంతో సంపద ఉన్నట్లు 


72 


అసత్య సమాచారం ఇచ్చిన పోత్చుగీను సె సెనికుడు ఫిడెల్లోను రామరాయలు ఏను 
గుల కోళ్ల కింద తొక్కింది చంపించేడు, “3ండవదేవరాయల కాలంలో ఈ శిక్షలు 
ఉన్నట్లు అబ్దుల్‌ రజాక్‌ [వాసేడు, 8౦ 


వివరికి రాజును ఎన్నుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఏనుగు ఉగా 
యోగపడేది, ** ఏనుగులు, గ్యురాబు మొదలైన వాటిని అమ్మకానికి తెచ్చే దూర 
దకపాంతర వర కులకు పట్టణంతోని మంచి ఇండ్లు, బహుమానాలు 
ఇచ్చి వారికి ఆదాయం వచ్చే విథంగా చేయాలి, గజి, అశ్వ బలగాలు శత్ఫువు 
లకు చేరకుండా వక్ర కలను రాజు తన వారిగా వేసుకోవాలి. (ఆమ. 4-నిక్‌రీ) 
ఇలా రాయలు చెప్పడాన్నిబట్టి గజ, తురగ బలగాలకున్న విలువ తెలుస్తోండి, 


"....పెట్టని కోటగాదె గజ బృందము లెందును రాజ ధానికిన్‌ ” (విజ,వి, 
UE 


ఆఅశికబలం ?_ 





"కశంములు గలుగు రాజుకు 

విశ్వంబర చేత నుండు విముతుఅనును భూ 

మోశ్వర లెవ్వరు వెజతురు 

శశ్వద్దాటి విహార సామర్థ్యమున్షన్‌” ' (నస.నీ.స, తీ-825) 
దూరంగా వున్న శత్రువులను త్వరగా చేతడానిక్కి వేగంగా వెళ్లడానికి 

రాజుకు ఆశ్విక బలం అత్యంత అవసరం, (సృనీ.స, 3-రినీ శీ) 


సెస్యంలో అశ్విక బలం ఉండడం రాజ్య రక్షణకు ఆయువుపట్టు విజేతలు 

కావాలనుకునే రాజులు అభిమానింవేది అశ్విక బలాన్నే. రథాల్ని "లాగడానికి, 
కోట రక్షణకు, గమ్యస్థానానికి వేగంగా వెళ్లడానికి, యుద్ధభూమిలో వీరవిహారం 
చేయడానికి అశ్విక బల౦ తప్పనిసరి, వాటి రంగు, అవి లభించే స్థలాన్ని బట్టి 
గురాల్లొ చి బాలా రకాలున్నాయి, 

"కాంభోజ, వనాయుజ, పారసీక, బాహ్లిక 

సముత్సన్న సముత్తుంగ తురంగంబులు....” (భాస్క.బాల 4£0) 

“ఒనరించిన నీలని నడ 

గని బొల్లన గత్తలాని గైరని సారం 


గని జారని జన్నని నిమ 
వని మొదలుగ దెచ్చి నిలిపె వాహాకుడెదురన్‌” (సిం,ద్వా, 814) 


ఇవి అనాడున్న అశ్వ జాతులు. 


73 


ఆశ్యాల గురించి మనోహారంగా వర్ణించడం వల్ల అనాటి కపుల మస స్సుల్లో 
ఆవి (వత్యేకమైన స్టానాన్ని పొందాయనవచ్చు. 


“వచ్చని హరు ముంజివనివాగె పక్కెర 
సార? పల్లంబు పట్టమయము 

రాణ నొప్పార్లు పెలాణంబు సింగణి 
తళకళులకోరిబత్‌ రక సంబు 

మిహి వసిండీ పడ్నంజు మొహదచా కెలంకున 
రావు గుజ్జరి సేత కేవడ6బు 

డాకులంకునసీరాజీకరాబురకతి 
కుబగట [గొవ్వాడీ గొరకల పొది. 


కీలికు చెతలాటలిబు బేరొజంబు 

మణుల మొగముట్మ వన్ని సాహిణి యొకండు 

కట్ట యెదుటికి గొని వచ్చె గ థవాహ 

బాంధవంబైన యొక మహమైంధవంబు” (మను. 4229) 


అందమైన ఆశ్వాన్ని మనకళ్ల ముందు నిలిపాడు ఇణుెవబి పెదన, పుఠ 
అ > a 
వర్ణన వేసే సందర్భంలో అపురంలో వువదే అక్యాల్ని కూడా కవులు చరి:చడం 
౬ 
ఉంద అస్కంధితం, ధౌరితకం, రేవితం, వల్గితం, ప్లుకం అని ఐదు రకాల 
ఆశ్వగతులున్నాయి. 
అస్కంధితం [ఠవగాలు);. అతి వేగంగా అతి మందంగా కాకుండా మధ్య 
రకంగా పరుగెత్తే ధార. 
ధథౌరితకం (బోడన):- అస్కంలధితం కంటె వేగమైన ధార, 


రేదికం * వంకర లేకుండా వేగంగా పోయే ధార, 





“"జవమున భంజశిన్‌ ముగళి జొకమునన్‌ నడునైదు ధారలన్‌ 
వివిధ వివిత్వవల్లన వివేకములన్‌ బొలవంబునన్‌ భభ 
(ధువముల దూర భావముల మాప బలంబుల రూఢి కెక్కియా 
హవ జయ శీలముట్‌ గటుగు నము లెన్నగ వెక్కులవ్పరిన్‌ .” 
(భాస్క. బాల, 97) 
ఇంకా వీటివి గురించి సింహాసన ద్యా(తింళిక (18-71), శృంగార కాకుంత అం 
(1-147) పేర్కొన్నాయి. 


74 


గుర్రపు కళ్లెం కూడా వర్ణించబడింది. 


“భైరవ మతంబు భారంగి లంగిణి కలియ విలోసంబు 
మొదలగు ఖలీనంబుల,... ౨. (ఉ.హరి, 4.209) 


అశ్వశాలాధ్యక్షుల్ని “సాహిణి' లంటారు, అక్వాల్ని వర్ణించడంతో పొటు 
యుద్ధభూమిలో వాటిపై స్వారీజేసి యోధుల్ని కూడా పేర్కొనడం ఉంది. 


“సంజమొగులు సిదంపు గెంజాయ మేను 

గలుగు తురగ రత్నము వితృగతుల మెబియ 

వడిమహా శని వడుపున వచ్చునన్ని 

శాంతకుంత హస్తుండు పిశానరాజు” (భాస్క,యద్ద 800) 


'ప్పె రెండు ఆంగుళాల ముఖం, ముఖానికి అయిదు రెట్లు పొడవు, చుట్టు 
కొలత మచే అంగుళాలున్న అశ్వం ఉత్త మమైందని కౌటిల్యుడు పేర్కొన్నాడు? 
ఉత మమైన గు(రాల్ని ఎన్నుకొని వాటికి ఆహారం, వెడ్యం, శిక్షణ ఇవ్వాలి. 
వాటికి కావలసిన ధనాన్ని ss నుంవి తీసుకోవాలి 


ఉత్స మాక్వ్యాలను, గజాలను, "అప్పు డైన యోధునికే ఇవ్వాలి. సమయం 
వచ్చినప్పుడు ఆ యోధుడు వాటిని రాజ సేవకే. తెసాడు. . అశ్వ గజ శాలల్ని 
జ్యాగత్త గా కాపాడాలి. ఎప్పుడూ వాటిని అధికారుల వదలరాచని రాజుల్ని 
హెచ్చరించడం కనిపిస్తుంది. (ఆము 4-226) 


పదాతి దళం:- 





“నచ్చి కడు గడిదిరిపుతో 

వద్చుగ బోరంగ గిరి గుహా పరిఖంబుల్‌ 

వొబ్చిరిపు దుర్గములు గొన 

వచ్చునెకాల్బలము లేని వసుధేననకున్‌, (న.నీ న, 8-888) 


సేనా విభాగంలో వాలా పెద్దది కాల్బలం, యుద్ధ, విజయాలను నిర్గ ముంచేది 
కాల్బలమే. విభిన్న ఆయుధాల (ప్రయోగం పదాతి దళవీరులకు తెలిసి ఉండాలి. 


“కృపాణ కఠ్పణ (పాసకున్త కోదణ పాణయః। 
నమగబ్బున నహసానైక దేశ్యాః పదాతయః॥ (మ.విజ, 4-10) 


కత్తులు, కర్పణాలు, [_పానలు, బల్లలు, ధనువులు హస్తాలలో ధరించి 
ఎక్కడ మూవిన కాల్బలమే నడివిందట! 


75. 


పాతబంట్లు, కూలిబంట్లు, మన్నీఅ బంట్లు, చుట్టపు బంట్లు, అవసరం వల్ల 
వించే పగవారి బంట్లు, ఆటవిక బంట్లు అని తరు విధాల బంట్లు పూర్వం నుంచి 
వించే ఇష్టులెన మూల బలం కూడ "దీవిలోకే వస్తుంది. అంతేకాడు పృజలలో 
త్సాహవంతులైన ఆ ఆయుధదారులకు పోత్సాహాన్ని' ఇవ్వాలి, వాష్ల ఆపద సమ 
రాలలో పనికి "వస్తారు. (న.నీ న. 8-884, 8805) 


కాల్బలం నాలుగు శాఖలు, సెలగోల బలం (ఈబటేగాం డు) విలుకాండు, 
వీతగాం(డు, ఎక్కట్లు 


దినభత్యం మానా; వొరభత కిం మోదనో యుద్ధకాలంలో తాత్కాలికంగా 
కృుకోబడేవాళ్లు కైజీ త గాళ్లు విజయవకాళాలు సన్నగిల్లి నపుడు చివరి దశలో 


0౧౪ 


బద్ద రంగంలోకి విడవడానికి 'ఎక్కుటు ' వుండేవాళు, 
(ఇ) na) 


జీతాలివ్చి పెట్టకున్నవాళ్లు, భూములిచ్చి “పెట్టుకున్న వాళ్లని సైనికులు 
ee టె ట ౧౧ జు 
"జతలు మలంచి చొళ్లె ముగ సన్నపు బాగలడుగ జుట్టి బ్‌ 
స్‌ వ లు పూవి మోద బడి అంబుగ గట్టిన మట్టి కాసెలం 
డియములంట దోపి....” (మను. శ. 30) పదాతిదళ వీరులు 
ప గ్రాలకు క 
కా పదాతిదళం యొక్క వేష వర్తన ఇలా ఉండేది, 
"విల్లాడంబుల పజ క బిగువు కాసెల్‌ చుట్టి హొధికం౦బువాొ 
టిల్లన్‌ వంకులు చెక్కి హలములు నీవెల్‌ గత్తులుంగేళముల్‌ 
బల్లెంబుల్‌ మొదలైన సాధనతతుల్‌ బాహూ బలోద్యతి, సం 
ధథిల్లం దాల్చి పదాతి కోటి వడిచెన్‌ దిక్స్యకమల్లాడగన్‌ , 
(అని.చ శ్వ 34) 
ఇలాంటి పదాతిదళం మ్మాతమే యుద్ద రంగంలో విజయాన్ని సాధించడా 
1! వీలుండేది. ఈ పదాతిదళానికి వున్న ధైర్యసాహసాలకు తగ్గట్లుగా యుద్ద 
ఏకరాలు వుంటే శతువుల్ని జయించడం తేలిక. 


మిత్రులు;_ 
“భూపతికి మితవర్గము 


(పాప్రై 'పెనంగాక భూమీ భరణము దఅమే 


యోపునె ఫణి పతియును ధర 
మోపునకుం గూర్మకు ధరమలు లేకున్నన్‌.” (స.నీస, 1-2 14 


76 


అవసరాల్ని బట్టి రాజు మ్మితత్వాన్ని, శళ్యతుత్నాన్ని పాటింవాలి. “శ తువుకు 
శ తువు మితుడు” అనే నీతిని రాజులు పాటించారు, 


“రాజులకు మితులుండరాదు. ఎవరికి మితునిగా మిగులరాదు, కొన్ని 
సందర్భాల్లో కృతిమ మతిని పాటిరివాలి, (పకృతి సిధంగానే మిత్రులు శతు 
యి 

వులు ఎర్పడతాడు, ”63 

“బలధర్మ వరాకృమములు 

గల భూపతి తోడ మైతిగావింపగా 

వలయు బడియిండు పాయం 

బొలసిన చోటును సహాయ మొనరింబుటకున్‌” (రుక్నా చ, తీ=61) 


ఎలాంటి వారితో మె|తి చేయాలో పేర్కొనబడింది. 


మిత్కుడూ. వెండీ, బంగారూ, బుద్ధి అనేవి మానవని దారిద్యాన్ని పాఠ 
దోలుతాయని బృహస్పతి చెప్పాడు. 


సజ్జన మైతి) వత్చలితాలిమంది. రాజు తమ సవమామ లతోనే మై(తిని పాటిం 
బాలి. రాజ్య రక్షణకు మితులు చాల అవనరం. రాజ్యానికి కోశాగారం నుంచి 
అభి.చే జలం ఎలాంటిదో అలాంటి బలం మిత్రుల నుంచి లభిస్తుంది. 


"హిరణ్య భూమి సంపాఇష్తా; పార్టివోనత 'థెధతే। 
యథా మితం ధు్రవం అబ్బా కృశామప్యాయి తిక్షమమ్‌॥ 
ధర్మజ్ఞంచ కృత జ్ఞంచ తుష్ట్‌ పకృతి యేవబ। 
అనురేక ౦ స్టిరార ౨ ఎభం లఘుమిత;6 (వశన్యతే॥ 
(7-208, 209) ఆని మనుస్మతి 


క్యోధనుని అవ పృమ్మతుడుగా కర్తుడు, హెండవుల ఇష్ట సఖుడుగా కృష్ణుడు 
౩0ధ$ టూ కనబడతారు. కర్ణుడు గొప్ప యోధుడు. కురుశ్షే[త 
యుద్ద తో పాల్గొని ఆసువులు బాసి తన న మై తిని నిరూపించుకొన్నాడు. కృష్ణుడు 
వతార పుకుషుడు తన మేధా సంపత్తితో పాండవులకు విజయాలు చేకూత్పడమే 
"దు పాండవులకు వచ్చిన ఎన్నో ఇబ్బందుల్ని పరిష్కరించాడు, 


మిత లాభాన్ని గురించి రామాయణం కూడా వివరింవిండి. స్నుగీవాది 

పివీరులు రాముని మెతీవల్ల (పయోజనం పొందారు. రాముడు వాలిని A 

స. సుుగీవ్లుని రాజుగా న వేశాడు. రాముడు కూడ కపివీరుల మై(తివల్లే రావ 
సురుని వధించి, సీతమ దక్కించుకొన్నాడు. 


77 
సుగ్రీవునితో మతి చేసుకోమని శబరి రామునికి సలహా' ఇచ్చింది, 


“ఐన కులాధీశ! సుగివుడనెడు వాడు 
కపికుల (శేఘ్టడత్యంత ఘనుడు తలప, 
నతవితో బోత్తుగాభింపు మన్ని పనులు 
జక్కనొటకు నాత్మ నిస్సంశయంబు”, [(మొ.రామా, అరణ్య: 78) 


శబరి నఆహా పాటించి ఠాముడు సుగ్కీవునితో మెతి చేశాడు. రాజు'విలు 
వెన బహుమతి లిచ్చి లేదా వివాహ బంధవ్యాలతోనైనా మితుల్ని పొందాలి. బల 
వంతులైన మ్యితులు కలిగి వున్న రాజు వైపుకు టు కన్నెతి కూడా చూడలేడు. 


“బలవంతుడైన శతుఇవును సి-ధింపవలసి వే బృ రాజు ఉత See కన 
"ంబరాభరణాలచేత , [పియ వాక్యాల చేత ఇతర రాజుల మై్యతి. సంపాదించాలి.” 
నుక్మా,చ. లంస్‌ స విన్నఓన్న రాజులు బలవంతుడైన రాజును ఎదుర్కొవడానికి 
ఏతుఇలుగా మెలిగేవారు ఇలాంటి రాజులను శేదనోపాయం వేత విడదీసి ఆ 


గత్యాలను శతురాజు కఒళి "నాలి. 
ఖీ + 


ry రాయల మంతి అప్పొజి (తిమ్మరును) భేదోపాయాన్ని వయో 
-వి గజవతి మిత్రుల సుంది (మాడశ ప్మాతుల) వేరుఇ 'సి విజయాన్ని సాధిం 


స్య కె + అఆ % శి ot * నా జ 
అమ్జువఆ. టధొఖీవింటఒడన జరాసంధుడు. 
నా 


"దీనికి దగ''మిరును మా 

సేనా సముదయముతో విళ్ళంఖల లీలం 

బూని నడవని వగతు పురం. . 

బైన మధుర పొదిలి వైరపుడవగ వలయున్‌” (హరి.ఉ భా. ష్‌ 


అని మితులైన రాజుల్ని కోరాడు, వీళ్ళంతా విష్ణు ద్వేమలైన రాజులు 
'బట్టి "శతుువుకు శశువు మితుడు” అనే నీతి ఆధారంగా “జరాసంధునితో మెతిం 
కారు. హొండ్ర కళింగ, దంత వకీ 9 శిభపాల సాల రుక్మి యవను వేణుధారి 
వీర గాంధార తిగర్హ, భగదత్తులును మణియ నంగ వంగ సుహ్మ విదేవహకాశ 
హళ దళార్హ మద పాండ్య దేశాధీవలు, జరాసంధునితో. కలసి శ్రీ కృష్టునిమైకి 
౦డయ్యాతకు వెళ్లారు.” (హరి, ఉభా. ని. 9) 


ఖాన్‌ 
(గానీ 


a pr (యే 
ఏ లి గరి 


(టాన్‌ [నీ 
రాలా 


గరి సయ సత గాన 
ర అయ 


ఫి 
poi 


నిజ 
28 


24 


ఫాటీ 
ఆల ౦౧ -4రా లాయ అసె 


78 
అథధస్తూ బికలు 


భారతి సెష్టంబరు 1980 

గు పెదే” 

రాజకీయాలు, అధికారం, కరక 

మనుస్మృతి ._ pps 

రాజనీతి కాన్ర్రము |పాథమిక సూతాలు 

ఎ హిస్టరి ఆఫ్‌ పొలిటికల్‌ థియరి 

రాజనీతి శాస్త్రము [పాథమిక సూత్యాలు 

కవిితయ భారతము రాజనీతి 

[వబంధ రత్నావళి 

శక నీతి 

భార.శాం. 227? 

శ్చ్‌శా. 4_1783 

కేవా చ. 1-64, బద్ది = రాజ 14 

కపటి. 22400: జెభార. P18, శృటాం Alt, 
సిక 2 938, వాసా వాళు ఏన | 

Ban 3_64, 69, 78 

శీ మదాంధ మహాభారతం. రాజనీతి 

హర, 3-9, మ వ 15 

కౌటిల్యుని అర్థశాస్త్ర, 

ఆడా ద్ద” 

we 

Rv. |, 53.7; 58.8; 131.4; 166.8; 


పుట 


హు 
పుట 
నీ 


పుట 


11 15.4; IV, 271 etc,, Also vide సోసియల్‌ కల్చరల్‌ 


S.Cr sarkar, some aspects of the లైఫ్‌ ఇన్‌ ఏనిషియంట్‌ 
ఇండియా.పుట నిరి నుంది 


earllest social History of India; 
(Pre-Buddist Ages London, 
1928) pp.21-24 


RV, V. 34.7; ౪11. 25.2 2» 


RV. VI, 47.2: Vil, 6.5, Schroder, 
pre-histosic Antiquities of the 

Aryan people (London 1890) 344, > 
Zimmer. All lib. 143 as in the names 
vaideha or even Delhi. 


Ry, IV, 30, 20; perhaps sun-dried 
bricks are alluded to tyama (lit. raw 
umbaked); గళ 11. 35-6, 


FA 


౬ A 


షాక 


79 


RV. 1., 58.5; 11. 20.8: IV, 27.1: లెఫ్‌ ఇన్‌ ఏనిషియంట్‌ 
Vil, 3.7: 15.4:95.1: X, 101.8: ఇండియా-పుట 99 నుంచి 
ప పుట 2215 
కౌటిల్యుని అర్హశా స్త్ర పుట 78 
పెదే” పుట 78, 74 
మనుస స్మృతి 7.71 
భారతి-ఏ పిల్‌ 1990 పుట 13 
సమ్మగ ఆంధ సాహిత్యం (5వ భాగం) పుట 54, 505 
ఇండియన్‌ ఆర్మాలజీ.ఎఏరివ్యూ$ 1957.5రి పుట ల, 6 
సోషియల్‌ అండ్‌ కబ్బరల్‌ లైఫ్‌ ఇన్‌ ఏనిషియంటీ్‌ 
ఇండియా పుట 29 
వ. అర్హశాస్త్రము పుట 90 


రఘు వశం 17-60 
"కోసే నాశంయణీయత్వ। మితిత స్వార్థ సంగవాః। 
ఆచ గర్భోహి బీముత। క్చాత కె రభినన్ట్యతే॥ 


మధురా విజయం పుట 179 నంబి 
బె, వేం.వం. తం. 8.41 

గలం పుట 138 
“పెద” పట 139 
తిరక్కు రల్‌. 756 

పబ్లిక్‌ అడ్యిని స్టేషన్‌ ఇన్‌ ఏసిషియంట్‌ ఇంట యా పుట 173 
దోక్షిణ ఛారత దేశ చరిత పుట 379 


యన్‌ ఐ కందుకూర్‌ 18, శఎ1830 శాసన శబ్బకోశం పుట ని0ర నుంచి 
Sii X 521 కీ.శ. 1239 


98 OU 


అంధుల సంప్కృతి _ చరిత || పుట 29 
"పెద పుట , నిర 
“పెదే” పుట 21 
ఎఆర్‌,ఇ. నెం. ఏ8 ఆఫ్‌ 1965 
ఆంధ్రుల సంస్కృతి-చర్మిత || పుట రిని, రితి 
శాసన శబ్బకోశం పుట ర్‌రి 
కౌటిల్యుని అర్హశాస్త్ర, ము పుట 83 
“పెదే” పుట 101 


ప్రతాపరుద్ర చరితము పుట 40 


80 


భారతి-జనవరి 1962 పుట విశే 
ఎపి[గాఫియా ఇండికా వాల్యుం ష్ట్ర - పుట 48 
భారతి జనవరి 1962 నుంచి 
"వెబ్‌" వాల్యుం _1ేరి al ; 
భారతి జనవరి 1962 పుట 91 
భారతి నవంబర్‌ 1961 పుట 85 
వకనీతి పుట 20 
ఆం(ధుల సంస్కృతి _ చరిత 1] పుట 201 
(అ) సిం.ద్వా, 6-83, రి7. . 
(ఆ) విక్ర.వరి 2_67 a 
కౌటిల్యుని అర్థశాస్త్రము . “పుట 187 
శకనితి .. పుట. 127 
భార, శాం. 8.484 
(అ) రావా. పుట _7ని, 78 


(ఆ) కృవి, 8-101 నుంచి 112 





81 


$. రాజు రాజ ధర్మాలు గ్యరూప స్వభావాలు 


రాజు రాజ్యానికి (పధానాఠగం,. రాజు లేకుండా రాజ్యం లేదు. ఈ రాజ 
క వ్యవస్త ఎప్పుడు ప్రారంభమైందని చెవడానికి వేదాలు, ఇతిహాసాలు, పురా 
ర అ 
గలు అధారాలు, 


రుగ్వేద కాలంలో “రాజులు సర్వ న్వతంతుులుకారు గణ ముఖ్యుల 
భ్‌ వాళ్లను ఎన్నుకునేది. ఈ నభ అధ్వర్యంలో వాళ్ల నడుముకొనేవారు. 
ుజుర్వే దః కాలం వచ్చేసరికి రాజులు సథ నియంత వుండి తప్పించుకునే 
సత 0 గ కనబడుతుంది. దానికి ఒక నిదర్శనం, రాజులకు కొత్తగా 
చ్చిన అభిషేకకాండ రాజుగా ఎన్నుకోబడడం కాక అభిషిక్తు డు కావడం అంటే 
తని అధికారానికి మంత సంబం ధమయిన లక్షణం ఆపాదించడం అవుతుంది, 
నికి పురోహితుల ఆండకావాలి... ”" అవి కోశాంబి రాజు పరిణామ దళల్ని 
శేషి చాడు. 
ఫీమ్మడు ధర్మరాజుకు చెప్పిన మాటలవ ల్ల కూడా కృతయుగ ఆరంభంలో 
"జులు, రాజరిక వ్యవస్థలు లేనట్లు తెలుసోంది. గణతం|త రా జ్యవ్యవస్ట వుండే 
ని వూహించవచ్చు. (భారశాం, 2.199, 200) 





'రాజ్జిరాట్బార్ధి వక్క్మా భృన్న ప పభూపమహీక్షితః అని అమరకోశం చెబు 
ఏంది. పజలను రంజఢపజేయువాడు రాజు. పుకాళించువాడు రాట్‌. భూమికి 
)ఇభువు పార్గివుడ * భూమిని భరించువాడు క్ష్మాభృత్‌. "నరులను పాలించువాడు 
పుడు, "యామిని పాలించువాడు భూపుడు. భూమి నధివసింవినవాడు మహీ 
తుడు. 

రాజన్‌ శచ్చానికి 'రాజృదీప్తా' ధాతువు మూలమని నిరుక, ర్క 'రాజ్‌” అంటే 
పకాళించేదని అర్ధం. (పజలను రంజింపజ్ఞ సేవాడు కాబట్టి జ్‌ అనే ధాతువు 
ఏంచి రాజళబ్దం “వచ్చిందని చెప్పవచ్చు. 


“బాహ్మణ క్షత త్రాణ తత్పరత జేసి 

క్ష|త్రియాభీ ధానంబు రంజనము నెల్ల 

పృజలకు జేయుట కతమున రాజసామ 

మును బృచర్తిల్లె నానృపాలునకు నధిపి (భాఠశాం. నీ-215) 


అని విర్వవించింది. 


82 


రాజులేకున్న బురంబు రాష్ట్రంబు 
” దని (రం.రా, అయోధ్య పుట-114) 


,-నడాన్ని బట్టి రాజు (పజల్ని రంజింప చేసేవాడని తెలుస్తుంది. 


ఇదే భావాన్ని కాళిదాసు ఇలా హృద్యంగా వర్హించాడు, 
“యథా వృహాదనాచ్చంద్రః పృతాపా త్రపనోయణడా। 
హా భూదన్వర్హో రాజా (వకృతిరంజనాత్‌ ॥ (రఘు 4-12) 


ఎఅర తలు, 
“"పఏవినా నతక నంధేన యథా ళ₹ాస్తానుసారిణా, 
వబేతుం శక్యతే దండః నునహాయేనధీమతా,” 
(మనుస్మృతి 7-31, 
ఏవిమంతుడు, సత్యనంధుడు, శాస్తం తెలిసినవాడు, మంచిసహాయం 
డు, తత్త్వజ్ఞాడు, సకల లక్షణో పేతుడు, సుసంపన్నుడైనవాడే రాజని మను 
3 వెబుతోంది. . 


కు వుండాల్సిన అర్హతల గురించి ఇలా పేర్కొనబడి "ది. 
“సత్యవచో విశారదుడు, శారదనీరద స 'స్పరద్యి ళో 
నిత్యుడు నిత్యదాన గణనీయుడు విజ్ఞజనావీమనో 
వృత నుసారిసార బలవికమకృత్యుడు నాగ వికనూ 
దిచ్యువవంతి యలె నలుదికు,ల రాజులు వంపుసేయగన్‌” 
(సిం.ద్యా. లల) 
Was న. పాలించే వికమాదిత్యుని వర్షిస్తూ రాజుకు వుండాల్సిన 
లు ఎడు. 
“శేమమును దానము ధర్మము''' 
శ్షమయును బటు వి[కమంబు 'సత్యంబున శీ 
లము దుర్జన శిక్షయు భూ 
రమణునకుం గలుగ వలయు రాజిత గృణముల్‌” 
వొలి రామునితో ఆంటాడు, rose 29) 
“"కులబల లలితుడు సూనృత 
కలితుండు జితేందియండుగరుణాన్నితుడున్‌ 


83 


విలసిత ధర్ముడు నగు రా 
జిలలోనతి పూజ్యుడగుచునేపాఠు సిరిన్‌”  (భాస్క,కిష్క, 472) 


,ణుడు స్నుగీవునితో పరుషంగా మాట్లాడే సందర్భంతో రాజుకు వుండా 
_తల్ని గురించి పేర్కొన్నాడు. 


“నతళ్లము ధర్మార్థారన 
- రతుడయ్యును విహిత సమయ రక్కింగామో 
చితములు సల్పెడు జనపతి 
యతులిత రాజ్యంబు నోంద నర్హుండెందన్‌” 
(భాస్క.కిష్క, ర్‌రిని) 
లాంటి గుణాలు వుండాలని రాముడు ను|గీవునితో అంటాడు, 


వు: డాల్పిన సుగుణాలు గురించి పోతనామాత్యుడు ఇలా పేర్కొన్నాడు, 


“శొర్యము దాన శీలముబృసాదము నాత్మ *యంబు దేజమున్‌ 
ధైర్యము దేవభక్తి యును ధర్మము నర్ధ్హముగామమున్‌ బుధా 
బార్యమ కుంద సీవలును సత్కృతియుంబరితోషణంబు స 
ద్వీర్యము రక్షణంబు బృథివీవఠ శేఖర రాజదిహ్న ముల్‌” 
(భాగ 7-413, 
లాంటి సద్గుణాలు కలిగివున్న రాజు అన్ని విధాల [పజలను రఠిబింప 
) కాకుండా శతువులను సులభంగా ఓడించి విజయాన్ని పొందుతాడ్కు 


ఎన్నిక:.. 


కుల్మకిమాను సంపావ్త రక్షణ జాగరః।” (మవిజ. 1-72) వంశ 
గతంగా సం్యపాప్తమెైన రాజ్యాన్ని రక్షించడంలో జాగరూకడై...., అని 
వల్ల రాజ యం వారసత్వంగా సం[కమించేదని తెలుస్తోంది. రాజ్యం 
రావాలంటూ "అమరుల తల్లి కంటెను మధంబ పరిష్టతిలోకరాజ్య భోగ 
ంక యోగ్య చులు గాలివిలింపుల కెట్లు గల్గును? (నృ.పు. 2a 8) అని హార 
డు (పళ్నిసాడు. "జ్యేష్ట పుతుడే 'పట్టాభిషక్తుడు కావలెను, గొప్ప 
సంభవిస్తే ఖ్‌. రాజ వంశానికి సమిష్టిగా చెందాలి" అవి కొటి 
పేర్కొన్నాడు. చేష్ట పుతుడు దుర్భుద్ది అయితే లేదా ఇతర కారణాల 
హాసనార్హుడు కాకుంటే" రాజవంశానికి చెందీన (ప్రముఖులు అందరు కలసి 
లం పాలన సాగించవబ్బని కౌటిల్యుని అభ్మిపాయం, 


84 


. రాజును ఠాజ్యంలోని వృముఖులు, |పజలు ఎన్నుకునేవాళ యయాతి 
మహారాజు పుఠుని రాజుగా పకటించాడు. [బాహ్మణులు ఇతర (ప్రజలు సమావే 
మె “యదు, తురువసు, దృహ్య, అను, అనే పెద్ద కుమారులను కాదని చిన్నవా 
డైన వురుని రాజుగా నియమించడం అన్యాయమని యయాతి మహారాజును నిలది 
శారు. నా జ్యేష్ట పుత్రుడు నా ఆజ్ఞలను ధిక్కరించాడు. అవిధేయుడైన ప్యుతు 
నికి స్మామాజ్యాన్ని అవ్పగించోలేమ." తుకువసు, దృహ్యు, అను అనేవారు కూడా 
నాపట్ల విధేయత చూపలేదు. పుకుడు నాపట్ల చక్కటి విధేయత చూపాడు, అత 
డొక్కడే ఈ సామాజ్యావికి తగిన వారసుడు, ఆతనిని చకవరి,గా నియమించ 
డాన్ని ఏ కుడు కూడా ఆమోదించి ఆశీర్వదించాడు అని యయాతి వారితో జ్యేష్టుల్ని, 
కాదని విన్నవానికి రాజ్యాన్ని అప్పగించడానికి గల కారణాల్ని వివరింవాడు.* 


దశరథ మహారాజు రామునికి పట్టంకటడానికి ముసుణు, మంత్రులు, 
ళు రు శి 
సామంతరాజులు, పుర (పముఖులు, అటితులు మొదలైన వాళ్లత్‌ ఆలోవింబాడు, 


“బుజల వాలింపగ బట్ట౦బు గట్టి 
సుజనులు గౌనియాడ సుఖకరంవైన 
యూరట గోరుదు నున్నాడ మోకు 
నీ రీతి సమ్మతియే....” (రం.రా. అయోళ పట 75) 


అని దశరథుడు వాళ్లని అడిగాడు. ఆ మాటలు విని 


“=. భూసుర ముఖ్యులగు భూమి |పజలు 
దమలోన దాము ముంతనమాడి కూడీ 
కమలాప్త కులునకుత్కంఠత ననిగి 
మారానతిచ్చిన మేలిమ మాట 
వారు వీరన కెల్ల వారికి హితమే 
హృదయ రంజకము నభీష్టదంబయ్యె 

కావున బటంబు' గటు మోవతని 

కేవేళమేమును నిదియ్‌ కోరుదుము 

అనుచు బద్ధాంజులులై విన్నవింప,”' 

(రం.రా. అయోద్య, పుట 76) 

అనీ రామునికి పట్టం కట్టడానికి దశరథుడు [పజల అనుమతిని పొందాడు, 


రాజుకు వుండాల్సిన లక్షణాలన్ని రామునిలో వున్నాయి. 


85 


''ఆయంబు గూర్చు నేర్చు ను 
పఫాయము గలవాడు ధరణి పాలురలోనన్‌ 
ధీయుతడు సత్య సంధుడు 
కాయజనిభ మూర్తి వినయ గాంఖీర్యుండున్‌ " 
“"బఅవంతుండె దార్యుడు 
బలరిపు సమభోగి విజిత బంధుర విమతుం 
డలరార బీనవక్షుడు 
విలసిత పద్మాక్షుడతుల విపులా౦నుండు న్‌” 
(భాస్క. అయోధ్య-ప 7, 8) 


తమ 


(7s 


లాంటి లక్ష జాలున్నాయి కాబట్టే (ప్రజలందరూ రామునికి పట్టం కట్టడాని 
;మోదాన్ని సంతోషాన్ని తెలిపారు, 
“మావనములు రోయుటకె 
నేమిటులాడితిమిగాక నిక్కము నేనున్‌ 
భూమి ధరింపగ నేరనె 
యేమో జనులార యిటు లేటికి పల్కన్‌” 
( (భాస్క. అయోధ్య, 19) 


అని దశరథుడు చెప్పడం వల్ల (పజానుమలి నామ మాతంగా వుండేదని వూహించ 
వచ్చును, 
రామునికి పట్టం కట్టే సుముహూర్తం దగ్గర పడింది. దశరథుని పిలవ 
శానికి మంతి సుమం తుడు సంతోషంతో వచ్చాడు. అతనితో దశరథుని భార్య 
కెక, 
క్ష స్త అనిలోనున్న న్య పాలు విత్త మునకే నాహ్లాద ముం గూర్చి నొ 
తన్రయుం బట్టము "గట్టి రాఘపుని జడా ద్వా లేండ్లు కాంతారమం 
దునువర్తి, ల్లుగబంప గొన్నవరమున్‌ దోయంగరాదెంతయున్‌ 
వన సీమన్‌ ముని వృతి నుండు మనుడీవైళంబయా రామునిన్‌” 
(మొ. రా, అయోధ్య -సిరి) 


అని తన రాజ్లిత్వాన్ని చూపింద్కి అంతే [పజల అభీష్టం నెరవేరలేదు. రాముడు 
పట్టాభిషిక్తుడు కాకుండా వనవాసం బయల్దేరాడు. 


ఫొత్రులు రాజును ఎన్నుకోవడం ఇంకా ఇలా పేర్కొనబడింది, 


“ ,.అంతగొంతకాలంబునకు నిజపురవిభుండు మృతుండైనం, బౌరులు 
రా జర్షియైన భగీరథుకడకుం జనుదెంచి (పార్పించిన (గమ్మణింజని రాజ్యాభి 


86 


పక్తుండె ” (వా.రా మా. 5-120) అని (వజ భగీఠథుని రాజాగా వుండమ। 
(పార్టితివారు, | 


రాజ పదవి కోనం ఎన్నో కు[టలు కతంశ్యాలు జరిగేవి, అన్నదమ్ముఈ 
మధ్య తండి కొడుకు మథ్య కూడ ఈ పోటీ తప్పలేదు, "కా జపుతుష 
ఎం[డకాయతో సమానమగు ధర్మము. కలవారు. అందువలన తండినే భక్షి: 
బెదరు” అని భారద్వాజుడు అంటాడు ౨ రాజ పదవికై రాజపుత్రులు తండ్రిని 
సైతం బరిపడాకి వెనుకాజరని ఆయన మూటలు ధు;వీకరిమనా ఎయి ఇక వుజా 
భిప్రాయానికి విలువే ముధటుంది? రాజును ue చేయడంలో (వజాఖ్మిపా 
యాన్ని పాటించాలన్న నియమం లెదా నసంవుదాయాన్న నామమాతంగానైనా 
ఆదరించాలన్న ఆ లోచన కనఎడుతుంచే తప్ప, వాపవానికి వంశ పారంవత్యం 
గానే రాజవదవిని న కించుకోవడ జరిగి_ది, 


రాజును ఎన్నుకోవడం శం కాకుండా, రాజవకవి కావాలనుకునే వ్యకి బల 
(ఉపయోగం ద్యారా అధికారంతోకి రావడం వంది అ.దుశే కం వేరభోజ్యం” 
అన్నారు, ఇతర దేశాల . జయి సే ఆదెళాల్సి ఏరాజు జయింవాడో ఆ 
రాజే అక్కడ కూడా రాజుగొ చెలామణి అవుతాడు. 


కృష్ణుడు కంన ని వధించాడు కంసుని మరణాన;, తరం అతని తండి 
ఉగ సేష ముడు తన భాత్యతో, " “ఇతసికింగాలోఎకంబు లమిన సంప స్కారంబు లొన 
రింపవలదె రాజ్యఎబు వీర భోజ్యంబులబు గావున రాజు కృషుండ నీవు పోయి 
యన్వీరునింగని వె వర బులు మరణాన౨తంబులు మనంబున గంసాపరాధంబులకు 
రోషింపక తదుత్తర కృియలకు నను కుతింవ వలయునని విజ్ఞాపింపు మని.. 
అడగమన్నాడు. "(హరి పూ,భా. 9. 178) ఇభా చెప్పడం వల్ల "రాజ్యం వీరభో 
జ్యం' అనే విషయం [ధువనడతుంపి. 
“రాజ్యమింతయు నీ సొమ్ము రాజవీవు 
గుడువ గట్టను బెట్టను గొజత లేక 
యేనుగుల 'గుజ్జముల నెక్కి యెల్లవారు 
గొలువ సాధు “రక్షకుడవె కొజలు మింకి 
(హరిిపూ,భా, 9-176) 


అని ఉగసేనుడు కృష్ణునితో అంటాడు. నాకు రాజ్యంతో పనిలేదు రాజధనం3 పె 
ఆశలేదు. లోక కంఠ కుడెన కంసుని వధించానన్న కీర్తి, వాలు అని కృష్ణుడు ఊగ 
సేనునికి రాజుగొ పట్టం కడతాడు. 


87 


'నిరంకుళ శాసనాఢథ్యుడై' (భాస్క యుద్ధ, నిశిర రి) స సప్త లో కాల్ని పాలించిన 
రావణుడు రాముని చేతిలో మరణించడానికి విఖీషనుడు సహాయ పడతాడు. 
అందుకు |పతిఫలంగా రాముడు జయించిన అంకా రాజ్యానికి విభీషణుని రాజుగౌ 
వేశాడు. (భాస్క యుద్ధ, శిశిఠి5) 


రాజు ఎంపిక గురించి వివ్మితమైన పద్దతి ఒకటి వుంది, ఏనుగు ద్వారా 
రాజును ఎంపిక ee గురించీ మన సాహిత్యం వర్ణించింది. 
.నా (పోలి ధరణి విభుడు 
చుక కమొండిన నా రాజమం[తులొక్క 
కరినలణంరారమొసరించస పురము నడుమ 
విడుచుటయు, ననిరసం గళ్లు వదకి వెదకి" 
“నసండుకొని సూబు మానిసి 
తండము తఅగంగ Gh తత్కరి వెంనా 
చండాణు దెచ్చి భూజచ 
మండలి కభిషిక్తు జెసె. మంత్రులు సూడన్‌” 
(వా.రామా. 4-102, 108) 


ఇలా ఏనుగు ద్యారా చండాలుని కూడా రాజుగా ఎన్నుకొవడం కనబడుతుంది, 


ఇలాంటి ఎంపిక విధానాన్ని గురించి ఇంకా ఇలా వుంది, 


నే 
అదశిళి శిరితి soe 


అట బురిథుడు మృతుడైన దన్మం|తి 

పుంగవుడైన (పబుద్దుండు నేర్చు 

వెంగలిఐపుచు నుల్లసిలు వాకిళ్ళ 

జాల వెంపగు గజగాలల నళ్య 

శాలల వడి రథశాలల కడను 

భ6౭డార మిండ్లతో పలివంక సేన 

లుండగ దగిన తావులను విశౌజ్టిసు 

అగువారి నునిచి యయ్య వనీశ్వరునకు 

దగ నందనులు లేమిదలపోసి మూవి 

పట్టమేనుగు చేత్ర బట్టిన వాని 

దట్టంబు గట్ట నేర్చడ నిశ్చయించి 

యౌసామజమునకు Soe బూజ 

చేసిన... ౨... అలి (నవవరి, ఓ అశ్వ, పుట శిగి4 
అని పేర్కొంది, 


88 


ఇలాంటి పద్లతినే జక్కన కూడ వరింబాడు. 
(A) ల 


“అట్టియెడన్‌ బ్ర సేనుడనుప్పురమెలెడు రాజు చన్ననా 

పట్టపుదంతి మం[తుల యుపాయమునం జనుదెందికీరి కిం 

గట్టనుగైన హారలత గంఠమునందిడ; రాజ్యలక్షికిం 

బట్టమా గట్టి రాప్పు లునుబంధులు భృత్యులు నన్నరేం[దునిన్‌' 
(విక చరి. ని.67/) అని వుంది, 


ఈ ఎంపిక విధానాన్ని గురించి ఇంకా సమ్మగంగా చర్చించడం వుంది" 
(వజలు కూడా ఈ పద్దతిని oa న లది ము[ద పురాధి 
పతిగొ ఎవర్ని ఎస్సుకోవాలి? ౮ ఏ కాం ఎన్నుకోవాలి? ఆని పూజలు చర్చించారు, 


అని నిర్ణ 


“'నుదరరిణి చేళికొక చో 
క్కదనపు ననమాల యిచ్చి కదలించినబో 


స్‌ యెవ్యశని వె.డ నిడింమిను 


ఏదితంబుగ నతడెమనకు విభుడౌననుదున్‌” (సిం,ద్వా. 6=రిర) 


GD 
WOR కై ని, 


"అందలు నొక మదహాసి ని 

నసందముగ నలంకరించి 'హస్తా గమనం 

ఇచ దొవల దండయిడి వే 

దం దూవ్యుధ్యానులు బెలగ గతలించినవోన్‌” 


“'“జంఖారి నెదురు కొనజను 
కుఆభీం(దుని తోడి ఫిడియికో యిది యనగా 
గుంభిని పురి వెల్యాడి యూ 
కుంభిని పతియబుత దండకొమరుగ వైచై న్‌” 
(సీం. ద్వా. 6-84. 85) 


ఇలా ఏనుగు ఎవరి మెడలో పూలమాఆ వేస్తే వానిని రాజుగా వియమింబ 


డం వుంది, 


ఇది లాటరీ వేయడం లాంటిదే. ఒక విధంగా దీన్ని అదృష్టపు 


ఎన్నిక విధానమని చెప్పవచ్చు, 


కవులు ఇలా చెప్పడానికి ఏదో బలవత్త రమైన కారణాలు, లేక ఆధారాలు 


వుండాలి, 


బహుశా లోపభూయిష్టమైన రాజరిక విధానం ఇలా వరీంచడానికి 


పేరేపణ కలిగించి వుండవచ్చు. “లేకుంటే ఏ అత్హతల్ని పరిగణించకుండావని ఎ 


89 


ఫెడభోనో ఏనుగు పూలమాల వేస్తే వాన్ని రాజుగా నియమించేటట్లు వర్ణించి 
ఏండరు. 

మధ్యయుగంలో రాజులు నిరంకుపులె పజా పీడకులుగా మారాకు ఎన్ని 
రాజవంశాలు మారినా, ఎందరు రాజులు వచ్చినా (పజాపీడన  తగ్గలే బేదు, రాజులు 
వున్నా తెకున్నా ఒక్కటే, [వజలకు బాధలు తొలగవు అనే ఆ అం కవులలో 
ఎత్పడి వుండవచ్చు. తాజవంశాలలో రాజ్యాధిపత్యా!ి కె 
హత్యలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చును ఇలాంటి కారణాల చల్ల ఆవాటి 
కవులు సరైన పాలకుని ఎన్నుకోవడా నికి అ దృష్టపు ఎన్నిక వి 
re 


పట్టాభి శే యత్‌ తను 


(పావీన కావ్యాల్లో రాజుల పట్టాభిషేకా న్ని గురించి మనోహరమైన వర్తన 
లున్నాయి, సుగ్‌?వుని పట్టాభి శ. ఇలా వు-ది, 


ఇందు” కి 'దేవనలవలె సు[గీవునికి వానర వీడి అందరు కలిసి అవిషేకించి 

సింహ చర్మాన్ని పరచిన రాజపీఠంపై కూర్చోపెట్టారు  విపులకు వస్వాలు, 
టణులు, బంగారం మొదలైన వాటిని ౩ వంపారు, వారు అగ్ని చుట్టు దర్భలు పరబి 
పూఎలు చేశారు. "గలదన మాల్య వస లాజ సువర్ణాక్ష  తాలంకృతాలతో, పుణ్య 
నదీనద సముదోదకంతో” వింపిన రెండు బంగారు కలశాల్ని ఛాన్యవేదికల పె, 
నిలిపారు వివిధ విధాల ఆశీస్సులు, మంతాాలు, పవి|త హోమ వాక్కుల్ని 

చదువుతున్నారు ఇరువెపుల వార కాంతలు అడుతూ. పాడుతున్నారు. పంబ 
మహో శబ్దాలు వాకపించాయి. మళోగణక నత్క,ం౦కణ మోతలు వినపడుతుంటే 
పుణ్యకాంతలు బంగారు కుంభాలతో పవిత పానోదకాన్ని అందిస్తున వసుట్స 
ఇం,దునివలె సుషేణ జాంబంవతులు సుగీవునికి అభిషేకం చేశారు, (భాస్కు వ్‌, 
373) 
విధఫీషణుని పట్టాభిషేకాన్ని గురింటీ ఇలా వుంది. 


“సంచిత మణిమయస్త ంభాభీరామంబు 
బహువిచ,త వితౌన భాసురంబు 
ఘన సముత్తేజిత కనక వేదికమును 
సామ 'వల్లవహే మకమః కుంభ 
ముపకంఠగత్‌ మదద్విప సంకులంబువ 
బుఠకా్యంగనాగయ పూరిత ం౦బు 
మంగళతూర్యాది సంగిత, ముఖరంబు 
వందిమాగధ జనానందితం౦బు 


90 


నైమనోజ్ఞమైన యాస్తాన మండపం 
బమర సందు రత్న సామ తుఆగ 
భవ్య సింహయుక్త "భద పీఠ బున 
నునిచె దానవేం|దునుత్సహింబి” 


అతని పురోహితులు, మంతులు గంతోషపడుతుండగౌ రాముడు | సుమతో 
విభీషణునికి లంకాధిపతిగా వట్టం కట్టాడు. (భాస్క యుద్ధ. 2284, 2285) 


దుష్యంతుడు తన కుమారుడైన భరతునికి పట్టం కట్టడానికి తను మతు 
లతో సంప్రదించాడు. ఈాజుకు వుండాల్సిన గుణాలన్ని తన కుమారునిలో 
వున్నాయి అని వాళ్ళతో ఎకరువు 'పెట్టాడు 


"నీ తనూజుండు పెంపున నిన్నపోలు 
గట్టు పట్టంబు యువరాజు గాగ నధివొ (శ్చ శా. 4-124) 


అని మంతులు తమ ఆమోదాన్ని తెలిపాస్న అందుకు దుష్యంతుడు నంతోషింది 
పురోహిత భృత్య బంధు మితాడి మాన్యజనాలను పిలిపించి వాళ్లను గౌరవించి 
భరతునికి పట్టం కట్టాబనే తన నిర్ణయాన్ని తెలిపాడు. . మంతుల, పజల అను 
మతితో "కార్తాంతి క్ర సవిష్టంబగు సభ వు హూర, ౦లో భద పీఠం పె భరతుని 
అలంకరించి "కూర్చో పట్టాలు. విప్రులు హోమ మం|తాల్ని ఉచ్చరించగా, 
మంగళ వాద్య ఘోషలు “వకుల కూతల వలె శబ్దం చేస్తున్నాయి. (వజలందరు 
పాగడుతుండగా, బఒభువులు సంతోషపడుతుండగా, గు వెభవం అతిశయిం 
బగా భరతునికి యువణాజ పట్టాన్ని కట్టాడు దుష్యంతుడు, (hr. 4.149 
నుంది 1546) 


కుమారుని పటాషిషేకాని, గుంది ఇలావుంది, 
ian oy 


et 


..సమువితానన తాంబూలాను బేవనాంబర దళాల అంక "తం నేసి 
కునూరు మణిమయ వేదికాసీనుం జేసి మంగళపాఠక పఠన 'గీతాతోద్యంబులు 
దిగ్బధిరీకృతంచై చెలంగ హరిపురాణముని సరందర [పముఖాభిల సురవరులాగమ 
(పచోదిత్త కమంబున నేనాధిపాభిషే కంబుసేసి యువరాజ పట్టంబు గట్టిన” (కుమా 
10.110) అని మనోహరంగా వర్ణించబడింది. 


రాజు విద్యలు: 


ఏది ధర్మార్ధాలను తెలుసుకోవడానికి సావనమో అది విద్య అని కౌటిల్యుని 
నిరకబనం, అన్వీక్షకి, (తమి, వార్త దండనీతి అనేవి విద్యలు, సాంఖ్యం, 


91 


గం, లోకాయతం అనేవి అన్వీక్షకికి అంగాలు, సామ వేదం, బుగ్వేదం, 
ూర్వేదం. అనేవి త్రయీ విద్యలు, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుకి,, 
వస్సు, జ్యోతిష్యం అనేవి అతగాలు; వ్యవసాయం, పనపాలనం, వాణిజ్యం 
వి వార్త, వృత్తి నుంచి పుట్టింది వార్త వ్యవసాయం, పపపాలన, వాణిజ్యం 
వనలైసవి వృత్తులు ,* 
"భువినాస్వీక్షకి మిళితా 
ర విదుండై దండనీతిదయి యను విచ్యం 
బృవణుడయె బా వార్ల తోక 
వ్యవహారము సూచి యెలుగపలయుం బతికిన్‌” (సంనీ.స్క 1-185) 
es దండనీతి, తయో, వార్త ఆనె విద్యల్న రాజు క్షుణ్ణంగా నేర్చుకోవాలి, 
“రాజు వార్త సకల వేారక్షణంబు 
"'సియకుండిన లోకము జీవశవము 


అట్టి జగదేక రక్షణ మావచరించు 
మానీవేందు డనన్యసామాన్యుడరయ” (ప,నీ.స. 1-180) 


వృత్తులను రక్షించకుంటే లోకమంతా జీవచ్భవం, కాబట్టి లోకరక్షణ ఆచ 
చడం రాజు బాధ్యతగా చెప్పబడింది, 

“"ఉపనయనానంతరము శిష్యుల శద్ద (త్రయీ విద్యను ఆన్వీక్షకీ a 
పభుత్వ) అధ్యక్షుల వద్ద వార్తను, సిద్దాంతము, పృయోగము తెలిసిన వారివ 
ంఉనీతిని నేర్చుకోవలెను” అని కౌటిల్యుడు పేర్కొన్నాడు.” 


అకు రడి ద్య వు వుంటే వింత శోభ కలుగుతుందట, 


“చెటుక నకు బండ్లు, పసిడికి 

బరిముళముసు జిత, "మునకు బె బణ6బును, చా 

నరుగద గల్గిన రీతిని 

నరపతులకు విద్య గలిగినన్నలు వెసగున్‌ (+.వి. నీ_37) 


రాజకుమారుని విద్యాభ్యాసం ఇలా వుండేది, 


'“....అక్షరాబ్యాసంబు మొదల కావ్యనాటకాలంకార వేద శాస్త, పురాకోతి 
హస (పకారంబు లెజిగించి గజ తురగ స్యందనారోహణ నిపుణత్వంబును నసి 
కుంత తోమర గద్మాపాస (తివూాల పరన చక్సాంకుళ భిండివాలాయుధాది నానా 
యుధాభ్యాసంబులునుం గావింవిన....” (రుక్మాచః 1-147) 


92 
దశరథుడు తన కుమారులకు విద్యలు నేర్పమని వసిషుని పాఃర్ణించాడు, 


'అలవసిష్టుని నయోపవః॥కు రావింవి 

వలగొని “మక్కి. యోవర ముని చందః 

వీరికి వేదాది విచ్యలన్ని యును 

నేరు పుడనుదు నానృపుడప్పగింప 

ననభఘుడమ్ము వి నాథుడట్లు కావించె 

జననాథు తవయులానంయమి కరణ 

గరి హయారోహణ[కమము లెటిగి 

వరరథారోహాణ వఖరులెలిసి 

యఖిల వేదంబులు నఖీఐ ఫాంస్త్ర, ములు 

నఖిల శస్వొర్ర, విద్యలు నేర్పిరంత” (రం,రా,బాల, పుట 18, 19) 


కుశలవులకు రాముడు రాజ విద్యలు నేర్చ్పాడట, 


"భరత వాత్స్యాయన (పభొతి నాగరిక 7 
స్ర్రంబులదెప నైపుణ?౦బు వఢయ 
హయగజస్యందనాద్యారోహణ। కియా 
దక్షతవలన చెద గ్గకమొంద 
గోదండ కరవాలక ఏంత మన్యాయుద 
[శమముల యందు బళ నొందు 
వేణు వీణా [పాఢ వివిధ కళావ్యాన 
ముల యెడ బాత నులు వహాంప 


జేసి తజ్జుల చునము లచ్చెరు వడంగ 

నక్కుమారులఆ నొక్కక్కు యవసరమున 

నేర్పు మెజయించి మదము దలిర్చ శిక్ష 

కులకు బగదన మొసగు నిట్టులముగాగ” (నిరా 10.156 


ఈ విద్యల నేర్చుకోవడానికి సరై న గుయువ అవసరం, | పావీన కాలంలో 
ఆలాంటి గురువు దగ్గర శిష్యరికం చేయడం వాలా కష్టమెన విషయం. విద్యలు ' 
నేర్చే గురువు శిష్యుని పూర్తిగా నమ్మితే గాని విద్యా బోధన చేయడు. 


దేవ గురువు బృహస్పతితో బొం[దుడు తనను శిష్యునిగా చేర్చుకోమని 
ప్రార్టింవాడు. 


93 


“సదమల గురు విశ్వాసము 

తిదవలు మనుజులును మెచ్చధృతి మీ యొద్దన్‌ 

జదివెద. మో పరివర్యకు 

నొదవెద, దుదగీరి,, దెత్తునురు తర లీలన్‌” (శ.వి. 2-45) 


అని ఆయనను మెప్పించి శిమ్యనిగా చేరాడు. 
విలువిద్య నేర్చుకుంటే వుండే ఆధిక్యం పేర్కొనబడింది, 


“బంగారు పరిమళించిన 

భంగిన్‌ బాహాబలానువావోజ జ్వలుడై 

షం లై మ. బడసిన 

సింగము వలెసభలనుల్లసిల్లునధిక డై” (ధను.గురు (పళంస, 12) 


"వీరు వారనగ వలవ; దనఘ! సద్విదః యెండున్న గొనగవలయు” 
(మను 4-98 
సరో చి, ఇందివరాగుడు ఆనే రాక్షసుని చంపడానికి మనోరమ అనే స్త్రీ 
నుః వి అస్త్ర, విద్యలు [గపాంచాడు. 


a 


ఆనాటి రాజ విద్యల గురింని ఇలా చెప్పబడింది, 


సాందీవని దగ్గర బలరామకృష్ణులు నాలుగు వేదాల్సి ఆరు వేదాంగొల్ని 
అరవై నాలుగు దినాలరో ఎ వారట దర్శ, తర్క, న్యాయ గణిత శాస్తాల్ని, 
గాంధర్వ లేఖ్యములు, గంధర్వ. దంతి రథ శిక్షలూ వండెండు దినాలలో తెలుస 
కున్నారట! సాంగమై |పకాశించే అస్త్ర, నిగమ శాస్కాల్ని ఎనఖై దినాలలో నేతు, 
కున్నారట! (హరి.పూ భా. 9-199) 


వేదవేదాంగాలు, వివిధ పురాణాలు, ఇతిహాసాలు, తర్క, ధర్మా! 
శాసా సాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, భరత శాస్రాలు, కామ శాస్త్రం కామందక 
చాణక్య, భార్గవ మొదలైన రాజనితి శాసనాలు, +ల్చు, కావ్య లక్షణ, నాటకా! 
విద్యావపణాళికలుగా వున్నట్లు తెలుస్రోంది సప్విద్యల్ని అభ్యసించడం అవస 
మంటాడు చెపోదాజు వేంకటినాథకలి. (పం,తం. 1-162) వ్యికమార్క వ. 
(1-190), హోడళ కుమార వరిత్ర (1-84), కళాపూర్ణోదయం (5-154) € 
ఇలాంటి రాజ విద్యల గురించివర్గించబడ్డాయి, 


94 


1ల గురించి వాలా కావ్యాలు వర్ణించ 


Ww 


ఇలా విద్యల గురించి చదువు సంధ్య 
డమేకాదు, చదువని వాణి గురించి కూడా (పసొవించబడింది, 
లు “కష. 


'వదువని వాడజుండగునని (భాగ, 2-180) పేర్కొన డాన్నిబట్ర బటువుల 
పట్ల మన కవృలకున్న జిజ్ఞాస గురించి తెల స్తుఒది, 


రాజు _ అలంకరణ 





రాజో సామాన్య పజల కన్న భిన్నఆగా వుంటాడు, వసాలు, ఇతర 
ఆలంకరాలు విలువైనవి వుంటాయి. ఇవి రాజుకు దర్చాన్ని కథిగించడమేకాదు 
ఆతని విలాసవంతమైన జీవితానికి తార్కాణంగా నిలుసాయి. ఖ= దైన వస్తాలథికా 
రాలి, ధరించిన వాణ్ణి రాజులాగ వున్నాడు అనడం ఈనాడు కూడ లోక వ్యవహా 
రంలో వుంది, 


సాకేతవరపాలకుడెన బుతధ్వజుడు ఆనే రాజు అలంకరణ గురంచి ఇటా 
వుంది. 


శః 


Bets కప్పురము సాబాలు గూగూ, రురంగ 
మదమున గిజు నామంబు దిద్ది, 
యలకు గొతుఐ రూవు వెలినూవు వలి పెంపు 
జొళు వాసరిగరుమాలు చుట్టి, 
యులక వెన్నలబ బారులు దీతు కట్టాణ్‌ 

తెలిపాలకాయ యొ"టులు ధరిఒబి 
[కొత్త ముత్యపు మేలుకుట్టు జీనా పట్ట? 
దళుకు బంగాతు పూలదట్రి బూని 


విలికి పూబంతి దంతపు బిడి కడాని 

పోత యొలవంక మొలవంకి పొంక పరీ, 
తమ్మిదోదుమ్మి జోదు సాదనల హారువు 
(వొతపని దుప్పటి వలెవాటు వైవి,” (కువ బో, పంక) 


" ఉడిగపుటింది కబ్బెదుట నుంచిన పావలు రాజ సంబునం 
దొడిగి, మెలుంగుటుంగరపుదోరపు హరపు మించు మంచుకైై 
బడ దులకించు కల్యవిరి బంతుల మిందు మదాళి మాలికల్‌ 
బడి నిరువంక వెచు తెలిపావడ చోపుల వీగి పోవగన్‌” 

న్‌ (కువ చం శైంర్‌) 


95 
బహుశా ఈ అం కరణ, 


“క రంగరాజకుమార వీఠ వేంకటరాయ భుజాబల 
సహాయ. బహువిధ ఉపాయ ధురిణుడు....” (కువంచ, 19) 


అనే య. వన నారాయణ నాయ నకుడు తరి "విన ముమ్మడి వేంకటరాయలదే 


కొలువు కూటాకి వెళ్లే కలగాయిని వరన అనాటి రాజుల వేషాలంకరణకు 
(3౯ 
పృతికగా నిలుస్తుంది, 


నిలుపు టదము మాచి నేరువు మోర 
రిలకింబు నుద జను తిన్నగా ర్చి 
శ్రీ చందకము మేన బన్నుగా పూసి 
తగటు కూంబులు ధరియించి తలను 
ఒక చింత యుష్ట్రష మొవ్బుగా చెట్టి 
హారి తత్న' సిళ- నను వొందకట్లి 
 గకుం౦ండదఅ శిలలు ఘనముగా మెరయ 
అత త్న ములతో సమరికై నట్టి 
వశకచటయుప్మాు లు మెడి మాలికలు 
సొమ్ము మీంచి వెలుంగ 
౧ తెండు భుజముల దాల్చి 
యె ఉంచు తాయతులు 


చై 
ME) 
* 


మే 


పనివేళ్ళ మ్నుదికల్‌ నకకట్టు తాల్చి 
గాడ "పెండేరణబు కాలికి తొడిగి 
తగట్టు దుప్పటి గప్పి తన పాదములు 
బంగారు పావాలు పన్నుగా తొడిగి” 
(వ వీ, పుట 817, 318) 


“"అంద౦బుగ నలికమళదొప్పు తిరుమణి 
తిరుచూర్లమును వింత మెటుగులీన 

సిద్దంపు జెక్కుల ముద్దుగుల్కుక డాని 
కుండలంబుల కాంతి మండుకొనగ 


96 


శంఖచ(కాకీర్ణ సౌవర్ణమకుటముల్‌ 
ధళధళద్యుతులు దిక్కటుల నించో 

బది యాజుమూరడంబపుటంచు కమ్మిడాల్‌ 
కంవిదోవతి చెల్వుమించు లెసగ 


కంఠవలమాననవమాలికల్‌ రహింవ 
గేల బద్మాక్షమాలికల్‌ . గీలుగొల్సి 
వీయ్యమందలగ ధారళశయ్య స|త్చ 
బంధరావంబు నెణయంగ |బచౌఢివెలయ” (కృ వి. £.:) 


కుమార ధూర్హటి చిత్రించిన వీఠనృసింవాశతాయల అలంకరణ, 


వరరాజు పంపిన అభరణాలు సుగంధద్రవ్యాలు వసాలు, విష, యంత 
తాలు కావని పరిక్షలో తేలిన తరువాతే రాజు ధరించాలి (రుక్మా వో, 8.19) 
ఉజ్జ్వలుడై వుండడానికి, మేలు కలిగించే ఒక మణిని ధరించాలి వారం, 
ఎ రకఠకాల మణులు ఆభరణాలతో (పకాశింబా అని రాయలు సేరొ),నా న్నాడు. 


సు శీ 2883) 


రాజ అవసరాన్ని, సమయాన్ని బిట్టి దుస్తుల్ని, అలంకారాల్ని ధరిస్తాడు, 
ఏ వెళ్ళేటప్పుడు చలువ చెంగావి పవ్చడాన్ని, పప్పల పి పోగులను. కెంపుల 
'న్ని కుడివెపు మొలలో బాకును, తళుకువన్నెఅ కుళాయిని తలకు ధరించి, 
రి తిలకాన్ని దీర్చి, 'డొలును చేతబూని బయలుదేరేవాడు, (బో ఛా. 2.1%) 


ఏ పోవు రాజసమాఠుల వేషం ఇ ఇలావుండేది* 


“జడలు మఆంచివొళ్లై ము సన్నపు వాగలడంగ జుట్టి వ 

లబడ ములు పూని మాద బదిలంబుగ గట్టిన మట్టికాసెలం 

విడియములంటదోపి ప. వాహుల సాశవంబుల . 

న్లడవి కరల్చుచుంజనిరి నాథుని _మోల నృపాల నందనుల్‌. - 
(మను. 4.303} 


్న చుట్టగా చుట్టి, ఆచుట్టఆు కదలకుండా వానిపై బట్టలతో సన్నని తలపాగ 
, బిగువెన వల్లడం (లాగులు) కాసెకోకలు ధరింది "కాసే కోకలతో బాకు వుంచు 
వారు, ఇలాంటి అల-కరణ వేటా డేటప్పుడు పరగెత డానికి వీలుగా వుండేది. 


g/ 


రాజు 'భోగినీ నంగతికి వెళ్లే టప్పటి అలంకారాన్ని గురింవి చర్చించబడింది. 
రాజు పన్నీరు కలిపిన కసూరి పూస్తుక్‌ కొని పొడవైన కుచ్చు టోపిలు. చెవులకు 
ముత్యాల పెద్ద పోగులు , "కంకఠాని3 ముత్యాల కోరరు ఎర అందుగల తెల్ల 
వసాలు ధరించి, బంగారు పిడికతి ని చేతిలో వంచుకొని వరివారిక తాంబూల 
కరడమును పట్టుకొని వెంటరాగా, ముందర తలారుణు నడువగా భోగం దాని 
ఇంటికీ బయలుదేరాడు. (మను. ని_76) 


ఇలాంటి వర్ణన వ మూత మే కాదు. [పావన రాజులు ధరించే రాజమకుటం 
సరింది కూడా తెలుస్తోంది, 


రాయల రాజమకుటాన్ని గుంది తెలుసుకోవడానికి హంపి తులా 
త “కరవు కంబం దిగువన వున్న రాయల వ్యితశిల్పం, చిదంబరం ఉత్త 
రపు గోపురం లోవి విత$ శ్‌ ళాల? తి మలలోని కృష్ణరాయల శిల్పం తోడ్పడు 
తున్నాయి. తిరుమలలో కృష్ట రాయులు దరించిన మకుటానికి రెండు నిలువు 


se 


an 


రాజు దిసవర్యలు 
“మంగళ పాఠ! తులు మాగథగితులు వంది బృంటము 
కాగి యం సంస్తుత యలు బూర్జ పయోధిర వలబు వాడ్చునన్‌ 
స్‌ గతమై [1 తిద్వతయ సళ్ల వె. నర్వ గ జేర్చి భూమి భృ 
త్వుంగవు డాపర ఇస తుడు భోజుడు మేల్కనియెం (బియుబునన్‌” 
(భోజ, శీ_?0) ఇదీ భోజరాజు మెల్కొన్న తీరు. 


రాజులను నిటలెవడానికి ఎతాళికు ఎలు వు:టారు, వీరు వైతాళిక గీతాలను 
ఆలపిస్తారు. వైతాళిక లు రాజును ని దలేవడానికి గీతాలు ఆలపి స్తే నలఅవదోరాజు 
నిదలేవి వారిని ఆదరించాడు, శృం. నై £.8, 18, 21) నలమహారాజు ఉద 
యాన్నే అత కింత (శద్దతో వంవాంగాన్ని పరింబాడు. స్నాన మాచరింబాడు. 
దేవతలకు, బుషులక్షు, / పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు. సూర్య, శివ పూజలు 
వేశాడు. అకాళంలో ముని రాజులెన ముక్కులకు మొక్కాడు. ' దివ్యరథం ఐక, 
వేగంగా వెళ్లి సురనదిలో తీర్ణమాడాడు, (నై 8-29; 


మాధ్యాహ్నికం గురించి వెతాళిక పురంధి చెబితే, 


“జరణినాభుండు కేళి సాధంబు డిగ్గి 
జలక మింటికి సెతెంచె సమ్మదమున 


98. 
నవసరము వేచియున్న వానా వనిపులు 
దవ్వు దవ్వుల విలిచి వందన మొనర్చ” (4౦.నై. ర. 9) 


వారితో ఆదరంగా మాటాడి, ఇళకు పంపాడు. స్నానాలలో జలకమా 
డాడు. కాషాయ వసాలు ధరించి, పూజా గృహంలోకివెళి పూజించి, ఆ తరువాత 
దమయంతితో కలసి భోంచేశాడు. ఇలా నలమహారాజు దిన చర్యల గురించి వివ 
రించబడి౦ది, 


రాజు దినచర్య గురించి కౌటిల్యుడు ఇలా నిలేశింవాడు. 8 పగలు ఎనిమిది 


థా 


భాగాలుగా రాత్రి ఎనిమిది భాగాలుగా విభజించాడు. (ఒక్కొక్క భాగం ఒకటిన్నర 
గంట) 


వగలు :-_ 

మొదటి భాగం:. దేశరక్షణ విధానం, అయ వ్యయాలను చూడాలి. 
రెండవ భాగం; పౌరుల, జానవదుల వ్యవహారం చూడాలి 
మూడవ భాగం:;. స్నానం, భోజనం, గృంథ పఠనం చేయాలి 


నాలుగవ భాగం; ధన రూపంతో రాబడిని గహించాలి, అధ్యక్ష సంబంధ మైన 
పనులను నిర్హయిలిచాలి, 


అయిదవ భాగం:*' మంతి వర్షంతో చర్చించి ఉత్తరువులను జారీ చేయాలి, గూ 
చారులు తెచ్చిన సమాచారాన్ని తెలుసుకోవాలి. 


ఆరవ భాగం :_ తన అఫీష్టామసారంగా సుఖసౌఖ్యాల్ని అనుభవించాలి, లేద 
మం(తాలోచొనకు వినియోగితిచాలి. 

ఏడవ భాగం :-- గజ తురగ రథాలను, ఆయుధధారులను (సైన్యాన్ని) పర 
వేక్షించాలి. 


. ఎవిమిదవభాగం;- సేనాపతితో కలిసి యుద్ద వ్యూహం గురించి ఆబోచించాలి, 
సూర్యాస్తమయం:= సంధ్యా వందనం చేయాలి, 


రాతి ళు 





మొదటి భాగం: గూఢపురుషులతో సంపుతింవాలి, 
రెండవ భాగఠ:- స్నాన, భోజన, విద్యా వ్యాసంగాలు వేయాలి, 
మూడవ భాగం:-. మంగళ వాద్యాలు వింటూశయనింబాలి. 


99 


నాఆగు, అయిదు 

భాగాలు = హాయిగొ నిదించాలి, 
(రాజు దినానికి 43 గంటలకు పైగా నిదించకూడదని కొటి 
ల్యుడు పేర్కొన్నాడు) . 


ఆరవ భాగం :- మంగళ్‌ వాద, పూర్వకంగా నిదలేచి రాజనీతి సొరావ్ని 
(13 - 9 గం॥1) ఒక పర్యాయం జ్ఞప్తికి తెచ్చుకొని, మత సటి 
దినం చేయవలసిన కార్యాలను గురింది ఆలోవింబాలి.) 


ఏడవ భాగం :- (8 గం॥ ఎకి గం॥) గూఢచారులను వారి వారి పుదేశాలకు 
పంపాలి. 

ఎనిమిదవ భాగరి;- బుత్వికుులు, ఆచార్యులు పురోహితుల ఆ+రల్వాదాలు 
గృహించి, వైద్యువి వంట వాజణ్డ, జ్యోతిష్యువి పరామర్శిం 
వాలి. ఆ తరువాత దూడతో కూడిన అవుకు. ఎద్దుకు ప్రద 
కిణ చేసి సభా మంఓపానికి వెళ్ళాలి, 

అత్యవసర పంలీతిలో రాజు ఈ కార్య! కమాన్ని మార్చుకొనవచ్చు, 


టి 


అముక్త మాల్యద (శ=ఏ7 1) తో చెప్పిన దాన్నిబట్టి రాయల దినచర్య ఇలా 
వుండేదవి ఊహించవచ్చు, [ప్రాతః కాలంలో వై ద్యులు, జ్యోసులైన 
బ్రాహ్మణులు 'సుఖనిద' అడగడానికి రాజును దర్శించాలి, రాజు వాళ్ళ 
ముచ్చటించి ఆరోగ్యానికి అవవగమైన, (గహానుకూల సీతకి కావలసిన విషయాఅను 
గరించి తెలుసుకోవాలి. జాము వాద్దుగడవిన తరువాత మంతి సామంతులతో ను, 
ధనార్జన కోసం నియమించ బడ్డ ఒరహిలతోను, కొంతసేపు గోష్టి జరిపి మంతా 
లోబనాది కార్యక్రమాలను నిర్వర్తించి, ఆయ వఃయ విశేషాలను తెలుసుకోవాలి, 
ఆంగమర్దనం, మల్లురతో వ్యాయామం; వంటవాళ్ల తో, వేటకాం[డతో తెచ్చిన 
మాంసాన్ని గురించి, తేవలసిన వాటిని గురించి విబొరించాలి. తెచ్చిన వాటిని 
వండే విధానాన్ని, విశేషాల్ని గురించి ఆజ్ఞాపింబాలి. అపరాహ్హంలో దేవతార్చన 
సమయంలో పెద్దలతో , ధళ్మాధికారులతో, సన్యాసులతో సల్లాపాలు, భోజనాంత 
రం విదూషకుని వినోదం, హౌరాణికులలో , కవులతో గోష్టి నాలుగో జాములో 
వారులకు దర్శశం, పాట కచ్చేరి, రాతి సుఖన్నిద, సేయసి సల్లాపాలతో రాజు 
దిన చర్యను ముగించాలని రాయలు వివరించాడు. బుతధ్వజ మహారాజు 


“కవేళ దండ నాయకులు హెజులు దీణి 
హొడగావగా సాక్షరిపోయి మరలు, 


100 


నోకవళ వనువుటి నూడిగొల్లొనుదు శో 
ట్లాణంబు నెక్కి జోడనలు చూపు, 
నొకవెళ “మంతి గాయక ముఖుల్తొలువగా 
సుముఖుడై నిండోలగమునీ నుండు, 
నొకవేళ మాటు వాలకముతో నసి సహా 
యంబుగా బుర శోధనం బొనర్చు, 
నొక్కవెళను భరత శాస్రోక రితి 
జాణలు నటించు నాటకకౌొల జూచు .. ” నట (కువ.ప. 1. 95) 


ఇలాగే భోజరాజు నంగిత విద్యా అ మొననులతో కలిని కొంత సేపు, 
సొహిత్య విద్యావిశారదాత్మకులతో కలిసికొంత "సీష్బు వోదన, విదా ద్యానిఠవద్య భావుకు 
లతోకొంత సేపు, శబ్దళాస్త్ర, మంత ళ₹ాస్త్ర, ధనుకాస్త్ర, తురగ శాస్త్ర విదులవోకొంత 
సేపు, నయాన్ర్ర వేదులతో కొంతసేపు ముబ్బొటింది వినోదాన్ని ls 
హంసతూలికా తల్పం పై పె [పియురాలిఆ నో మ సుఖించేవాడట! (ఛో 
2.85. 86) రాత్రివేళలో రాజు నగర శోధనకు మారి వేషాలతో వల్తేవాడు. 
(కృవి. 2.64) 


కర్ణాటక రాజుల దెినవర్యల గురించి రాయనాజకం (పుట Ser పన)లొ 
విపులంగా స్ట. 





పదీ న భారతీయ రాజరిక పాలనకు ధర్మం మూకలు Bers 
పట్ల, ధార్మిక జీవితం పట్ల ఆకర్షి తులు కావడం గమనార్ల ఎ EH కారణం నుత 
(ప్రభావమే, వెధిక, జై 'న, బోడ, శెవ మతాలలో "దేన్నో ఒక దాన్ని రాజులు 
ఆవలంబింభక తప లేదు, మతపిబ్చి ముదిరిన రాజులు ధర్మాన్ని కోదలి మాలీణ 
హోమం జరిపారు దీనికి పిలితులు బలికావడం అనాడే కాదు, ఈనాడు కూడా 
(పపంచముతట జరుగుతున్న దే? 


లి 


రానురాను రాజు చెప్పిందే వేదంగా, రాజు ధర్మంగా భావించడం జరిగింది. 


"రాజాను మతము ధర్మము 

రాజు సనిశాకరుడు వ (బాహ్మణులారా! 

రాజు (వపర్తి విన 

రోజన గుర్‌తల్ప స వితము మోకున్‌. (శృం నై 7-68) 
అనడం లాంటిదే 


101 


“శ్రీజానికి |బియముగ మము 
ప వతము సలుపు మనుచు నూదగ నేలా 
జానుమతితో థర్మం 
see వినమె మాట యెప్బుడును నృపా; (రుక్యా,చ. 1-112; 


అని కొలువులో వుష్న వాళ్లంతా అన్నారు. 


దానం చేయడం, న యాగాదులు నిర్వహించడం, వైదిక కర్మలు ఆబ 
రించడం. ధర్మగోష్టులు, సత్సంగ సమావేశాలు నిర్వహించడం, వినయవిధేయ 
తలు చూపడం, మునులను భకి క గ్రేద్దలతో సెవించడం, పృజలను ధర్మంతో 
పాలించిడం౦ మొదలైన విషయాలన్నీ రాజు ధార్మిక జీవితానికి సంబంధించినవే, 


రాజులు లోకకల్యాణాన్ని ఆశింది యజ్ఞయాగాదులు చేయాలి, "యజ్ఞాజు 
చేయడం వల్ల దేవత బు అనందాన్ని పొందుతొరు, వారికి అనందమైతే | 
విధాల [ప ఏలు అభివృద్ది చెందుతారు, కాబట్టి కృతున్తలు లోకకల్యాణ 1 కారణాలు. 
(అం.వి పు, 1-91; హరిశ్చందుడు (హరి పూ, సం50), ధర్మరాజు (భారం 

72) రాజనూయ యాగం చేశారు. సగర మహారాజు (హరి,పూ, 2.69) 
(అంవి, వు. 5.256), దశరథుడు (రం.రా, వుట 18; భాస్క. బాల క్‌1) 
థాముడు (నిర్వ. 10-102 నుంచి 108), విక్రమార్కుడు (విక. చ. 5-98) 
అశ్వమేధ యాగాన్ని చెశాయి. రావణుడు ర సలహాతో పాతాళ హో 
మం చేశాడు. (ఛాస్కృ. యద్ద 1కి, ఈ క్మాంగదకుమహారాజు ఎకాదశి [వతం 
చేశాడు. ఈ వృతవభాపం వల్ల 'వాఠతర భోగఫాగ్య, శ్రీరమ్యస్ఫూరీ, ధాతి 
జేన్నూ వహించెనట! (రుక్యాంచ. 1-13౫} 


“వలెనన్నయప్పుడె వర్షించు మేఘము 
లావులు పాఅబన్నవిసి పిదుకు 
కోరిననస్యముల్‌ కొండవేలును బండు 
నెలకాలయు ఫలియించు తరులు 
వినుత సంతానాభివృద్ధి నొందిరి జనుల్‌ 
ధర్మంబు నాల్లుపాదముల నడచె 
శ్రీధాన్య కటకమై వెన్నొందె దేశంబు 


హెలో 


బహుభోగభాగ్య స ౦పదలు మింబె 


“కమము దప్పిన మరణముల్‌ కట్టు వడియె 
వ్యాధులుడి పోయె నపవృత్యు వదటణంగా 


102 


కవు గబవయ్యె చోతుల కాంక్షలు డిగె 
వసుధ రుక్మాంగదుడు సల్చు వతము కతన” 


ఇదీ వృత పృుభావ ఫలితం. ఇలాంటి సత్సలితాల కోసం రాజులు వైది 


G 


కర్మలు అవరించేవారు, వతాలు చేసేవారు. 


యజ్ఞాలన్ని టిలో రాజసూయం, అశ్వమేధం వసిద్ది పొందాయి. అన్ని 
యజ్ఞాలు దాదాపు వేద చోదితాలే, వెదిక bs బాశ బులు, క్ష్మతియుః 
ఈ యజ్ఞాలను, చేయడానికి అర్హులు. రాజసూయం, అశ్వమేధం, దిగ్విజం 
యాత్మ చే “చేసిన రాజులు మాత్రమే శేయాలి. ఈ రెండింటిని రాజకీయ యజ్ఞాలు; 
పేర్కొనవచ్చు, లౌకికమైన పృయోజనాన్ని ee రాజులు ఈ యజ్ఞాల్ని చే 
వారు. దేశంలో శాంతి భదత లు [పజాడే. ఆభివృద్ధి ఆనే లౌకిక పయో 
నాల్ని దృష్టిలో వుంచుకొని tag p= సూ; బలో ను భూబసూబో 
ఆశ మేధ యజ్ఞాఆ [ప్రణాళికలు నిర్మించఐడినట్లు తెలుస్తోంని, 


టే a Pr) 4బీ న్‌ ఇ భె ఇ వ 
రాజసూయథి;._ ఓక్ష యజుర్వేదం, ఐత లయ (బాహ్మాణం మెదలైన పాట 


టలు 





ఈ యాగ పవరణ వుండి. రాజసూయం శేయాలవముకువే రాజు సామంత రా 
లను జయింవి, దేశంతో శాంతి నెలకొల్సీ, (పజలకు అన్న నస్కాల కొర 


ఆల? 


న! ల ఖో 14 న్‌ కో ల ఓ ‘ 
లేకుండా బయాలి, “రాజనూయ యాగము వంగు (బెబో వ సర మనన మము నంటు షః 
{ 
ర్‌ కా ర్ట 4 న్‌ గని : 
పూర్మ హోమములు జేయుదుటు, ద్వితీయ దవసమునలదు, టఉడ్రికా లిపి జ 
ఛు 


గును. మూడవ దినము నందు ఉదవపాన ఇష్ట జరుగుహ. దిని యందు వ 
విశ ననము జళుగును. జయింవబడిన దరాజుఈ అలో న నొకనిని పనవుక నుపయోగిం 
రని వారిశళ్చంగదుని బరి|తము వల్లను, సస సేపుని కట్ట వల్లను దెలియు చున్న 
Colebrook wi ఆంగ్లెయ పండితుడు ఇది యొక సాంకీతికమేగా సీ నిక్కమ: 
నరమేధము జరిగి యుండలేదని దృష్టాంత ములున్నవని జెప్పి యున్నాడు. నొక 
దినమందు మరికొన్ని యాగములను హూమములును జఠుగును. ఐదవ దినమం 
మహారాజు పట్టాభిషక్తు డగును....” ౩ 

_ ద్రిహ్మాదత్తుని కుమారులు హంస డిభకులు రాజనూయ యాగాన్ని చేం 
అసి అంటుంటే వాళ్ల మంతి ప్యుళుడు, స్నేహితుడైన జనార్హనుడు, 

“రాజనూయంబు చేయనే రాజు దలచు 


లయ థా 


నాతనికి రాజుబరిగాప్పు లయిన గాని 


103 


నిర్వహింపదు మనమెల్లి నేడు సేయు 
లావు మెజయునే ధర ' యింగలాలపుట్ల” (4. హరి, 4. 120) 


అనీ చెప్పడాన్ని బట్టి రాజసూయ యాగ నిర్వహణ కష్టమని తెలుస్తుంది, 


అశ చేధయాగం ఆ ఈ యాగాన్ని గురించిక వివరాలు బుగ్వెదంలో {1-162 





163) కనబడతాయి  శతవథ బ్యాహ్మణం, తె త్రరేయ (వాహ్మణం, కాత్యాయన, 
అపత్సృంబ, అశ్వలాయన, ళొంహా శయన మొ నలైన గృందాలు ఈ యాగాన్ని 
సరించి ము తారయ 


దిగ్విజయ యాత్ర చేసి బృకవరి, కావడానికి, రాజు ఈ యాగాన్ని నిర్విహిసాడు. 
రాజధర్మాన్సి అనుసవంచి యుద్దాలలో ఎెంతోమండిని వధించాల్సి వుంటుంది. 

ఇందుడల్ల వచ్చే పాపాన్ని తొలగించు కోవడానికి ఈ యాగాన్ని చేసాడు ఈ 
యాగం చేయడానికి ఎక్కువ మొత ౦లో ధనం అవసరం (జై.భా. 1-64, 65) 


we క Met 
Ao ౮ అశం కుల రోల య భూత వహిన్య చది, 


సూాటక అన అము లివి యగోదర మెనన్‌ ” (జ భార. 1.79) 
లా య 


యే 


"కాయము విత్యువర్రమ లు గల్గి మనోజవమైన యశ్వ 
దీయవాయంబు నొగమ విధిన్‌ విడువందగు చైత్ర పూర్ణిమన్‌... 
(జే. భార 1-_ | 


ఇవి యాగాన్వానికి వుండాల్సిన అక్ష ణాలు, జెత పూర్ణిమకు ఆగమ విధివి 
అనుసరించి విడవాలట! ఇష్టం వచ్చినట్లు తిరగడానికి ఫవీలుండాలి యాగాశ్వం 
వెంట 100 ముసలి గుర్రాలు, 400 మంది అస్త్ర్రకవచధారులైన యోధులు 
వెల్లాలి, ఈ గరం యొక్క బృహ శ్రైచర్యాన్ని ఒక సంవత్సరంపాటు కాపాడాలి. 


“శాఈులు గల్లిన బట్టుడు 

ధీఠరతనని హయము నిటల దేశంబున బం 

భారపు బట్టము ఎ బతి 

వీరాంకము (వాసి కట్టి విడువగ వలయున్‌” (జెంభార. 1.77) 


104 


ఇది శతురాజుల రాజ్యాలలో సంచరించడం వల్ల ఆ రాజ్యాణ అక్వానిక్‌ 
కట్టబడిన వీరాంకాన్ని చదువుకొని దాన్ని బంధించి యుగ్ధానిక్సై నా దిగాలి, లేదా 
ఆయాగాశ్యాన్ని. చానివెంట వచ్చే యోధులను సగౌరవంగా ఆదరించి, యాగాన్ని 
నిర్వహించే రాజు యొక్క చకృవర్తిత్వాన్ని ఆమోదించాలి. సఠివత్సరం తరువాత 
ఇది నిరపాయంగా యజమాని వద్దకు చేరుతుంది. 


"విణ్య్మూ(త ములు నప్రి విడిచిన తావుల 
నెల్ల హూమంబు సేయించి యచట 
గోసహాస్త్రంబు ధ్యాతీసు వరుక్షల కాగ 
మోక్కదక్షిణలతో నొసగవలయు 
దీక్షి తుండు హయంబు తిరిగి వచ్చడు దాక 
నియత భోగంబు లన్నియును మావి 
ఛార్యతోడుత నసిపత్త |వతము బూని 
(బహ్మచర్యంబు సల్పంగవలయు..”నట! (జై.భార, 1- 78) 
ఇది వ్రత దీక్షా విధానం 


ఈ యాగం మూడు రోజులపాటు జరుగుతుంది. మొఎటి రోజు పాటలు, 
నృత్యాలు, చేసూ రాజుచేసిన దేవ, ధర్మాకార్యాలను వివరంగో ,పజబకు చెబుతారు. 
రెండవ రోజు రాజు సాగించిన విజయ య్మాతలను తెలియజేస్తారు మూడవ 
రోజున యాగాళ్యాన్ని వధిసారు. ఆ తరువాత రాజు పట్టాధిటంతి Em 
ముగుస్తుంది. 

ఈ యాగంలో యజ్ఞద క్షిణలు ఎకువ (ప్రాముఖ్యాన్ని చాందాయి. దళ 
రథుడు తన భూమిని నాలుగు భాగాలు చేసి వారికిస్తే రాజా మేము విపులం 
వేదాధ్యయనం మా వృత్తి. భూభారాన్ని వహించే శకి, మాకులేదు. గోవులు 
గాని, వెండిగాని, బంగారంగాని దక్షిణగా ఇచ్చి మీ రాజ్యాన్ని మారే స్వీకరిం 
వండి, (భాస్క. బాల'12ి6 నుంచి 129 ప.) ఆవి అంటారు. 


ఈ యాగాన్ని గురించి రామాయణం, జై మిని భారతం, వికమాఠ్క బరి 


తం మొదలైన కావ్యాలు చిపులంగా 'పర్కొన్నాయి. 


పాతాళ హోమం; దివ్యాయుధాలు పొందడానికి ఈ హోమాన్ని చేసేవారని 
తెలుస్తుంది. ఛాముని చేతిలో రావణుని సుతులు, సోదరులు, హితులు, చతు 
ద్యిధ బలాలు నాశనమెనాయి. 





105 


“ఎ చందంబున బృఊకుదు, నే వొప్పున నడచువాడ 
నెజింగింపు తగన్‌” అని రావణుడు వకాచార్యువి ప్రార్థించాడు, 
(భాస్క.యుద్ద, 18) భక్కాచార్యుడు అతన్ని ఓదార్చి. 


“ఉరుతరమైన ధైర్యమున హూమమునికు నపేత విఘ్నమై 
జరిగిన దివ్య ఖడ్డ శరబావ రథాశ్యములున్‌ మణి |పభా 
గురుతర విస్సురత్కవచకుండలముల్‌ హృభవిఠచు నగ్నిలో 
నరుదుగ వాని దాల్చి విమతాలి జయించెద వీవు నాజిలోన్‌” 
(భాస్క,యుద్ద. 1885) 


"కొను మో వరమంత౦ంబుల, జనుమింటికి హూమ విధియు జలుపు” మని 
సలహా ఇచ్చాడు, పాతాళ హోమాన్ని చేయడానికి రావణుడు నిశ్చయించు 
కొన్నాడు, 


"స్నానాది కియణు నిర్వరి,౦చి పాతాళంబు బోని గుహా గర్భంబు మృత్యు 
ముఖ గహ్వరంబు సొచ్చుకియం (ఒవేశించి రక్కసగను తేపనపటాలంకృతుండె 
గంధకసుమాక్షతార్చిళ మైన వేదకయందు యథావిధి ననలంబు పుతిష్టించి 
హూూమియంబులగుం పాత్రలు సంస్కరించి తత్సమోపంబుల వస్త్ర, పరిథులు ర్చి 
బిల్వ భల్లాతకకరంజంబుల సమిధలు దత్పల౭బులును సర్షహాగురుగుగ్గులు 
దూర్వలును దధిమధఘృత రక్త సురలును [బవాళపాయసదర్భలును గాకగృ(ధ 
కంక శే నకురర భల్ల సర్పంబులును చాగవూన మకరకబ్భు పమేషంబులును ధాతు 
రనంబులుము గర్ఫూరకుంకుమ చందన కనుమంబుల.ను గేశంబులును వేల్పుచు 
నిశ్చల నియమంబున హోమంబు సేయునంత "| భాస్క, యుద్ధ, 18 89) హోమం 
నుంచి వస్తున్న ధూమాన్ని చూసి రావణుడు పాతాళ హోమం చేస్తున్న విషయాన్ని 
వసికట్టి ఆ యాగానికి అంతరాయం కలిగించమని విభీషణుడు రామునితో 
అంటాడు, (భాస్క.యుద్ద, 1844) అంగదాదివానరులు ఆ హోమాన్ని నాశనం 
చేసారు, ఇలా జరగకుండా వుంటే "హోమ ఫలితంగా రావణుడు బలవంతుడై 
వుండేవాడు. యజ్ఞయాగాదులు ఆచరించడం రాజుల ధార్మిక సంస్కృతిలో భాగ 
మైనప్పటికీ ఏదో ఒక (పయో జనాన్ని ఆశించడం గమనార్హం, 


రాజు దేవబాహ్మణ పూజలు చేయాలి (సిం ద్వా, 10-12), అనుదినం 
ద్రావ్మణులతో కలిసి ధర్మశాస్త గోప్టితో పాల్గొని ఐహిక ధర్మాలను, సకల దాన 
మహిమలను తెలుసుకోవాలి. (సిం,ద్వా, 4.7) మునులను గౌరవించాలి. వారిని 
భక్తి (శద్ధఅతో పూజించాలి (కువ. 2-12), _ భాహ్మణులకు దానాలు 
ఇవ్వాలి, (ఫీ, పు. 5-58) |1పభువు ధర్మోపదేశాన్ని చేయాలి [భాగ 4.567) 


106 


565) పుణ్య కథలను వినాలి (కృ*వి 2-58) తనకంటే అధికుల పట్ల భక్తి, 
సమానుఅ వట్ల, హీనుల పట్ల కృప కలిగి వుండాలి, (కుమా, 10-_ 1రీరి) మునులు 
చేసే యాగ కర్యల్ని రక్షించడం కూడ రాజు ధార్మిక జీవితంలో ఒక భాగం, 


రాజుఎవెవాహిక జీవితం: వీవాహబంధాలు రాజకీయాలలో ఒక భాగంగా 


మారడం మధ్యయుగంలో కనపడుతుంది. దశరథునికి నలుగురు భార్యలు. 
ఆయన కేవలం సంతానా పేక్షతో వాళ్లను వివాహం చేసుకున్నాడు. అతని 
కుమారుడు రాముడు ఏకవత్నీవతుడు. ఇది అనాటి wl వివాహా పద్దతి. 
అయితే మధ్యయుగంలో ఈ సనం(కదాయం నశించింది. స్రీని విలాస వస్తువుగా 
పరిగణించడం మొదలైంది. 


రుక్మాంగద మహారాజుకు నూరు మంది అందమైన భార్యలు రుక్మా,ద. 
416). “వాళ్లందరిని కాదనీ “మోహిని” అనే యువతిని గాంధర్య వివాహం 
వేసుకొన్నాడు. అది తెలిసిన అతని భార్యలు బాధతో భ యంతో, 


“ఈ యిగురాకు బోణిబలెనే మమునిందర గారవింప భూ 
నాయక నీవు మమ్ము జతనంబున మాని చెెంచెదే్యదృణ 
(పాంముగాగ బాణముల బట్టి విసర్జన సేతుమిప్పుడే 
యీమెడ నీవు కన్గానమినీతకు" మిక్కి ల లోతు గల్గునే” 
(రుక్మొ చ 4ఎఫ్‌లి) 
అని రాజును దీనంగా వేడుకున్నారు, దృగజవతి రాయల చేతి 
పోయి, అతనికి తన కూతురు నిచ్చి అతనితో సంధి చేసుకున్నాడు, 


న్‌! 


“ఆ భార్యను కృష్ణదేవరాయలు సరిగా చూడలేదు అమె కర్నూలు జిల్లా 
కంబంలో నివసి స్తూ ఏకాంతంగా బతికిందట”19 


విజయనగర రాజు "రెండవ దేవరాయలకు భార్యలూ, ఉంపుడుకత్తె లూ 
ఏడు వందల మంది అని రజాక్‌ [వాసేడు, కృష్ణ దేవరాయలకు పన్నెండు మంది 
భార్యలు. అంతఃపురంలో పన్నెండు వేల మంది. ఏ ముసలి వానినోతప్ప మగవాడి 
మొగం ఎరగని స్రీలు ఉన్నారని పయోస్‌ వ్యాసేడు. అన్యుతరాయలుఈ అయిదు 
వందల మంది, మరో అంత మంది ఉంపుడుక తెలు ఉన్నారని సన్నీజ్‌ [వాసేడు. 
వారంతా సర్హార్హ బిడ్డలే నంటాడు, ఒక్కొ కామెకు ఒక్కొక్క గది వరునగా 
కట్టించేడనీ, ఆప్రీలు గదిగుమ్మంలో నిలుచుని, విశ్యాంతి తీసుకొనేందుకు పోతున్న 
రాజు, గుమ్మంలోనికి వచ్చినప్పుడు ఆవ్వానిస్తుంటారనీ, రాజు ఆసమయానికి 
తనకు తోచిన ఆమె గదికి' వెడతుంటాడనీ ఆయన (వాసేడు”1" 


107 


పె వివరణ బట్టి రాజుకు హా ర. ఉంపుడుకత్తె లూ వుంటే 
ఆంత గౌరవం వుండేదని తెలుస్తోంది. స్త్రీని భోగ వసువు అన్నారంటే ఆమెకు 
సమాజంలో సమువిత స్తానం లేదని ఆర్థం. ఆనాటి రాజులకు వివాహబంధంలో 
వుండే సుమానురాగాల కంటె స్త్రీల అం౦దచందాలే తృప్పి నిచ్చాయి. 





రాజ ధఠ్మాన్ని గురించి తెలుగు కావ్యాలు విరివిగా పేర్కొన్నాయి. “రాజి 
దవి బాలా బరువు బాధ్యతలతో కూడుకొని వుండడాన్ని దృష్టిలో వుంచుకొని. 
బోలు అతనికి దైవత్వం ఆపాధించబడింది. 


ధర్మళశాస్కాలు (వవృత్సి రూవ ధర్మానికి, నివృత్తిరూవ ధర్మానికి సమ 
మ _పాధాన్యాన్నిబ్బాయి., (పవృతి రూవ ధర్మాలు ఒక వ్యక్తికి సంబంధించి 
sis అవి విళ్య!। శేయస్సుకు ఆధారాలు (పవృత్తి రూప ధర్మాల్లో రాజధర్మం 
కన్నత స్థానాన్ని ఆ[కమిందింది 12 
“పజల నుఖమే రాజునకు నుఖము (పజల హితమే రాజునకు హితము, 
'న |పియమె రాజునకు హితము కాజాలదు, (వజలకేది హితమో అదియే రాజునకు 
హతము అని కౌటిల్యుడు రాజధర్మాన్ని నిర్ధేశించాడు “ద్రోహులను దండిం 
"లి. శ |తువులను జయించాలి. ఉత్సాహంతో [పజలను రక్షించాలి. ఈ 
యలు నెరవేర్చడానికే (బ్రహ్మ రాజు ను సృష్టించాడట! (స (స నన 1-141) 


"ఎకల జనాను రంజనము సత్యము శౌచము మంత గోపనం 
బకృవణ వృ లి దక్షత ధనార్జిత శీలత భోగ మోగి నా 


సిక త... వర్ణనము కష విధేయత దుష్ట నిిగహం 
బశుటిల భావ మిందియ జర సత్‌ తము భూమి భర కున్‌” 


(స.నీ.స, 1-144 


ఇవి రాజుకు వుండాల్సిన గుణాలు. అన్ని ధర్మాల్లో నూ రాజధర్మం 
'ప్పది. ఏనుగు పాదంలో అన్ని జంతువుల పాదాలు ఇమిడి పోతాయి. రాజ 
ర్మంలో అన్ని ధర్మాలు ఒదిగి వుంటాయి. రాజు ధర్మ స్వరూపుడు. సమస్త 
ర్మాలు రాజు చేత రక్షి ంచబడ తాయి, 


“శరణన్న వారి గొచుట 
దురముక వీఠారి వరుల ఊనుముట (వజలన్‌ 


108 


బరి పాలనంబు సేయుట 
ధరణీపాలునకు ముఖ్యధర్మం బెపుడున్‌” (రుక్క,చో. 8-65) 


రాజ ధర్మాన్ని గురించి ఇంకా ఇలా చెప్పబడింది. 


''పార్టివోత్త ములకు [బజల రక్షించుట 
పరమ ధర్మంగు నరవరెణ్య। 
ధరణీవఆకు (బజాపరి పొాలనంబున 
బూని లోకులు సేయు పుణ్యమందు 
వషాంశ మర్థిని సంపాప్త మగునట్లు 
(పజల బోవని రాజు (పజల చేత 
నపహృత సత్పుణ్యుడై వారు గావించు 
ఫఘనపాప ఫలము దాననుభవించు 


గాన నీవును విపవరాను మతము 

సాంప్రదాయక విధమానై జరుగు ధర్మ 

మహిమ జేపట్టి య ర్ధ కామముల యందు 

సమత నమ్మూటి యందు నాసక్తి లేక” (భాగ 4&_541) 


[ప్రజలకు అనురక్తుడె రాజు రాజ్యాన్ని పాలింవాడట। (ఛాగ. 4.948) 
రాజులకు [పజల్ని రక్షించడమే పరమ ధర్మం ఆ ధర్మాన్ని ఆచరించిన రాజుకు 
పజలు చేసుకొన్న పుణ్యంలో ఆరవ భాగం సం పాప మవుతుంది [పజల్ని 
రక్షించలేని రాజు (ప్రజలు చేసే గొప్ప పాప ఫలాన్ని అనుభవిస్తాడు, కాబట్టి 
విిప(శేషఘ్టల అనువతితో సంపృుదాయంగా జరిగే ధర్మాన్ని పాటింవి ఆగ 
కామాలలో సమత్వొన్ని చూపాలి, 


[పజారంజనం కోసం వ్యకి గత సుఖాల్ని చాలామంది రాజులు త్యజించారు, 
“పజల ఆరాధన కోసం స్నేహం, దయ, సౌఖ్యం, చివరికి జానకిని కూడా 
ఏమా(తం బాధ పడకుండా త్యజిసాడు అంటాను రాముడు”"* అందుచేత ఈనాటికి 
రామరాజ్యం అంటే 1పజానంక్షైము రాజ్యం అనే అర్దంతోనే వుంది. 


“"ధరణిశ్వరులకు ధర్యం 
బరయరిగా (బజల యార్తి యణుచుటయె రహో 
(మా,పు. 1-179 


109 


ఎలాంటి కష్టాలున్నా విసుగు చెందకుండా రాజు (పజల్ని కాపాడాలి, ఆపదలో 
వున్న వాళ్ళ “మురల్ని ఆలకించి, వాటిని తొలగించాలి. కార్యనిర్వహణ భారాన్ని 
దుర్దను లకు వదలి పెట్టకూడదు. (ఆము. 4-204) 


ఆరజన రక్ష్మణ:- రాజు దుష్టుల్ని శిక్షించాలి. శిష్టుల్ని రక్షించాలి. నిర్మల 
చిత్తంతో రక్షించే రాజుకు ఏ కష్టాలు రావు, (భారశాం. ౫-841) 


"ఆతి భీతుడైన శరణా 
గతునార్లుని శతునై న గడుకొని కరుణా 
న్వితుడె రక్షింపని దూ 
ర్మతియగు కుత్సితుని [బతుకు (బతుకే తలపన్‌” 
(మాపు, 8- 268) 


అని అను+*.న్నారు కాబట్టే శరణు వేడిన శతువును కూడా ss పావీన 
భారతీయ ! పభువులు"... క్ష్మతియునకు * గ్ర ఛారణం బార్తత్సాణ ర క్షణార్థంబు. 
(మాపు 6-165) 
"తమక్ష(తకులజులు చిత్తగి చి, యాదరింతురు కరుణతో నార్హరవము" 
(7. 3.97) 
అంతేకాదు "దుష్టశిక్షణ, శిష్టరక్షణ, చేయలేనీ క్ష్మ్మతియులకు సత్కీర్తి 
5 లగదట! (ద్వె.భార. 9-64) 
“"పాణేచ్చ వచ్చి వొచ్చిన 
ప్రాణుల రక్షింపవలయు (వభువులు....” (భాగ, 8.2834) 


ఇలాంటి మాటల వల్ల (ప్రాచీన రాజులు ఆర్హజన రక్షణపట్ల (పత్యేక శ్రద్ధ 
చూ పేవారని తెలుస్తోంది, 
“దుష్టజన నిగహంబును 
శిష్ట “పతిపాలనంబు జేయుచు ధర్మా 
విష్ణుడగు రాజు చెడడు వి 
కృష్ణుండగు తాజధర్మకృతి బెడిపోవున్‌” (భాస్క,.యుద్ద. 302) 


ఇలాంటి రాజధర్మం స్పష్టం చేయబడింది, 


“ఎ యడ ననదల మొణవా 
లాయము వినవలయు దుర్చలస్య బలం రా 


110 


జా యన వినవే? ధరణి 
నాయకులకు నార్శ రక్షణంబులె కతువుల్‌“ (మను, 4.74) 


పంటల్ని, జనపదాల్ని నాశనం జే దున్నపోతులు, మది౨విన ఏనుగులు, ఎలుగు. 
బంట్లు. పందులు, జింకలు మొదలైన జంతువుల్ని చంపి వజల్ని రక్షంచాడు 
రుక్మాంగదుడు, 


“భయమున భూపుజలాడిన మాటలు 
పార్థివ 'సేఖ్లరు డాదరణన్‌ 
గయికొని యేల విబారనునే గలు 
గన్‌ మృగకోటుల దుూంచెదనే 
భయమును వద్దు సుఖంబున నిండుల 
పట్టున నుండు డటంచు మహా 
దయనిగుడన్‌ [వజ నంపి విభుండు (ప 
తావ మెలర్పగనక్షణమే,” (రుక్మా.చ. తీ-] 8) 


వేటకు బయలుదేరడానికి సిద్దమైనాడు. ప్రజల భయాన్ని తొలగించి, వారిని 
రక్షించడం రాజు తక్షణ కర్త వ్యం, ఆ కర్తవ్యాన్ని మహార'జ జు నెరవేర్చాడు. 


నరకుడు పెట్టె బాధలు భరించలేక ముని బృందం కృష్ణని శరణు వేడింది. 
“ముని యాదవేంద) సమితి. సంతనము నొంద నరకుని సొంపువాడ. . నని 
(ఉ.హారి, 1_110 నుంచి 121; పఃతిజ్ఞచేసి నరభువి వధించాడు కృషుడు 


“రాజా నిజపజా సవభిరక్షణ మెప్పుడు సేయ భూజనుల్‌ 
రాజాన కర్ట వృద్దియు థరన్‌ బహు. భంగుల గూర్తు రిందు ల్‌ 
రాజభివృ ద్ద కంటే జనరక్షయె యుత్తమ మెందు భూజనుల్‌ 
రూ సుర్‌ క్షలేక జెడి క 5 మొనర్చ నేర్తురె” 

(సునీ. స. 1-98}? 


దొంగలబారి నుంచి రాజు పృజల్ని రక్షించాలి. దొంగల వట కరుణ. 
మాపక కూూరంగా పృవర్శించాలి, (రుక్మా చ. శి-శ$) దుర్మార్హుల్ని కి ంచకప్ల 
హోవడం, సన్మార్గుల్ని కోపంతో వధించడం రాజుకు పావం కలగడానికి కారణాలు" 
ఇలా చేయడం వల్ల ఆరాజు (పజల చత భంగవడడం కూడా జరుగుతుంది. 
[రుక్కా.చ, ఏ- 55) ౧ రాజు దండన చేయకపోతే బలవంతులు బలహీనుల్ని మట్టు 
పెడతారు" జార, చోరులు ఆధికమవుతారు (రుక్కా వ, 8-56) 


111 


వారిజ వర్ణా_శమ ధర్మాల్ని ర క్షింనొోలి? = “దబ్రాహ్మణాది వర్ణాలను, (బహ్మచర్యా 
టి ప వా తనక ప నను 
శమాల్ని రక్షించడానికి (ఎహ్మా రాజును సృష్టించాడు, 


"నాలుగున పురుషార్హములకు 

నాలుగు వర్ణముల 'వారె నడవడికిని, భూ 

పాలకుడు కారణము త్‌ 

స్యూలంబున నెపుకు సర్వముందల - హోయున్‌ ” 
(09. రోరవమః:5= 89) 


దర్శ్మార్థ కామమోక్షాణనే నాలుగు హా [బావ్యాణ క్ష[తియ, 


wo టాదులనే నాలుగు వర్షాల వారి నడవడికి రాజ ఆధారం, “నీటిని రక్తం 
"ల్సిన బాధ్యత రాజు మీదో వుంది, 


వర్గన్యవస్థను కాపాడడం రోజ ధర్మం, వెదిక ధర్మానికి, వర్ణ్లవ్యవస్థకు 
ువినాభాప నరబరక రద: జైన బె బౌద్దాల నుంది, తరువాతి కాలంలో ఇస్టాం 
జతం నంబి వెదిక ధర్మాన్ని రక్తి ంచడాని క్రి వెదిక సమాజాన్ని నంఘటితం వేయ 
అనిన అవసరం రాజులకు ఎర్పడింది. అందుకే వర్ణవ్యవస్టను ప ష్టం చెయ్య 
0, ఆశంమ ధర్మాల్ని రక్షించడం తమ ధర్మంగా రోజులు భావించారు, 


ొటుగు వరాల వారిని, 
£9 
te 


బ్రహ్మా సృష్టి క్రయ పరత నొంది 
వక౦ంబు నందును వక్షంబు నందును 

దొడల యందును దనయడుగు లందు 
నుద్భవింప........” చేశాడట! (మాపు, 4-85) 


అనాటి సమాజ నియమాల (పకారం ఎవరి వృత్తి ధర్మాన్ని వారు' ఆవరిం 
"లి, _ఆధర్యాన్ని చెడకుండా చూడడం రాజ ధర్మం. (పావీన సాహిత్యంలో 
రామ ధర్మాన్ని గురింని అధికంగా చెప్పబడింది. ఇవి సంర రగా వున్నా, 
'ఎక్షిప 0గా వున్నా వీటి సారాంశం ఒక్కటే. వాతుర్వర్హ్య (పజల లక్ష ణాలిలా 
ఏర్కొనబడ్లామి. 
"ధర్మ శాస్త్రముల యర్హ రహన్యము లెజింగి 
జరుపు |బాహ్మాణుడు మోక్షంబు గాంచు 
న్యాయ మార్గము నొకింతయును దప్పక ధాత్రి 
బొలితచు జనపతి పడయు ముక్తి 


112 


కృ్యయ వికయముల నారయ సర్వసముడైన 
వెచ్యండు పొందు గైవల్మ్య పదము 
నారాయణ స్మరణయు విప పూజయు 
కావించు శూ దుండు గను బర౦బు 
నాల్లు వర్ణంబులును నిట్లు నడది పొందు 
ముమ్మరంబుగ నైహికా ముష్మికములు.... 
(జై-భార. 8-27) 
(బాహ్మణ లక్షణాలు : 
నన నలు. 


దమమున శౌచము దవముము 

శమమును మార్దవము గృవయు సత్యజ్ఞాన 

క్షమలును హర్‌ భక్షియు హ 

రము నిజ లక్షణముల (గజాతికి నధిపా (భాగ, 7- 412) 


క్షత్రియ లక్షణాలు : 


"శౌర్యము దాన శీలము బృుసాడము నాత్మజయంబు దెజవన్‌ 
ధైర్యము దేవ భక్తియును ధర్మము నర్హము గాయమన్‌ ఒధా 
బార్యముకుంద సేవకులును సత్కృతి య౦ఏరితిషణ.బు స 
ద్వీర్యము రక్షణంబు బృథి వీనర శేఖర రాజ అవా ల్‌” 
భాగ. 7-413) 





వెళ లక్షణాలు : 





"ధర్మార్ధ కామ వాంభయు 

నిర్మల “గురుదేవ (పనివహార్భనముల్‌ 

నిర్మద భావము | బమదము 

శర్మకరత్వమును వైళ్యజనలక్షణముల్‌” (భాగ 7-414) 
శూూద లక్షణాలు : 


“స్త యము లేని వృత్తియు ఏవిత్వము సన్నుతియున్‌నిజేపలన్‌ 
మాయలు లేకడాయుటయు మంత్రము సెప్పక పంబ యజ్ఞముల్‌ 
"సీయుటయున్‌ ధరామరుల సేవయు గోవుల రక్షణంబు న 
న్యాయములేమియున్‌ మనుజనాధ యెబుంగుము హద ధర్మ ముల్‌” 
(భాగ, 7-419 


జాతి మాత్రం చేతనే పురుషునికి వర్ణాన్ని నిర్ణేశించరాదు. 'శమదమాది 
వర్ణణక్షణ వ్యవహారాలను కూడా చూడాలరటాడు నారదముని (భాగ, 7- -కేకేల్సి 


113 


"చతుర్వర్ల చళురాశ్రమములతో * కూడిన ఈ లోకం రాజదండమువే 
అింపబడి స్వధర్మ కర్మల య౦దభిరువి కలిగి (పజలను తమ తమ మార్గములంత 
ఏచున్నట్లు చేయు చున్నది” 16 అని ము పత వ 


రాజు నిజధర్మ తత్పరుడై సకల వర్గధర్మ రక్షణ వదలకుండా వుండాలి. 
1 కర్మలను విడిచే వాడు. తన పుత్ఫుడైనా అతన్ని దండించాలి అలా వేస్తే 
లై నా కర్మ పరిత్యాగం చేయడానికి భయవడతారు. (గ. శా ర్‌_రిశి) 


ఇలా వర్తవ్యవ వస్టను కాపాడడానికి ఎవరెన్ని [పయత్నాలు వా అది విచ్చి 
౦ కాక తపకేదు.” ఈ వ్యవస్థలో కొందరు అగ్యజాతి బాహ్మణులు వైదికా 
రాలకు లం ఒక కారణనయిండి, మరి కొందరు బ్యావ్మాణులు 
దాకిన్ని సేవించడం ధనాన్ని దొంగలించడం, సత్కర్మఆ ఆచరించక పోవడం 
ఇర్కి (భార, గాం, వి.89) ఇంకా కొందరు బొండాలుని వల్ల దానాన్ని య 
ూష్కృతి లైనారు. (కాళి . 7-237 నుంది 50). అంతేకాదు ఇతరి వర్గాల స్త్రీ స్త్ర 
కో సంపర్కం పెట్టుకున్నారు. [భార. అది ర్‌_నిశి5) వాళ్ళ ప్రీలను క్షుతియు 
పెళ్లీ వేసుకున్నారు (భార. ఆది 5-నీ8ి.) వర్ణవ్యవస్టను రక్షించడానికి ఎంత 
నో కంగా వ్యవహరించి నప్పటి అందులో లోహా తప్ప లేదు, లోపభూయిష్టమైన 
వ్యవస్థ అధర్మ వ్యవస్థగా మారింది. అ: దువల్ల కుఅం కంటె గుణం [వధానం 
ఏ గ్రహించారు. (భార ఆర 5-126) ఆగ్ని వర్ణాల _వజలు ఒక్కటి కావడా 
పయత్నాలు జరిగాయి. పాలకులు కూడా వర్షవ్యవస్ట పట్ల తమ డృక్పదాన్ని 
ర్నుకున్నా రు, త. తమ వంతి లుగా నియమించుకునే" ఆచారాన్ని 
లిచుకౌరు (వ.వీ బ్‌, పుట మ 


“వ్ఫోటి Bes [మ కార స్లులై ” ' 
సామంత నృపతులు వొవకూడు. seas సహ ప్త (|కీ డా -122) 


ఏడం వల్ల వర్ణవ్యవస్థ నీర్మూలనకు నాంది పలికినట్లయింది, దీన్ని శైవమత పుభా 
)గా పేర్కొనవచ్చు. 


ధర్మార్ధ్టకామాలు వగ్గత్సయం. ఇవి భౌతికాలు. నాల్గొోదెన మోక్షం అధ్యా 
కం. అన్నిటిని కలిపి పురుషార్థాలు అంటారు. రాజు “ధర్మవర్త నుడై ధర్మ 
*ర్గంలో అర్ధం సంపాదించాలి. ఆ అర్జాన్ని పుజల కోసం వ్యయం వేయ 
కృషమైన మార్గంలో కామాన్ని తీర్చుకోవాలి. ఇలా రాజు పృుజలఈ ఆదర్శంలి. 
వరి ంబౌలి. 


114 


“"అధివ! పెజియా [శమ అల కందొఅకును 
విను గృహస్థాా శమము వాడె వెలయ నూత 
యటి గృవామేథులకు గీడు పుటకుండ 
క్‌ చు 
గాచు కర్తలు రాజులు గారె యరయ (భోజ, 2.64) 


రాజు ఆశ్రమ భర్యాలకు - బృహ్మవర్య, గృహస్థ వానప్సస్లాళమ ధర్మాలకు - కీయ 
కలగకుండా చూడాలి. 
“మంతుల మర్మకర్యము లెజింగెడు దాచ 
కోటలు కాపాడు కొనెడు నేర్పు 
తటికాపు వెడకులడ సరిగోరు గొనురీతి 
యీతి బాధలు వెందనీవి సొంపు 
పరులయాలోపొనల్‌ పరికించు గరియఆంబు 
నర్గా ర్శనము మాది యాదరంబు 
వేట కోటల మోది విలసిలు నానక్తి 
యొడ్డాలగఎబుండు 'నొప్పిద౦బు . 
తగిలి పిరువీక్క సేయ, నుద్దండ వృత్తి,...” (కవ చ, 4.రి2) 


రాజు విష లక్షణాలు, 
రు 


న. న స్ట్‌ పూర్ణత్వం పొందాలి. (భాగ. 1-297) రాజు వభా 

కుం మేధ, పరాక్సమం మొదలైన గుణాలతో (పజలను రక్షినా, 
వాల వనగ్యాయిని పెంచడానికి కృషి చేయాలి. రాజ ధర్మాన్ని, నీఠినీ ఆనదం 
డం తేలికకాదు, కుటిల రాజరిక వ్యవసలో రాజు సత్యవంతుడుగా, నీతీముతు 
డుగా ఉండడం చాలా కష్టంగా వుంటుంది. తన పదవిని హోదాను, రాజ్యాన్ని 
రక్షించుకోవడానికి రాజు వ్యకమార్గంలో పయవనీంవాడు, మధ్యయుగంలో ఇలా 
ల ంబడం (బీతి మించింది. ' కాజు ఆధర్మవరడెతే (వజలూ ఆలానే తయా 
రజుతారు, "యథా ద్రాజా తథా పంజా!” కాబటి రాజు ఆదర్శ పాలకుదుగా వుండాలి 
రాజ దర్మాన్ని తుచ తప్పకుండా పాటింబొలి. 


రాజు _ క 
రక్షణ _ రాజ్యం యొక్క ఆసీత్వం రాజు పెన అధారపడి వుంటుంది 


కాబటి రా Rime wa ఆర 
a as మట్టుబెట్రడానికి శ తువులు బురిపరి విధాల (పయత్నిసారు. అందు 
అర్హ రాజు తన రక్షణ గురించి అనుక్షణం జాగృత్త గా వ్యవహరింవాలి, తు 


ఏల్నే కాదు తన బలిధువులి 
“ ఇ దాయాదులి) చివరికి 
శమ్మకూడదు యుల బంరిక్‌ తన భార్యా బిడ్డల్ని కూడా 


115 


“పుట్టిన విమిషము మొదలు రాజపుత్రుల వలన కలుగు పృమాదముల 
డి రాజు తన్ను రక్షించుకొనవలెను. ఏలయన “రాజపుత్రులు ఎండ 
మతో సమానమగు ధర్మము కలవారు. అందువలన తండినే భక్షించెదరు” 1” 
) కౌటిల్యుడు చాలా కటువుగా చెప్పాడు, 


“తల్లి దంశడినైన దమ్ముల నన్నల 

సఖుల నైన బంధు జసు లనైన 

రాజ్యకాంక్షచేసి రాజులు బంపుదు 

రవనిద అచు జీవితార్గులగుచు (భాగ, 10-55) 


జు ఎవరినైనా చంపడానికి వెనుకాడ డనడాన్ని "....రాజ్యకాముకులకు నన్నత 
డను వావిగలదె?” (మా.పు. రీ=ఎసీల్స్‌ అనే వాక్యం బలపరుస్తోంది. 


*తుఇవుల నుంది గ రూపంలో ఆపదలు సంభవిసాయో వహించడానికి 


౫లడదు. అందువలే రాజును రక్షించడానికి "“లెంకలు” అనే ఆంగరక్షకు 
9డేవాళ్లు, 


"చకవర్తికి లెంకలు అంగరక్షకులు. రాజును, రాజసొఛాన్ని సర్వకాల 
న్యావస్టలలో కాపాడుటయే వారి వృత్తి ధర్మం వీరు రాజునకు పుత్రులతో 
మానం. రాజ నంరక్షణ వారి |వతం. రాజు భోజనంచేసి వదలి పెట్టినదే 
' అహారం, ఉద్యోగంలో చేరునప్పుడు రాజే వారికి గురువు దైవమని, రాజు 
రక్షణే వారి నిరంతర కర్తవ్యమని (ప్రమాణం చేసేవారు, రాజుతో వారు 
ఏద్ద భూమికి వెల్లి రాజా (ప్రక్కగా నిలబడి శత్ఫ్సువుతో యుద్ధం చేసేవారు, 
కవేళ రాజు మరణింవినవో వెంటనే, వారుకూడా ఆత్మహత్య చేసుకొంటారు. 
ాచపీనుగ తోడు లేనిదే పోదు'అన్న సామెత పుట్టుటకు ఈ అంకటే కారణం” 1క 


నాయకురాలు నాగమ్మను గోపన్న దూషిస్తే నలగాముని లెంకలు అతనిపై 
"డ్రి చేసి చంపారు, 


"క్రమగము పయినుండి తమకంబు తోడు 
కోపించి లెంకలు గొదకొని యురికి” (ప.వీ.చ, పుట 155) 


శీను పె పడారు. కామాయ లెంక, సపెండేల యెరలెంక, 'పెద్దవోతు రక 
త క్‌ a అ 
ము లెంక, “పెద జన్నాయ లెంక మొదలైన వారు నలగాముని లెంకలు. (ప.వీ, 
ది అ మెం 
పుట 155, 156) 


116 


శ తువుల్ని, శత్తువుల బంధువుల్ని, తన.కొలువులో వుండే వారిని, వుండని 
వారిని, పూర్వం తనచేత కీడు పొందిన వారిని రాజు ఎన్నడు నమ్మరాదు. 
పూర్వం ఒక రాజు కొఖువుతో వుండి, అతనికి ఎగ్గువేసి వచ్చిన నీచువి తరిమి 
వేయాలే తప్ప వాణ్ణి హీతునగా భావించి ఆదరించరాద, (రుక్కా.చ, 3-16,17) 


పరీక్షించనిదే ఏ వస్తువును రాజు వుపయోగించరాదు, “ఇతరులు బహువిధా 

లైన ఆహార పదాగాన్ని పంపితే, వాటిని ముందుగా ఒకవిచేత తినిపించి అతవికి 

3 "a 

అవి జీర్ణమైనట్లు తెలిసిన తరువాతనే రాజు ఆ పదార్థాల్ని భుజించాలి. (రుక్కా.చ, 
త్ర 18" 'వస్సాలు కూడా పరీక్షి ౦చనిదే ధరించరాదు, 


నాగమ్మ మలిదేవుని దూషిస్తుంది. ఆలరాజు ఆమెను కత్తి తో బోంపడానికి 

ప్రయత్ని"స్తీ ఆమె నలగాముని వెనక్కే పోయి తప్పించుకుంటుంది, ఆ మగుసటి 
దినం నొగమ్మ 

"ఆలరాజునించేరి యవలీల మొఠగి 

ఈ చెండు యని చేనిచ్చి యా ఘాణ 

మొనరించునట్లుగా నొనరించి తేని ' 

ఇబ్బ వచ్చిన మెచ్చు లిచ్చెదపాాలు 

మాలికతో నీవు మరలితివైన 

నడుమ తునుకలుగాను . నరకింతు నిన్ను 

తడయక చను” మని త౭బుళ కొమ్మ రన్‌ వర్ష గుడిపాటి 
పంపింది, (వ్మవీ వ. పుట ని.7 శ)! 


అ జియ్యళు నమ్మకఠిగా ఆపూల బెండ్లను అలరాజుకు ఇచ్చాడు. - కను మ ౪నుమౌ 
నించి నప్పటికి అలరాజు “బియ్యరుకు' మన యెడ మిక్కిలి మర్యాద కలదు” అని 
అంటూ అ పా బంతుల్ని మక్కువతో స వ వడ్డాడు, 


విషపయోగాల నుంవి రక్షణ పొందడానికి తీసుకోదగిన చర్యలలో విషా 
న్ని గుర్తించే పక్షులను "పెంచడం ఒకటి . 


"కొనగొని కొండ ముచ్చులజకోరములన్‌ శకశారికావళిన్‌ 
జెనుతురు' భూపతుల్‌ విషము వెట్టిన యన్నము జూచి యోలిజ 
య్యననవి పెంట్‌క ల్విడువనక్షులు మూయగ గూయుచుండగొ 
గనికుటిల (పయోగములు గాంచుట కె నృవమంతిశేఖరా 
(న నీ,స, 1ఎకి5్‌) 
ఇలాంటి జాగత్తలనే కౌటిల్యుడు పేర్కొన్నాడు,ిరాజుకు (పీతి పాతుడైన కుమా 
రుడు కూడ En కాని వేళలో నిర్భయంగా రాజమందిరంలో పువేశించరాదు, 


117 


ంత ఃపురంలో భదుతా భర్యలు ఇంకా ఎక్కువ తీసుకోవాలి. "మంగళ్ళు నౌకర్లు 
ుందుగ స్నానమువేసి, తమ వస్త్రములను చేతులను సభవరబుకొని అంత: పుర 
క్షకుని నుండి ముద వేసిన వస్తువులను తీసుకొని రాజునకు పరిచర్య 
నూతన. = 


"వృద్ద ఆ సలు కుద్దురొలని చెప్పిన తరువాతనే లోపలి కక్షలోని రాణిని 
*చుటకు రొజు వెళ్లవరెను. పతన, రాణి గదిలో దాగియున్న సోదరుడు 
(ద సేనుని, తల్లి పడకలో దాగియున్న కుమారుడు కరూవని చంపిరి తేనేయని 
షమును సీలాలతో కలిపి కాశీరాజును, విషము పూసిన కడియముతో వెైరంత్యుని, 
షము పూసిన మేఖలామణితో సొవీర రాజును, అదముతో జాలూధుని వారివారి 
'ణుల బంపిరి. జడలో ఆస్ట్రమును దావి యుంచుకొని విదూరధుని అతవి రాణి 
౨పెనా, కనుక ఇట్టి యవకాశములు రాకుండ నతడు జా(గత్త వడవలెచు' 2] 
ఎ కౌటిల్యుడు రాజులను హెచ్చరించాడు. 


చ 


సె విషయాలను మడికి సింగన కూడ పేర్కొన్నాడు. (స.నీన. 1-288) 
రాజు రక్షణ గురించిన ఇంకా కొన్ని జాగత్తలు, 


" కంచూోప్టిష షముల్‌ గల వర్షధర కుల్ల 
క రాత వామనుల్‌ "చేరి కొలువ 
సమూవితమ్ము గను రాజమ్మడంతఃపురో 
ర్వీతలంబున విహరింస వలయు 
విత్తజ్ఞాలును శుద్ద నితులు నగునట్లి 
సచివలింపుగ నరేళ్ళరుని “డేకి 
శస్త్రాగ్ని విష వివర్ణనమగ నొయ్యన 
నర్మ వాక్యమి్మ లొనర్చ వలయు 


నంతిపురములోన నధివతి యున్నప్పు 

డచట బాయకుండు నాత్మ సెన్య 

మతని జేరి మిగుల నాయితమై నిల్చి 

చెలగి రక్షణంబు సేయ వఅయు” (స.నీన. 1-288) 


రాజు నమ్మకమైన వారినే తక అంగరక్ష కులుగా నియమించుకోవాలి, అలా 
ఏక పోవడంవల్ల ఆపదల్ని ఎదుర్కోవలసి వుంటుంది. అంగరక్షకుల నియా, 
౦లో అజాగుత్త చూపడంవల్ల దారుణ ఫలితాల్ని చవిచూడవలసి వుంటుంది?? 


116 


“గుంపు గూడిన వారి నడుమ రాజు పృువేశించరాదు" అని కౌటిల్యుడు 


$ సూచన ఈనాటికీ పాటించదగిందే 2౩ అతని దెంత ముందుచూపు! 


' దోషాలు ;. రాజుల పతనానికి కారణాలైన దోషాల్ని రాజు త్యజించాలి 


క పెద నావకైవా ఒక చిన్న చిల్లు బాలు నీటిలో మనిగిపోవడానికి ఎంత 
| చశ్రవర్తి కైనా ఒక చిన్న దోషం బాలు అతను, అతని రాజ్యం పతనం 
డానికి (ఆంగ్ల విషాదాంత. నాటకాఅన్నీ ఈ స్నూతాన్ని అధారంగా చేసుకొని 
యబడ్డవే!) _ కాబట్టి రాజులు దోషాల్ని గుర్తించి జాగ త్తగా మెలగాలి, 


“మంత్ర గోసనమునే మబుట యదీర్హవచిం 
తయు నిరర్ణకపు చింతయు [,ఐసాద 


“విరహిత తము బు ధావిజ్ఞానము శుభా (ప 
మాగంబు విషయాను రాగభరము 
ననృతంబు నాలన్యమును నాస్తికత్వంబు 
నరంబు అందు ననరమతియు 
ల! (62 
దీర్హ సూతత్వంబు డీర్హరోషంబు ని 
ర్రీత కార్యము లాచరింపమియును 


భూమి పతికి దోషములు నివి వదునాలు 

వీనీ చెలిసి నెజయ విడువ వలయు 

గామ దోష జంబులై మోటినట్టి స 

వననములందు దగుల లదు" (కళా, 7-266) 


[eK 


గంటి రాజదోషాల్ని నన్నయ ఆంతకు ముందే మేర్కొన్నాడు (భార. సభా. 


56) 


"కొండియములు విన్నపములు 

దండువ యర్థారనం బు తరుణులె భృత్యుల్‌ 

మండు భునునికి యెలావుగ 

నుండెడి భూవిభుడు (పజకునుత్చాతమిలన్‌” (ననీ స, 1-28 0) 


కరుల దోష కథల్ని వింటూ అనందపడేవాడు, ఇతరుల్ని పీడించేవాడు, బలంతో 
గస్త్రీలను దొంగలించడమే సుఖమనుకునే రాజు [(పజలకు ఎక్కువ అపదల్ని 


గిసాడు ( 


స,నీ స, 1.281)" 


119 


ఎవరైనా తప్పుచేస్తే పీజలు వాళపె రాజుకు విన్నవిస్తారు, రాజే తప్పు 
ఎవరికి చెప్పాలి? (న,నీ.స. 1- 233) కాబట్టి రాజు ఇలాంటి దోషాల్ని తన 
గిపులకు ర్థానీయకూడదు, 


లు_ వ్యసనాలు సూ 


వ్యసనవరలైన రాజులు, వాళ్ల రాజ్యాలు నాశవంకాక తప్పవు. తద్వారా 
లు వః “దుల పాలవుతారు, కాబట్టి రాజులు వ్యసనపరుఆ కారాదు, వ్యస 
) సప్త విధాలు, రాజులు వీటికి దూరంగా వుండాలని (పాచీన భారతీయ సాహి 
ష్‌. క(ఠఈ.తో ఘోపి పోంది. 


పానాక్ష మృగ వ్యధ 
నాపహఃణ దండ నిష్టురాలాపములన్‌ 
పాపగ సప్త వ్యసన 
వ్యాపారములుడుగు వలయు వసుధేవనకున్‌” (కుమా. 10-184) 


వేట, జూదం, పానం, మాట బిరుసు. కఠిన దండం కాంత, తగని దానం. 
సప్త వ్యసవాల పట్ల _పభువుఅకు అనక్తి వుండరాదు, (రుక్మౌ.బచ. 3.76). 


“వెలది జూదంబు పానంబు వేట పలుకు 

(పల్లదంబును దండంపు పరుసదనము 

సొమ్ము నిషృయోజనముగ వమ్ము సేత 

యనెడు నప్త్ప వ్యవనముల జనదు తగుల” భార. ఉద్యోగ, ల్‌ జే 


పద్యపొదాల్ని పుడిసిట బట్టినట్లున్నాయి చూ క్రింది వాక్యాలు. 


“దోటి జూదంబు హపానంబు వేట జనుట 
వు చాతువుగను దతడించదలచు 
టౌచిత దొణీంగి యనుచిత౦ వెన వ్యయము 
మ. నీవి వ్యసనముల్సాయ వలయు" (కృ.వి. ఓ. 54) 


“వేట జూదం౦బు పానంబు మాటవబిరుసు 

కఠిన దండంబు తరలాక్షి కానియీవి 

యనెడి వ్యసనంబు లేడింటి యందు మమత 

తగదు కావింప ధారుణి తల విభుండు” (రక్కా.చ, క్రి. 76) 


వ్యసనాలు వల్ల పతనమైన రాజుల్ని గురించి ఇలా చెబుతోంది. 


120 


“వేట పాండు క్షమావిభుడు శాపము నొందె 
ద్యూత సంగతి నైషధుండు నొగిలె 
హెనంబునను యాదవానీక మిలకూలె 
పరుషోకి కౌనవ [పతతి సమసె 
కఠిన దండమున నూగధుడు మేను దొజంగె 
వామి నీరతి సింహబలబుడు గెడసె 
తగని యీవిత్‌3+ లదు ధరణి పాలసుతుండు 
తలబహోయ రాని దుర్దశ చదించె . 


కాన వ్యసనంబు లేడును కాని వగుట 

యెణిగి మనమున నందుభో నించుకై న 

తగులొనఠ్పక నిల్చిన ధరణి యెల్ల 

నేలు నివష్కుంటకముగ భూమోళ్యరుండు” (రుక్కా.బో, 8.77) 


ఇదే విషయాన్ని మంచన (కే.బా,చ. 4.206) పేర్కొన్నాడు. 


వే ట:- రుక్నాంగద మహారాజుతో అతని భార్య సంధ్యావళిదేవి వేటాడడం 
దూషితమంటు౦ది. 
“"వేటలాడగ దూషితంబులు వేట లార్య విరోదముల్‌ 
వటలూర్జిత ధర్మ హీనులు వేటల్మకమ మార్గముల్‌ 
వేటలు గత రాఘళాలలు వేటలత్యపవాదనుల్‌ 
మాట లేటికి భూవ! వేటలు మాని యుండుము నుస్టిలిన్‌ ” 
(ల తీ_ 75) 


అయితే _వజలకు ఆవద కలిగించే కూరమృగాలను వేటాడడం ధర్మ హానికాద్యు 
[రుక్క్మా,బ్‌, ఏ (9) 


వేటాడడం ఎందుకు నిషిద్దమో ఇలా చెవ్పబడింది. 


"పోళెంచు పరువుల బొడెము ఖేదంబున 
దగదొట్టి వడదాకి తనువు నలగు 
నన్మోదకంబు 'లాయాయి వేళల లేక 
| యొకరో గమెద్దియే నుద్భవించు 
లమోలటీ కూరసత్యోము లాగృహంబున 
బయి వచ్చెనేని నొప్పమి ఘటిల్లు 


121 


దణి వేవిపొదలలో దరుల వాటున శతు, 
నరు గాచిన (బాణహానివుట్టు 


నన్వయాగత ధర్మంబు లాభరింప 

గాల వేళలు తప్పుట గలుష మందు 

నందు నష్టత బొందు రాజ్యాభివృద్ధి 

వలనుగానిది వేట భూవర తనూజ (₹.7. 4.165) 


$6: సమయం, ధనం రెండూ జూదం వల్ల వ్య యమవుతాయి. రాజ్యపాల 


॥ , రాజ్యాభివ్న ద్రికి సంబ౦ధింవిన వ్యవహారాల్ని చూడడానికి రాజుకు సమయం 
శదు. కాబట్టి కీలకమైన నిర్ణయాలు కూడా ఇతరులే తీసుకోవలసి వస్తుంది, 
వవల్ల రాజుకు అవద ఏర్పడుతుంది. అ కారణంగా రాజు జూదమాడరాదు. 


"ఆహార వేళ శయ్యారతి నంతఃపు 
రాంగనాకేళి సౌఖ్యములు దొణిగు 

గెలుపోటములు రెంటి వలననుత్సాహదై 
న్యముల జిత్తయు పీతి నందెప్పుడు 

తమియు మత్సరము డెందమున నంతంతకు 
బెొడమికానడు పొద్దుపొడుపు (గుంకు 

నెకనాయమై వుందె మెక్కించి యోడెనే 

గలధనం వెల్లను బొలిసి పోవు 


గలని నోడించు విధము దాగలును విధము 

దలచు కొనుచును రాజ॥తంత?6బు నాగు 

రీతి గోల్పడి యంచితఖ్యాతి బాయు 

నెడవ నొప్పడు జూదంబు నృపకుమార!” (శృ.ళా. 4-164) 


= మత్తు పదార్థాల్ని సేవించడం వల్ల ఆరోగ్యం క్రీణించడమే కాకుండా, 


.ఇ' జ్ఞానాన్ని కో కడ సమాజానికి లేదా రాజ్యానికి సంబంధించిన కీలక 
నిర్ణయాల్ని తీసుకునే రాజు ఇలాంటవాటికి బానిసగా మారితే పృజలం౦ంతా 
దులక గురి అవుతారు. 


"తావియానాడు మత్తాగొని పొరలాడు 
నెబుగడుల్లములోన నెదిరి దన్ను 


లా 





,, లోలత్యం : 


రాజుకు స్త్రీ వ్యామోహం వుండరాదు 


122 
బనీలేక చూపు గోవ్యవ వసొదంబులు 
భావింపనేరడు వావివనుస 
విపలాపము లాడు విడువని వేలఎబు 
నూట నొక్కిటి లే లేదు దూట నిజము 
గుప్పె సేయగ నోపడావ, రహాసంబు 
లైన కాముబు డలియంగ లేడు 


అజ్ఞవొలియించు చాలిమి యజ్జగిందు 
ని£ద కొడిగట్టు శీఅంబు విందజేయు 
[బహ్మ హత్యకు ములునూపు పొవవిత 
పానగోష్టి విధంబు భూపాల పుత్‌!” 


థి 
(శ. 4 166) 


హల 


అదర్శవంతుడెన రాజు సొసూణి! 


నియమాల్ని గౌరవిస్తాడు, ఏకపత్నీ [వతం హైందవ సంస్కృతిక చిహ్నం, సూజి 


హ్‌ సంస్క ఏ 


తిని కాపాడాలి. స్త్రీలోలుడుగా వుండరాదు 


"అంగన కచమండలాసక మై బుద్ధి 
భూవుండఆము దెశబోవదయ్యె 
అలన (భూ వాఫవిలాసంబు మెచ్చుల 
జాపమెన్న డు దృష్టి సెపదయ్యె 
భామినీ కుదిరాంగ1 వి రంభ ల రోలత 
సప్తాంగ రక్షణ న్మరణ మెడలె 
దరళాక్షి చూడ్కుల దానాజ్ఞపడియున్కి 
ధరనాజ్ఞ చెల్లించు తగపు మజఖజచె 


రమణి తోడ నంతతి రతి రాజతం[త మో 
హమున క విముఖుడయ్యె,...” (కే,బా,చో 1.70) 


స్తీ సొఖ్యానికీ బానిన కావడం చేత రాజు రాజ్య రక్షణను, రాజ్యపాలన 
నిర్హక్ష్యం చేయడం, పూరి గౌ రా న 
పూరి గా రాజ్యతంత్యాన్ని వదలి వేయడం జరుగుతాయి. 


టి సినులకు 
వివ్చినం (బశూదము పతఠికిన్‌ 


123 


వచ్చు నవళ్యము కాంతలు 
వచ్చునపుడు విశ్వసింవ జనదెవ్వరికిన్‌ ” (జె.భార, 8.82) 


ప్రీ వ్యసనాన్ని గురించి పేర్కొన్న సందర్భాలు ఇంకా వున్నాయి, (శృం, 
బా 4.163} 
మూట పకడునదనం:._ రొజు ఎత సహృదయ డై డనా కఠినంగా మాట్లాడితే 


(పజలు అతవిని గౌరవించరు. భొల్లని 'వర్షానిచ్చే మేఘం భయంకరంగా గర్జిస్తే 
భయపడడం లోక సహజమే కదా! “రాజు “కఠినంగా వుంటే కలిగే అనర్థాలు ఇలా 
వుంటాయి, 
“తల్లి ద౭(డులకు డెందము విరక్తి భజించు 
నన్నదమ్ములకు పేరాస పడును 
గులకళ తము పుట్టినిలునేరనూహించు 
బాణ మితుండును బగతుడగును 
బావలు మజదు లేర్పడ మోము జూడరు 
దానదాసీజను ల్వేసరుదురు 
తలగి పోవుదురు తాతలనాటి హితులు జు 
ట్టాలు మేలీడు మాటయు నడుగరు 


పాలనము సేయు చెపట్టి పజల ' బాపు 

సకల జనులకు నట్టింటి శ తుజేయు 

నయము కడయీక “యెల్ల శెంటలషు జఇఅపు 

మాట పుస దనంబు కుమార చందః” (తా? జీ_.167) 


ఉగదండం:. రాజు దండధకడుగా వుండాలి. అయితే దండం తగినంత 


మూత్రమే ఉపయోగించాలి, అతి మృదువుగా కాకుండా అతి కఠినంగా కాకుండా 
మధ్యనూర్గంలో దండాన్ని పృయోగించాలి, 


“అపరాధమునకు నర్హముగాక వెగ్గలం 
బగు శిక్ష[బజబాల వెగడు గుడుచు 

చెగడెఆది మనసున, బేడెత్తి నిలువక 
వేజొండు కడుగా' పువిచ్చి పోవు 

వినయ హీనత గాపువిచ్చి పోనిచ్చిన 
నచిరంబ పారడ యగు ధరిత్రి 


124 


ధరణి పారడయైన నరిగోరు మొదబణుగొ 
దనకు ఘటిల్లు నాదాయనష్టి 


ధాన్య ధనముల యందు నాదాయనష్టి 

యైన నిర్ణమడగు ధన హీనుడైన 

దొడిగి పేట్టుదకిదంబు దొలగు లక్ష్మి 

యు[గదండంబు నను న్నృపాలా[గసూతి! (శా, 1=168} 


కాబట్టి రొజు సప ప వ్యసనాలకు దూరంగా పుండాలి వీటికి బానిసలైన వాళ్ళ 
మార్చొడం అంత సులభం కాదు, 
రాజ దూషణ 1. 


రాజుల్ని అ్యశయించి బతికినా వాళ్ల దోషాల్ని వేలెత్తి చూపిన కవులు 
కొందరున్నారు. వాళ్లు తమ రచనల్ని (ప్రజా సంక్షేమం కోసం ఆయుధంగా 
వాడారు, 





బైచరాజు వపరకటనోతుడు, ధూర్జటి, మంచన, పోతన, గౌరన, చేమకూరి 
వేంకట కని మొదలైన వాళ్లు రాజుల్ని గరి చడంలో బొరవ చూపారు. 


"హొత్ర దాక్షిణ్యుల నర్హకారులభీమా నాధాత్ఫు ల వకం౭న 

పృతిపక్షుల్లుజన [పఫియంవదులు నంవత్స్నన్ని పొత స్మ తి 

కతి కుల్చత్య పరాజ్య ఖుల్దన పిశావ[గన్గులాబ్యా వన 

చ్యుతు లక్షాంతుల నాంతగంగికులు రాజుల్‌ గారె యూహింవగాన్‌” 
(చె వం,వం,తం. 1-485! 


"....నీతులన్నవా రాజులకున్‌” (చె.వేం.పం.తం. 1.489) 


"...మేలు డిగదావి కిడుదమింపజేయు 
పాపకర్యుండు రాజైన బృదకు గలదె (వై.వేంవం.తం, 1.456) 


అంతేకాదు 'వంబి_చెడు న్యాయం- ఆన్యాయం తెలుసుకోలేని వాళ్లు రాజులు (పం. 
తం, 1-5కిని, 5లతిక్రి అని వై బొరాజు వేంకటనాథుడు రాజుల అవలక్ష జాల్ని బహి 
రతం చేశాడు అయన దృష్టిలో అనాటి రాజులు, కోప స్వభావులు, అబద్దాలు అడే 
వారు, పరమలోభులు, ముష్కరులు, పావకర్ములు. 


125 


థీ క ఎ్రషరా రాయ కిరీట కిలితమణి గణార్చిత పదాబ్దద్వయ 
స. చిన ధూర్తటి కవీం[దుడికి రాజు శబ్దమే పరమ 
అసహ్యంగా కనబడింది. 


“రాజుల్మత్తులు, వారి సేవ నరక్మపాయంబు, వారిచ్చునం 

థొ కాన్షి వతురంతయాన తురగ ఛూ షాదులాత్మ వ్యధా 

వీజంబుల్‌, తదహసేన్షవాలు ......... (కాళ.శ) అని రాజుల్ని 
చాడు. 


జుల్మత్తులు, మూర్డులు, లి రోకకంటకులు, జధములట! రాజన్నంతనే కృప, 
0, జభిజాళ్యం, క్షమ, సత్య బాషణం, సౌజన్యాబనే మంది లక్షణాలు ని 
యట! రాజ శబ్దంబు ఫీ! భీ!! జన్మాంత నమందైన తానొలన ని సూటిగా స్పష్టంగా 
,కటింవాడ్కు వద్దెని మిది వద్యాఅలో రాజుల్ని విమర్శించాడు. 


ts 


నైజ గుణంబున దయ మది 

రాజసవమప్నటికి గప్పి హజతో చాయా 

యౌ ౫ జరించిన యంత నె 

రాజులు సొధులని నమ్మ రాదెన్య్వరికిన్‌ (కే,బా చ, 2.586) 


ని సుమతి అడే వరివారికతో అనిపిసాడు మంళన. చాలా మంది కవులు తమ 
వ్యాల్ని రాజాకు అంకిత మన్చి న వమంపన అందుకు ఇష్ట 


శ పళ న్‌ు 
భర ఇలా తంటాడుు 


ల్‌ COT ఇల్‌ కిట గ ఉట డా 

బాల రగసొలు పుష్పసవ పల్లవ జోల కావ్యకన్య కన్‌ 
ళా 

జి 


కలి నన సెమి మటింపంత ము సొరి రోని నాడు గొ 


he 


దారికులె స నేమి నిజదార RE లక స్తో షణార్ధమై” 
ఎ ర 
“కేబా.చ, 1.13) 


క m * [a ళ్‌ G eg ye 
గాళ్‌ తెబ్చయవ్యుడివు గాడు భుజించుట కంటి స వల్‌ 


దే పద్యాన్ని కొన్ని విన్నమాక్పులతో పోతన చెప్పాడు, 


"ఇమ్మను జేశ్యరాధములకిచ్చి పుఠరంబులు వాహనంబులున్‌ 

సొమ్ములు గొన్ని పుచ్చుకొన్ని చొక్కి శరీథము వాసి కాలుచే 

సమ్మెట పోటులం బడక ........” (భాగ పీఠిక 19) భకీ తో భాగ 
తాన్ని శ్రీవారికి అంకితం చేశాడు పోతన. 


126 


“కారే రాజులు రాజ్యముల్‌ గణగవే గర్‌ న్న లిన్‌ దొందరే మ. సిది 
మూట గట్టుకొని పోవంజాలిరే భూమిై కనటం రప (భాగ వ ) అ 
(వజాక్షేమాన్ని నిర్లక్ష్యం వేసిన రాజుల్ని తీవృంగా నిరశించాడు పోతన, 


ఇ. మహీధవుల బిత్సంబు 

తెలిసి యెవ్వరి నివరి ౦: ౦గ వచ్చు 

చొలుచు విత్తరువు సొమ్ములు నిళ[వాలు 

కలలోని వార, లు గంధర్య నగర 

ములు జల చాకాగములు మాయ లేళ్ళు గ 
నిలనెండమావు లెయ్యెడ రాచవ్లూట, bi KR (సవ.వరి.పుట 298) 


“ాకిత్రి చూచినా నెటివారలకు 
” రి అప్‌ 93 
భూరి ,వనూధం౦బు భూహెలు సెవ 
ఇంతటితో ఆగలేదు. ఇంకా ఇలా అంటాడు గౌరన, 


సంతతి వ్యసన (ప పసక్తులె కుటిల 
చింతా పరాయణ వత్తుల రాజ్య 
వుతుర వరించు మండలాధీిప 
లెత్తజంగున రోయరే పాపమునకు” (నవ.చరి, పుట 816) 


అవి ఎలాంటి ఐంకు గొంకూ లేకుండా రాజుల్ని నిందింవాడు, 


"AOR నృవుల తర ల్‌ ర దడానూన న్ఫుహపోంబలుల్‌ (వను. 
2-641 అని రామరాజభూషణుడు అంటే 


"దుష్ట చరితులైన నృవతుల్‌ ధరయేలుట కంటె గల్గునే 
ప్టము ఇష్ట కము సుఖస్టితి నూండదు....” (వరాపు, 5-15) 


rR 


అని అంటారు జంట కవులైన మల్లయ్య, ఘంటసింగయ, 


"'జలరేఖచే గిరి గీయబడిన ఈ కొంత మట్టి ముద్దుకే 
భామి తగవ్హలాడి, భాగించుకొని అనుభవిస్తున్న 
ఈ నీవఠతాజులు ఒకరికిత్తరా? మ్‌ నిక్వషలు వారికై 


క భవాపేక్ష గల మనుష్యులు ఇంకా నీ్‌లు be 


అని అంటాడు భర్భ 8 (భ నుభా. 50 బ్లో) 


వుల 


127 


రాజులు చాదుల “జొమ్ముకుడీవి పెరిగారు కాబట్టి వారిలో నీతి వుండదట! 
(వావి. 12. 93) 


“రాజులు కుటిల సర్పమ హూగ్మతరమూర్తులు,' బండ శారూల సమచిత్తులు, 
భద కరి మందాంధమనిషులు” అని (చక, సు. 164) పోలవేకరి కదిరీపతి 
అంటాడు, 


"ఇలా రాజుల్ని శ్మీవంగా విమర్శించిన కవులలో చేమకూర వేంకటకవి 
ఒకడు, రాజుల్ని నిందించే సామెతలు, అర్ధాంతర న్యాసాలు, సారతిగధర 
పరితంలో బాలా వున్నాయి 


1 య. విత్త ముల్తెలియ రాదె పోయెటు వచ్చునో (2-7) 
= జానకుందము శల మోద కాంక్ష లవి యెచ్చొలుట్టగానేర్చున్‌ ” (2-278) 
న Ba గాని బిడ్డడని చూడరుగా ధరణి "తలాధిపుల్‌” (3-22) 
4 "మనజాధీవడనట్లు సేయదోగనే మం దల్లదా భూవతుల్‌ ”” (కిఎరి0) 
ర్‌ న ననుట వెట్‌ తన౦బు (3- 82) 
6 “ఎఏఎయెడ గోవగించి భదజీకుడు గ గెల్చిన హారినే న్‌ కీయం 
జేయువటన్న గాదనక చేయవలెగద...."” (“-87) 
/ ''వెవులె కనన్నలు రాజులకుం దలంపగన్‌ (3-5) 
6 "రాజా తే నరకం్యధువం... న (5-65) 
ర్ట “వెదుళ్ల పండిరియొ రాజాల మాటలు చిక్సనేగడా!” (8-72) | 
10 జం కఠినాత్యుల్‌ రార గంట క (3-75) 
11 “రాజ "ముత గా నలిమొగ సి సాలకున్యాలి.... (8.80) 


14 “దొరల చిత్ర, ౦బు లీకరణ బాటిల్లు” (4-121; 
రాజుల్ని గర్హించడంలో శతక కవులు అందరి కంటె ముందున్నారు. 


“ఎంత చేసిచేసి యేపాటు పడినను 
రాచ మూక నమ్మరాదు సుమ్ము” అని నిష్కర్షగా ఆంటాడు వేమన 


క పంబెక్కువ, తాల్మయిల్ల, పరు షోక్తుల్‌ పె లు సత్యంబుతోల్‌ 
కాపట్టంబు షునంబు, లోభము న హృచ్చాపల్యం 
బధికంబు, [(దోహమని విసారంబు ఛీ! దఊర్వా్యపార 
(పభులేరి....” (శ్రీభర్ష.శ. 77) 
అనీ అంటాడు కూవీమంది తిమ్మకవి. 


128 
అంతేకాదు 
“తన పోటకె [పజగలచు దురిత రతుడు వాడొక రాజా తరాజుగాక” 
ర) 


'కుక్కు శ. Gt} 
అనీ నిర్మోవామాటంగా విమర్శిస్తాడు. 


లో తాన్ని ఆట్‌ 
"కాద్‌ వెడినాతు టె లేకున్న ఖజన్స] ఫ్రండు కొనీ వనికెంత కెన నగ్గంబుగా క 
సలా. 


[దొ Ox శ 


బన 


చ నా. 


అని సూరకవి దుర్కార్గులెన రాజుల్ని ఎదిరించడంటాదు. ఇలా రాజుల్ని. వా? 
టి లు 


ఆరాపకపాలనను నిశితంగా వచమటంపడంలో ఆగాటి కవులు చూసిన సాహస 
శాషునియం. ఇబాంటి వాశే |వజా కవుణు, 
య అం ఓ 


శ్రే 





రాజులు సకమ పరిపాలన చేయడానికి ఇలాంటి కవుల విమర్శలు తోడ్పడి 
వుంటాయి. అనొటి రాజుల వరిజాఆన గురింది తెలుసుకోవడం అవసళం 
అయునుక వికట! 
1 (పావీన భారతదేశ బరిత; పుట ఓని 
(డి 6 కోశాంబి పరిసర యం) 
ఫ్‌ నతన ప జనజీవన బ|తణ కుట 1న 
స కొటిల్యుని ని అర్హశాస్త్రము . పుట ల0, 5 
4 మళ్ళ పురాణం దగు 448, 149 
వ్‌ కౌటిజు కనీ అర్రశాస్త్రయు వుట శ్ర 
6 స సెటె (= వూట గ నుంది 11 
గ we పుట 13 
త్రీ న పెద oa హాట్‌ 55 
9 భారతి ఆగష్టు 1953 సట 1౪0 
i0 ఆం|ధుల నంస, గ్ర్భతీ బర్మిత-!1 పుట 151 
1] fa 'సెదే i పుట 188 
12 కవిత్మయ భారత౦-రాజనీతి పుట 95 
13 కౌటిల్యుని అర్థశాస్త్రము పుట 6 


14 ఉత, రరామ 'పరిత నాటకమ్‌ -[పథమాజ్య;ః పం పుట 5 
"స్నేహం దయాం త థాసొఖ్యం యదివా జొనకీమ 
ఆరాధనాయ లోకస్య ముజ్బాతో నాసి మేవ్యథా 


15 


16 
17 
18 
19 
20 
21 


జిల 


129 
మనుస్మృతి. 7. కి5 
ష్‌ స్వేస్వే ధర్మ నివిష్టానాం, సర్వేషామను వూర్వశళః 
వరనామాశంమాణాంచ రాజా రాజా సృష్టో£ భిరక్షితా!। 
వం ట్‌ 

కౌటిల్యుని అర్థశాస్త్రము 

 మెదే ,, 
దక్షిణ భారత దేళ చరితం 
క టిల్యుని అర్థికౌస్రము 
WE 
$9 పెదె ౪8 
[పథాని శ్రీమతి ఇందిరాగాంధీ తన ఆంగరక్షకుల చేతనే 
బోంపబడింది. [81-19-1984] 


గుంపులోకి చొచ్చుకు పోవడం వల్లనే రాజీవ్‌ గాంధీ 
చం పబడ్డాడు, [21-5-1991] 





EE EE EE 
686 66 ఈ 6 


11 
47 
256 
ర్‌రీ 
61 
59 


130 


తీ, రాజు -పొలనా వ్యవస్ధ 


అల రాలా టు లావారాభాావవకనాయకారానా.ధరావయుతుంభగలతా భల లు... బాలాాకాగాఖులోనరాకాధారావారపాడాల టం శానా న నవానానాస పగాాననపుంుతోనోాన 


పాంచీన భారతదేశ ర జలు ౫ పాలన నురింంన సమాబారాన్ని కావ్యాలు 
సమగ్యంగా అండించలేన, ఆనాటి ౯ననాల., ఓ దేశీయుల 4 చనలా మొదలైనవి 
దీనికి కొంత తోడ తాయి, పాది: రాజ్యవి అన్‌ వివరాలను తెలియచేయోడంలో 
| కౌటిల్యుని ఆర్హశాస్త్ర,ం పృథమ నాన టో ప్ర దీ ఆనాటి ఆర్థిక, రాజంపొఅనొ 
విధానాలు ఇందులో పుతిఫలి స్తున్నాయి. 


రాజు రాజ్యాని కంత టికి కే_ద బి దూనప్పళికీ, తానొక్కడే రాజ్యాన్ని 
పాలించలేడు. తత ల నహాయ సహకారాలు అవనంమవతాయి. రాజు పాలనా 
యంత్రాంగానికి సంజంధింటన అన్ని విషయాల్ని ఆకళింపు చేసుకోవాలి. 
రాజ్యాన్ని రాష్ట్రాలుగా, మండలాలుగా, (గ్రామాలుగా వి విభజి_చి తన as 
లను నియమించాలి. ఈ మండలాలు వివిధ రాజ వంశాలలో వేరువేకు పేర్గతో 
పిలువబడ్డాయి, 


“'సపరమండలోద్భేద పదములా తోకించి 
మం[త రక్షణ కళావపహిమ దాల్చి 
మ. తెణిగు లాకర్టించి 
గడినున్న మన్నీల [కమ్‌ మెటింగి 
దుర్గాధిపతుల సుద్దులు విచారము చేసి 
బలము. నప్పటప్పటికే జూల 
నిజరాజధానిలోని విశేషముల్లని 


ఇ చా స ON క ఇ ళల ల rr 9 
యె టూ” ఆక ంయుటు ఇంటుయిుంతి (ఈ 


పేద సాదఆ విన్నపం బాదగింవి 
వతులమైనట్టి మము బోటి వారి నరసి 


జ్యమేలిన దగు గాక, (పాజ్యవైభ 
వంబు గలదని నుఖియించు వాడు నృపుడే!” (రాజ వరి, న. నిర్‌) 


Ae 


రాజు రాజ్యపాలన ఎలా చేయాలో మునులు పేర్కొన్నారు. 


రాజు తనకు పవివడిన వాళ్లని వాళ్ళెలా౬టి వాళి నప్పటికీ సమువితంగా గొరవిం 


చాలి, శివుని తవస్సు భంగం జేయడంలో ఇం(దునికి మన్మథుని సహాయం అవసర 
ముంది. అందుకే అతన్ని ఇం|దుడు తనతో సమానంగా కూర్చోబెట్టుకున్నాడు* 


131 


hd 


చే TES వ కార్యగతి 'యిట్టిదయ రా |పభువుల్‌ [ప్రయోజనా 
సేక్ష నాకస్వుడ్నాశితుల కీరె “"సమంబితగారవోన్నతుల్‌ 
(హర. 3-89) 
“రాయిటు రమ్మని చేతికి 
చేయిచ్చి _పమాడరేఖ చిగురొత మరు 
న్నాయకుడు నిల సువున 
స్పాయకు సరిగదై మొద సొహర్దమునన్‌” (హర. 8-40) 


ఇది రాజభపరిపొలనలో తన కార్యాన్ని నేరబ వసస. రాజు చూపా 

న లౌక్యం. రాజా కేవలం తన ఇష్టానుసారంగా పృవరి, స చి ఇబ్బందులకు గురి 

క తవ్పదు. తన రాజ్యాన్ని కూడా "కదులుకోవలసి ఉంటుంది. కాబట్టి రాజు 

క రాజ్యాన్ని అభివృద్ధి వేసుకోవడావికి తనకు సహాయంగా అధికారులను? అనధి 
రులను నియమంచుకోవాలి. ఈ విషయాన్ని వ|కనీతి ఇలా పేర్కొంది, 


“Hence for the development of the state the ruler should 
ways appoint assistants who are high by birth, attainments and 
laracter, who are valorous, devoted and sweet-tongued, who 
in advise well, and bear pain who have nirtuous habits, and 
ho by the strength of their wisdom can deliver a king who 
559 gone astray Men who are pure, and who have no envy. 
assions anger, cupidity and sloth’1 


రాజ పురోహితుడు 


wre Feet sem గాల LRTI నావకు, మొలల. ఏ 


[a 


పురానికి జాతం చేసేవాడు పురోహితుడు. బుగ్వేద కాలఆ నుంచి రాజు 
ఎకు సలహా ఇవ్వడంలొ పురోహితుని పాతం అ(గస్తానంలో ఉంది, దేవుని అను 
హాం లెక! వ ఆగదల సంది రక్షణ, యుద్దాలలో విజయం కష్టం అనే అభి 
పాయం రాల అక, సఃలకు ఉండేది, కాబట్టి దేవుని అను గహోన్ని సాధించ 
కానికి పురోహితుడు సహాయిపడేవాడు. పురోహితులు దండనీతి కాస్రాన్ని 
అమలు పరచడంలో మః [తుల కంటె అనాభవం ఉండేవా ళ్ళు కాబట్టి మొదటగా 
సత్ర ₹నొల్ని వీళ్ళే రచించారు. నీతి గారాల్ని రవించిన సక బృహస్పతులు 
పురోహితులే! 


రాజ కుటుంబానికి పురోహితుడు సన్నిహితంగా ఉండటమే గాక రాజుకు 
ఆనార్యుడుగా కూడా ఉంటాడు. తతృలితంగా రాజుకు సంబంధించిన అన్ని 


132 
వ్యవహారాలో మార్గదర్శిగా ఉపదేష్టగా పురో హితుడుంటాడు. 


"అత్యున్నతములైన కులశీలములు గలవానిని, వేదవేదాంగములందు, 
జ్యోతిష, (పళ్న్‌ శాస్ర ములందు దండనీతి యందు అఏ౨తేరిన వానిని, దైవకృత 
మానవ కృతములగు నాపదల ను6డి అధర్వవేద విహితములగు ఉపాయముల 
ద్వారా రక్షింపగల వానిని పురోహితునిగ నియమించవలెను. "4 అని కౌటిల్యుడు 
చెప్పాడు, 

పురోహి తునికి ఉండాల్సిన లక్షణాల్ని గురించి కు|కనీతి ఇలా పేర్కొ ది. 


“One who is versed in mantras and rituals, master of the 
three Science, skilful at work, conqueror of the senses, subdu- 
er of anger, devoid of greed and passions, equipped with a kno» 
wledge of six Angas (Vedangas) and of the Science of Archery 
with all its branches, one who knows the Science of moral as 
well as religious interests, cone fearing whose anger even the 
king takes to virtuous ways of life, one who is well up in 
Niti Sastra and Master of Military implements and tactics is the 
priest*5 

''ధరగల పురాణ ముని వ్యా 

కరణంబుల కౌస్త్రముల నిగమముల గదితం 

బరిణతుడ మాళవేందుని 

పురోహితుడ జన్మ సంజ్ఞబరుహూకుండున్‌ ” (నిం.డ్వా 6-1 


నే 
లీ 


మాళవేం[దని సరోహితుడైన హఠహూతునికి ఈ లక్షణాలన్నీ వున్నాయి. 


"నృపతి వురోహితుండు నృవనీతివిదగ్గుడె తయీ 
నిపుణుడునై తనర్వి ధరణీవతి కెప్పుహితా భలాష య్‌ 
రిపు నృప కర్మ ఛేదన ధురీణత “శాంతిక పొష్టిక క్రియా 
విపుల మనీషి చేయదగు వేడ్కదలిర్చ గహ (వమోకుమై 


(స.నీ.న స_32 8) 
వుండాలట పురోహితుడు, 


ప్యుత కామేష్టియాగాన్ని చేయాలనుకున్న దశరథుడు తన పురోహితుడైన వశిష్ణునితో 
ఇలా అంటాడు, 


“అనఘ వసిష నంయములార యిపుడు 
ఘనమైన వం. నాచేత 


133 


జేయింబి పుత్తెక సిద్ది నాందుటకు 

జేయింపుడీ దాని జేచ్చేర నన్న 

నలవడ నీ చేయు హయ మేధమఖము 

నెలకొని యే మింక నిర్వహించెదము....” (రం.రామ.బాల. పుట 9) 


యాగాశ్వాన్ని విడవడానికి, యజ్ఞశాలమ నిర్మించడానికి కూడా పురోహితుని అను 
మతిని తీసుకోవడం తప్పనినరి అన్నమాట. (రం,రామ,బాల, పుట 18) 


కరణం 


రాజ్యపాలనలో కతణం మం|తితో సమానుడు రాజగృహంలో రత్న 
దీపం. విజాన స్ఫురణతో ఇతరుల బాధలను తొఅగిసాడు. ఆయ వ్యయాల 
క్లో అయే! 
లోని చిక్కులను వరిష్క రిస్తూ [పజఅ చేత పొగడబడతాడు. (సనీ.స. 2-291, 
నుంది 294) ఆయ వ్యయాలలో ఎలాంటి తేడా రాకుండా ఎకస్తానాలు, దశమ 
స్థానాలు జ్మాగత్తగా మరవి పోకుండా లెక్కలు రాస్తాడు. 


“ఆయ వ్యయంబుల జాడ లూహింబి 
జ అమర నిలిపి 
పురు వర్షువులోలి ప కించి నెబినులు 
|; పోవక యుండు నొప్పుదీర్చి 
యవనీశ [పోలాకుఠ విణల, గితవొప్పు 
కవిలె సం|పతులవను గలుగ నెజిగి 
వరుస నాయవ్యయ వాచనంబుణు వ్రాసి 
వడినెత్తుటావర్షువులకు వాటి 


గాగ నిర్ణయించి కలతరుగువు పాత 
తెలిసి ధాన్యరొక్కములకు నిలువ 
పేరు బడియు దెలుప బెద్దయు నేర్చుట 
కరణికంబు ధ్యాతీ గందవం తి” (స స £95) 
అంతేగాదు, 
| “దరణీశు సొమ్ము పుజలన్‌ 
బొరయింవక (పజల సొమ్ము భూపతి యందున్‌ 
జొరనీక రెంటనుం దా 
బొరయక యున్నట్టి కరణమునకున్‌ సరియే” (స,నీ.స, 2.800) 
అదీ అతని నేర్చు 


134 


"కరణము తన యేలిక కువ 

కరణము, నిరయగుజాధికరణము, పృజకు 

న్మరణము, పేగవారలకును 

మరణము నా జెల్లు నీకిమంకుడైనన్‌” (సిం,ద్యా. 11.99, 


ఇంతటి ప్రశస్తి పొందిన కరణం 


“వనముంచు తెలివలి పంపు పింజియలు 

పొనగ చుట్టిన యెట్టి బోడ కుల్లాలు 

చింపి కుప్పనములు వెవిదోరములను 

సంపుటంబుల తోడ జంపాడు నొడలు 

బిగువుగా చెంపదోపిన జఅషములు ..,." (పఠమ పుట 45రీ) 


ధరించేవాడు, రానురాను (ప్రజల్లో ఈ కరణాలపె నమ్మకం సడలింది, 


“ఒకదెన దెబ్చ్బినమాయె౨ 
బొక దిక్కున జెల్లు (సొసీ యొకదెసన వ్యయమ 
ట్లాక దిక్కున జన్మవాసిన 
(బకటంబుగ వాడు మిగుల బొపాత్ముడగున్‌” (సిం,చ్వా,. 11.971 
ఇలా పాపొాత్ముడయ్యాడు 
సేనావతి *_ 





నైనాకన్ని నడిపించడానికి, |(ఉ్రమిక్షణతో ఉంచడానికి సేనాపతి తోడ్చ 


డతాడు, “నానావితరణ విజయ మహానిపుణుల వార్య వర్యులొనే సేనాధ్యక్షు' 
లుగా వేయాలి. (న.నీ,సః ని... 40౧) 


సత్కులుడు, బొదార్య సంపన్నుడు, అభిమానవంతుడు, సత్యవంతుడు, 
ప సు ఉత్చాహ మం సమ్మ తుడు, బహు బంధు మత సనాట నమ్యగుగు' 


అ 
పతికార్యద క్షుడు, యుద్ధకౌశలుడు అయిన వాళ్ల "సేనానిగా నియమించాలి. 


"నయ విజ్ఞానము దత మోగములు నొనా వాహనారోహణ 
ఓయతో నాయుధ కౌశలంబు నువిత (క్రీడారణా మర్ష మెం 
తయు నాయాన నహత్యములబర బలాంత స్పా పేడితఇమున్‌ 
జయ లత కము గల్లు సెన్యపతి రాజప్వీతిప్యాతం Mn 
(స.నీ,న, 2-402) 


135 


రాజు పట్ట భక్తిని, స్నేహావేళాన్ని కలిగిన హరుని న్వదేశీయత , హృభుభీకి, 
వివేకం, మంది 'పృవరక్డేన వివిధ ఆయుధ Coe కౌశలం, సెనిక వ్యూహా రచనా 
శకి మొదలైన లక్షణాల్ని కలిగిన వీరుని సేనానిగా నియమించాలి. 





పాలనా నిర్వహణలో కానీ యుద్ద విజయాలలో కానీ సేనాపతి అకుంఠిత 
కాతరదిక |పధాన పాతం వహిస్తుంది, 


"కులజుడైన విక్రమ బలవంతుడగు రాజు 
బడసిన దేశంబు పృజయు బోలె 
సదమల సంపూర్ణ బభంద్కోదయంబున 
రమణీయ మగు చున్న రాతి వోలె 
నురుసత్తు డగు మహా యూథాధివతి గూడి 
తనరు వన్యేభ బృందంబు వోలె 
నాయక ద్యుతి గాలు నాయక మణితోడ 
నొడగూడి పొలుపారు తొడవపోలె 


నా మహాళ్వర నందును ననువమాన 

శర పంల శొర్యదనకు  * 

దగిన సేనాన గని 'పేర్మి మగిలి వెలిగె 

నమర వల్లభుడాదిగా సమరగణము" (కుమా. 10-115) 


గనూూఢబవారులు 3. 


రాజ్యపాలనకు, రాజ్య రక్షణకు గూఢచారులు అత్యంత అవసరం. వీరు 
తెలియచేసే నివేదికల అధారంగా రాజు తగిన వ్యూహాన్ని అవలంబిసాడ్యు శతు 
వుల ఎతులను, అధికారుల కుటలను (పజల అభిప్రాయాలను గూఢచారుల వల్ల 
తెలుసుకుంటాడు. కృష్ణుడు సాత్యకితో బరుల బనివి వైరి తెరువులరసి గెలిచే 
యుక్తిపన్నాలి' (హరి. ఉ. ర్‌ం 131) అంటాడు, 


రాజు తెలివైన గూఢబారులవల్ల తన వక్షంతోమ, వెరి పక్షంలోను జరిగే 
విశేషాలను తెలుసుకుంటే ఆపజలహాలు కొడు, (స, DRS Na 2-372) 


"జనపతివార చర్షుడయి చాలగ రం|ధము రోసి శతు “పై 
జని గెలువంగబోలు జరచక్షుడు గాని నృపాలు డంధు డౌ 
ననిశము *త్ఫు సంవదుదయంబును నర్వదశా విచేష్టలుం 
గను గొనుటొప్పు శతుజన కల్పిత కృతర్ణము Mi 
+ (స, వ్‌ Me 2_891) 


136 
చారచక్షడు కాని రాజు అంధుడవు తాడనడ౦ వల్ల బారుల (పాధాన్యం తెలుస్తుంది. 


సంస్టలని, సంచారులని గూఢచారులు రెండు విదాలు, ఒకే [వదేశములో 
నివసిస్తూ రహస్య కార్యాలను నిర్వహించే వారిని సంస్టలని, దేశ సంచారం చేస్తూ 
కార్యాలను నిర్వహించ్రే వారిని సంబారులని అంటారు. 


కౌటిల్యుడు తొమ్మిది విధాలైన గూఢ్రబా లను పేర్కొన్నాడ్కు6 వీరిలో 
సంస్థలకు చెందిన గూఢచారులు, సంబార గూడచారులు వున్నారు, 


సంస్థలకు చెందిన గూఢచారులు :- 

1. కాపటికుడు ;._ పృగల్ఫాలు పలికే శిష్యుడు 

ఉదాస్థితుడు:.. పరివాజిక వృత్తినివిసర్జింవ, శమ్యలతో ఒకినిర్లీత (పదే 
శంలో కాపురం పెట్టి రహస; కార్యాలను నిర్వహించేవాడు. 


కె 


8. గృహపతికుగు ;_ వ్యవసాయంలో నష్టపడిన కర్షకుడు. 
4, వైదేహకుడు ;_ వ్యాపారంలో దెబ్బతిన్న వర్ర కడు. 
5, తాపస వ్యంజనుడు ;_ కపట సన్యాసి, 


సంచార గూతవాలరులు :-_ 


రి. సత్వులు :._ అనాథలు, పృభుళ౦చె హోషించిబడేవారు 
1 తీరులు :- జన వదాలలోని శూరులు, (ప్రాణాలకు తెగించిన వాళ్ళు, ధవా 
మేక్షతో ఏనుగులతోను, ఆడవి మృగాలతోను పోరాడేవాళ్ళు, 
రసదులు:. బంధువులపట (పీతి లేని వాళ్ళు, కూరులు, సోమరులు 
భిక్షుకి :.. జీవనానికి ఎలాంటి వృతినై నా కోరేది. దరిమురాలు., విధవ, 
పుగల్చురాలు, బ్రాహ్మణి అయిన పరి|వాజక. 


ఇలా. టి వాళ్ల (పావీన కాలంలో గూడవారులుగా నియమిం౦వబడే వాళ్లు 
వీళ్ళను గురింది కలా నేర్కొనబడింది. 


"అధ్యాపకుడు భిక్తుకాఖ్యుండు లింగియు 
వణిజుండు మటీ కృషీవలుడు వరుస 

గాపట్యు దాసీనతాపస వైదేహ 
గృహపతులే వేళ నహితు వీట. 


137 


జడులకు దాపిగా జరియించు కొజుకు నై 
ధనమివ్చి తగువోట్ల కనువ వఅయు 

రసదుండు స(త్రి[ప్మవజితుండు త 
డనువారు గరదుండు దనరు తప 


వరుడు వేషధారి తిరిపెము సాధన 

గురువు లనగ మాయ చెరసి యుండు 

వీరు నలువురరయ వేగుల వారలొం 

డొరుల నెబుగకుండ దిఈఠగ వలయు” (స,నీ,న. ని-శర5్‌) 


రాజు ఇలాంటి గూఢబౌరులను వియమింబాలి. 


"ఒజ్ఞలు వావ శిక్షకులు యోగ్యులు భోగ్యులు రాజయోగ్యధీ 
మజ్జానులైంద జొతికులు మల్లులు సూపకరుల్‌ విదూషకుల్‌ 
గుద్దాలు డేికుల్‌యతులు కోమటులాడెడు వారు గాయకల్‌ 
వెజ్దులు లోనుగా గలుగు వీరి మహీపతి సేయు జారులన్‌” 


(న.నీ.స, 2-886) 


వీళ్ళను నియమించడంలో రాజు జాగృత వహించాలి. ''రహవన్య పరీక్షల 
ద్యారా ఉద్దులని తెలిసిన అమాత్య వర్షముగలవాడై రాజు గూఢ పుధుషుల నియ 
మించవలెను”7 అని కౌటిల్యుడు అంటాడు, 


“రాజు ఎల్లప్పుడు శ్యతురాజుల గురించి, shes లోపల, బయట జరిగే 
విషయాల్ని గురిలిచి బారులనే నేతాలతో వీక్షీంచాలి (సన నీ.న ని.871). మంతి 
పురోహితుడు సేనాధ్యక్షుడు మొదలైన కీలక' పదవులలోవి వ్యక్తులపై అతిరహ 
స్యంగా చారులను నియమింబాలి, వాళ్ళ విషయాల్ని పతి దినం శేలుసుకోవాలి, 
మంచి భరిత గల సంస్థలను కార్యాన్ని సాధించడానికి అధారంగా చేయాలి. 
ఆందులో చారులు వుంటూ విదేశాలలోని శత్రువుల రాజధానిలోని రహస్యాల్ని 
తెలుసుకోవాలి, సూక్ష్మ కార్యాలు “జన సంబార విసంభాలాపంబుల” లో 
తెలుసొయి, 


కాబట్టి ఆయా స్థలాలలో తనకు అప్పు లైన "సివకుల్ని రాజు వారులుగౌ 
నియమింబాలి. చారులు తమ దేశంలోను, పరదేశంలోను గూఢంగా తిరుగుతూ 
నిశషాల్ని సేకరించి రాజుకు (పతిదినం తెలపాలి, ఇతరుల చేష్టితాదులను 
వూహించి అసత్యాన్ని చెప్పకుండా, రాజు పట్ల సత్యవాదిగా వుండాలి, (స,ని,స, 


138 


2.873 నుంచి 877 చారులు రాజుకు దూరదృష్టి వంటివారు బారచద్రువులు 
కలిగి వున్న రాజు నిదృపోతూనైనా వికాసాన్ని చూస్తాడు. బారులను జోతగా చేసు 
కొని రాజు |పసంబాన్నంతా తెలుసుకోవాలి. (సఃనీ.స 2_ 980 నుంవి పరిస్‌) రానూ 
పారితోషికాన్ని జీతాల్ని చారులకు [కమం తప్పకుండా ఇవ్వాలి, ఎందుకంటె భక్తి 
తో సేవించే |పజలు కూడా సమయం చూసి రాజును మోసగించడానికి ప్రయత్ని 
సాకు. (స.నీ,స 2.892, 898, 


ఎలాంటి పగనెనా చారగూఢథ మంత్రశక్తి జేసి రాజు విజయన్ని నాధింబాలీ* 
వివిధ దేశాల రాజుల శతువులను, బుధుబను బందువులను వై దేహకులనే బారుల 
వల్ల రాజుతెలుసుకోవాలి, (స,నీ,స ఏ- 895,396) 
శూర్పణఖ తనకు జరిగిన పరాభవాన్ని రావణునికి చెబుతూ, "సీవు రాజ్యమదంబున 
నిన్ను మబచి, వేగులరయింపకున్న “నీవెతజ వచ్చె” (భాస్క.ఆరణ్య _ ఏ6 9) 


“దూరస్థులయ్య గాగ్యయము 
చాయిలచే గనుట జారసోక్షులు రొజుల్‌ 
వారని చెప్పగ విసవె ని 
వారము దోచునె కుమం|తి సహితునకెందున్‌” (,, - 27/0) 
అని వారుల పాముఖ్యాన్ని గురిలపీ చెప్పింది, 


రాముని సేవను గురించి ఇఅ._.సుకోవడాొపికి రావణుడు మొదటి సారిగా ఓక 
సారణులనే వేగులను వళంిపాడు, వారు పబవేషాలతో వానర సేనలో [వవేశించాళు 
విభీషణుడు వాళ్ళను గుర్తించి, వనవదులచేళ పట్టించి, రాముని దగ్గరకు తెచ్చిఇలా 
అంటాడు, 
“క్‌ రులు శుకపారణుబను 

వొారణు దళకంఠు వేగు వారలు కవటా 

కారములు పూని మర్మము 

లాఠతయు చుండుదుదు తిరిగి యణిల జగములన్‌” 

(భాస్క యుద్ద .309) 

ఆ మాటలకు ఫకసారణులు భీ యకంపితులెనాతు. 
చేతులు జోడించి, a 
' "దేవా దూతలము దళ 

[గివుడు పుత్తేర నిట్లు కృతిమ భంగిన్‌ 

దేవర సైన్యము చూడం 

గా వచ్చిన రాక, తప్పు గలదని వలుకన్‌”( ఏ1) 


139 


రాముడు నవ్వుతూ వాళ్ళని క్షమించి విడివాడు (804 నుంచి 316) 


రెందవ సారి కార్దూలాది బార అను పంపొడు. వాళ్లు కూడా విభీషణుని చేత 
పట్టు వడ్డారు (871) పురంలోని విశేషాలు తెలుసు 
రులను నియమించినట్లు తెలునుంది, 


“ఇనకులుడు గూఢవారుల 
గనుకొని యీ పొద్దు మత్సకాశంబునకుం 
జను దెందినాద లేవే“ 
వినబడి మెనె పురములోన వింతలు మోకున్‌”|జ.భార 6._ని4) 


నాతో బుట్టవులను, నన్ను, సీతను గురించి పురజనులు మరొక విధంగా మాట్లాడు 
కోవదం లేదు గదా! మూరు సత్యాన్ని చెప్పండి ఆని రాముడు గూఢవారులను 
అడి గాడు, 


"రావణుడు దొంగలించిన సీతను తిరిగి తెచుకొని ఏఆ కొంటున్న రా ముజ్జి 
ను, నా భార్యను ఏలుకోవడాసకి అన్న €జకుని మాటల్ని చెప్పారు. ఇలా 
రుల వల్ల సేకరించిన హృశాభిప్పాయాలక రాజులు విలువనిచ్చే వారని తెలుస్తోంది, 

(జై భార, 6_ నిని నుంచి 2ిరి) 


tt] i 


మంత్రి బాగు రాయణుడు గూఢచారుల వల్ల పరరాజుాల ఎలుబడిలోని 
(వదేశాలలోని నిశేషాలని న్ని తెలుసుకోవడం వుంది. 


“నానాొదేశదు, అకు న 

దానటుబను వంగ జనిన తనబాతులలో 
ధీనిధి మతి మంతుడనం 

గా నొక్కుడు వచ్చి సమయుకర రృవ్యంబుల్‌ ” 


“నడిపి యుండనే కాంతం బిచ్చిన వాడు నుందన యరయం బోయిన లాట 
దేశమందలి విశేషంబు లెజింగించి” నట్లు తెలుస్తుంది (కే,బా.చ 1- 72,7త్రిరాజు 
వారులవల్ల అన్య దేశాల వార్తలు వినడాన్ని సింహాసన ద్వాత్రింశిక (4-85) వి 
రించింది. 


ఇబ్బంది లేకుండా, రాజు రాజ్యాన్ని పరిపాలించడంలో గూఢచారుల పాత్ర 
వొట వుంది, 


140 


సేవక నీతి :_ 





“బాహ్మణులకు రాజులకు, వెన్యలకు సేవకులు లేకపోతేపనాలు సాగవు. 
కాబట్టి వాళ్ళను సేవించడావికి బహ్మ హద జాతిని సృష్టించాడట!(స, స్కీసనీ- 4&5 5) 
మనుజపతి దేవతామయుడని మనువు చెప్పాడు, అందుచేత తెలివైనవాళ్లు అతనిని 
ఇంకొక విధంగా చూడకుండా సేవించాలి. రాజు బాలుడైనప్పటికీ దైవాంశ సంభూ 
తుడు, అతన్ని మానవునిగా చూడకుండా ఈశ్వరుడని భావించాలి, 

(స.నీస 2-_457, &5రి) 

సేవకులు రాజును భక్షి విశ్వాపాలతో సేవించాలి, రాజు కూడా వాళ్ళని 
మేమతో ఆదరింవాలి. 'ఆలిని, భృత్యుని దయతో ఆదరించిన రాజు అభివృద్ది 
చెందుతాడు, (బద్ది సేవటష్యవ-_ప.8) ఈ సేవకులలో ఉత్తములు, మధ్యములు, 
నీచులు అని మూడు విధాలు" ఉత్తముడు రాజకార్యాన్ని ఒక్కడే చేసాడు మద్య 
ముడు తోడు వున్నప్పుడు వేస్తాడు. నీచుడు కార్యాన్ని ఎప్పుడు కూడా మనస్సులో 
తలపోయడు. అసహాయ శూరుడు అత్యుత్తమ భృత్యుడు కపికులోత్తముడు అంజ 
నేయుడు(భా, స్క.యుద్ద_4). రాజుల దగ్గర సేవచేయడం కత్తి మీది సాము, సేవ 
కులు రాజు మనస్త త్వాన్నీ సమయాసమయాల్నీ తెలుసుకోవడం మంచిది. 


హాలీకుడు భూమిపై విత్తనాల్ని చల్లి, తరువాత మొక్కల వల్ల ఫలాన్ని 
వొందినట్లు, సేవకులు రాజు హృదయాన్ని తెలుసుకొని కార్యాన్ని ఫలవంతము 
చేసుకోవాఅట! (భా,పం.తం 1_95)రాజులు ఒహు కార్యనిమగ్నులు. వాళ్ళ 
మానసిక స్థితి పరిస్థితులని బట్టి మారుతూ వుంటుంది, అందుకే కావోలు “ దొరల 
చిత్త౦ మాన్లనీడ” అనే సామెత వుంది. సేవకులు వాళ్ల మానసిక స్థితిని పసిగట్టి 
మెలగడం నేర్చుకోవాలి, 


“కోప [వసాద గుణముల 

భూపాలుని యందు దెలిసి బుది నధికుడె 

వాపల విరహిత వాదయుం - 

డై పెంపున గొలువ, నధికుడగు సేవకుడున్‌”(బా.పం,.ళం- 1-రిశి) 


సేవకుడు ఎలాంటి పరిస్టీతిలో కూడ రాజుకు ఆగహాన్ని కలిగించరాదు. అలా 
కలిగిస్తే తనంతట తానే అవమావాన్ని పొందడమే, (బద్ది. సేవ- 5) 


యోగులక్న,యోాగాలు చేసిన వాళ్లకు లేని సుగతి రాజు కోనం [(పొణాలు, విడిచిన 
గొప్ప సేవకులకు లభిస్తుందట! (స నీ స-2-430), జీతాన్ని అశించే రాజుల 


141 


గర "సీవకులుగా చేరుతారు, 


“జీవిత మిచ్చి యాదరము జేసి జతదానసం వివాగ సం 
భావన కల్మినే ధరణి పాలుడు భృత్యుల బ్యోచు నద్దరి 
(తీ విభువుస్తుతంబున శరీరమలక్ష్ష్య ముగా దలంచుచున్‌ 
జీవితమిచ్చు గాయములచే బడు నొండె భటుండు ద|గతన్‌ 
[చె.వేం,పం,తం 1-889) 


రాజులను సేవించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటినవ్ని 
నీ సహించడానికి కారణం రాజులు వాళ్ళకు చెల్లించే జీతం, 


"కొలిచిన వారల జీతం 

బులు వేళలు ట్‌ రన బూర్హముగానీ 

వఅయును, వారల [పేమము 

బలము నృపాలునకు నెల్లపట్లను మిగులన్‌” (కళా, 7-267) 


సేవకులకు స సక్కమంగా బీతాలివ్వడం రాజుకు సర్వ విధాల క్షేమం, సేవ 
ఎలరు శకి క్రి సొమర్ధ్యాఅను బట్టి బీతాణు ఇవ్యాలని ME సీత్తీ చురంది 


“Servents are three kinds-inactive, ordinary and quick, 
heir wages therefore have to be low, ordinary and high res- 
ectively**ః 


కఠినంగా తిడుతూ తక్కువ జీతాలు ఇస్తూ, తీవ్వంగా శిక్షిస్తూ, అవమా 
స్తూ వుంటే సేవకులు ఆ రాజు శతువుకు తోడృడతారు. అంతెకాదు రాజు 
నోళ్ళ కై కోపాన్ని మూ షుతూ ([వసాదు Mr చూపకపోతే, అలాంటి రాజును 
కొ లవడంవల్ల పాపం వస్తుందట! (స.నీ,స . 2.447; 


ఒళ్ళు దాచుకోకుండా కష్ట పడి పనిచేసే సేవకులను గురింది, 


గ ఎ. భర్త హితము గోరు,” 


వారు రెయును బగలును వంచయును 
నలసతము లేక యిప్పని యావరిఅపు 
డిట్టు "సితఈ గారణం బిట్టిదగుట," 
దెలియ కుండంగ వలయు నెవ్వలన నొరుడు 
(హరి,పూ,భా, 5.94) 


142 


"మం[తముల నాషధముల నమానుషంపు 
జందముల నోపి యుద్యోగమెందుజేయు 

నట్టి వారికి ననుకూలమైన ఫలఠబు 

నెజపు జూడడు దైవంబు నిక్కమింత” (- 95) 


అని తన సేవకులతో అంటాడు కంసుడు. 


"పనువఢడ మారాజు బం సెనిన్‌ జంప 
నిలబదాదధినుల కేలిక మనను 

కొఅది నేపనియెన కోరి కావింప 
వలయును గానీ కేవల పాపములకు 
దలగెద మనరాదు దలగిన మయిపుడె 

మే కొన వలయు స్వామి (దోవాము కని 


భీకరంబుగ గిన్క బిట్టు వేయుటయ. ....” (నవ.బోపుట. 829) 
em 


రత్న గోకక్రుని బంపి తమ స్వామి భక్తి పరోయణళను వాటుకున్నారు రాజ 
సేవక్తులు. 

సేవకులు అంతఈపురంలో జ్యాగత్తగా వెలగాలి. అంతఃపుర స్త్రీలలో 
ఎలాంటి అకృమ సంబంధాలు పెట్టుకోరాదు. ఎక్కడపడితే అక్కడ తుమ్మన 


దగ్గడం, వీదడం, ఆవలించడం చేయరాదు... రాజు దగ్గ: దర్పంగా తిరగరాదు. 
రోజుతో వరువంగా మాట్లాడరాదు. 


రాజు. సేవకుల మధ్య సమన్వయం వుండాలి, 


“వరివారంబునకుము భూ 

వరునకు హృదయంబు గలసి వ్‌ ర్తింవనగున్‌ 

పరివారము నిలి పెడు చో 

ధరణీపతి సేరువాడి తానునువదగున్‌"” (రుక్సా చ 69) 


రాజు చెప్పిన కార్యాన్ని మాడుమాట్లాడకుండా చేసేవాడే ఉత్తమ సేవకుడు. 


“ఎత్త బినై నను బతిదన 

చిత్త గతిఠ దగవు మోజు చెప్పిన పని మా 

ఆఅుత్తర మోయక వేసిన 

నుత్తమ సేవకుడు వాడె యుర్వీరమణా!” (సిం.ద్వా, 11.106) 


143 
ఇబ్బంది కలిగించే సేవకులు ఏడు రకాలు." వీళని కష సేవకు లంటారు. 
ఛి (ou) 


“పనివిన బోని వాడొకడు, పందిన దానొటు బందు నాకారు, 
డను విదిగోదటంచు చెదురాడు, నొక్కం, డొకడొంటి బోవ రా 
దమ, నొకడప్పు రోగినను, నా వని గాదను 'నొక్కరుండు, పొ 
మ్యనగ ః జలిరచు న నొక్కిడు జనాధిప యెడ సంరు గష్ట సీవకుల్‌ ” 
(సిం-ద్వా, 11.107, 
వ 


రాజాజ్ఞ ను సీసయణుడు నెరవెర్బాలి. అతకవాతే పాఇణత్యాగానికైనా సిద్దవడాలి. 
నవి సుకుమూరుట్ణి ) తీసుకు పోవడాసికి వబ్బి యమ శివదూతలు హోటీవడ్డార. 


"చత్తుము వెఅఎడుచుము కడు 
నెతుము మాచేత నెట్టు ను ందగవుమముం 
ముత ఎవిన వతి వస్విధి 
తర మెటిత్తు మాజ్లా యుపవాతి బొందన్‌” (శిమ, క్ష_70) 


తము విద్యుక్త ధర్మాన్ని దృఢ సంకల్పం స్పష్టమవుతోంది, 


దొవారికుడు (దచాఃరపొ, కుడు', వతాళి కుడు క౦ందుకి, (పతిహారకాంతలు, 

మాత్ర మాగణుణు, పరిచారకుడు ౪నే రాజభృతుు ల (ప్రసక్తి వుంది, వీళ్లంతా రాజ 

పంద ఇల్ల అంత$పురాల్లో నీయమించబడ్డవారు. ఇక పాలనా వ్యవస్థకు సంబం 

థిందబి భటుడు, సవాపతి పురోహితుడు, "మంతి, కఠరణ౦, న మొదలైన 
వారిని గురి. వి పే్క్కాౌశబడిం ఏ 


1) దౌవారికుడు :- రా౭భవనంలో చ్యారపాలకుడు. రాజును చూడాలనుకునే 


క. 
బం దు 


ఇ ఇల్‌ [గ am ణు వ 
వాళ్లు చెప్పిన విషయాన్ని దొనాకుడు రాజుకు చెరవేసాడు, 
cn? 





"వ.కులత కరుడె దౌవాొ 

రికుడెడగు న్సి లువబడి ధరితీశ్వర కా 

సికగా సాళువముం గాని 

యొక నల్లని చెంచు వచ్చియున్నాడనుడన్‌” (సిం.న్వా. 8-7) 


నాసికేతుడు తాను వచ్చిన విషయాన్ని, 


“దౌవారికునకు జెప్పిన 
నా వివరము జ్మితగుప్తుకాతడు చెప్పన్‌ 


144 


నూవీనుత నాసీకేతును 
రావించెను లోనికతడు రయమున వచ్చెన్‌ ” (నాసి పొ. రతర) 


రాజు అనుమతితోనే దౌవారికుడు సందర్శకులను లోపలికి పంపుతాడు. 


రాజ ద్వారాన్ని విడువకుండా సంరక్షించే వాళ్లకి అన్ని భయాలు సశిస్తాయి, 
పాపాలు తొలగుతాయి నంవద, తేజం, యం ఒనకూడుతాయట! (రుక్మా,బ. 
3-42) 
వైతాళికులు: _ రాజును వేకువ జామునే నిదలేపడానికి గీతాల్ని అలపిం వేవాళ్లు, 
(పాత కా లంలో వైతాళికులు మేలొ సలుపు గీతాలు ఆలపినారు, మధా ప్వూ౦: 
సంధ్యా సమయాల్లో ఇలాంటి గీతాలు ఆలపించడం వుంది. గ్సోంనై నె 8-3, 18. 
91, 92) 
కంచుకి:_ అంత :పుగ్గపు కావలి రాజుకి అవసరమైన వాళ్ళను పిలుచుకొని రావ 
డం, రాజు బయటికి బయలుదేరేటప్పుడు అందర్ని వక్కకు తొలగించడం మొద 
వైన పనులు చేసాడు. 
“కంచుకి నొక్కనిం బిలివి (గక్కుననేగి [వధానుదోడి 
తెమ్మంచుననుజ్ఞ యివ్చిన దదాజ్జ శిరంబున దాల్సివేగమే 
ద yt 
SOD he We ae (SO le) 


సూతమాగదులు:.. రాజులను పొగడడానికి నియమించబడ్డ చాళ్లు వీళ్ల నే సుతి 


పారకులని ఇంటా మీ పృథు ప్యోగవర్తి వ. కంట్‌" అన్నివిధా నాల పీడిలూ తొలగి 
హోవడానికి యజ్ఞయా గదులు వేడు. “"ఆ|కతు హూమ్‌ సు సూత్ర నుతా $హుతుల” 


వల్ల ఇద్దరు శినవులు పుట్టారు , వారే సుత మౌాగధులు | ఆం.థి.బ్యు, & [ల ) 
_ సొకుమార్యా కన్ని, సొంపులను, వాగిాలాసాన్ని కోమల క: ఠాన్ని చూచి ముని 


సంఘం వాళ్ళతో నేటి నుంచీ మారు ఈ రాజును (పృథు బ్యకవర్తి స) వాగిడిమని 
చెప్పారు. 


తం + 


We 
} wl 
చ 


అనీ సూత నూగధ్యులకును 

ఘనతర వాగ్విభవ మహిమగలిగింపగ న 
మ్మును శొల్లనుఎని పృమదం 

బున బొందగ వారా రాజు బొగిడిరి గరిమన్‌ 


(అ. వి.పు 151) 
వాళ్ళ పొగడ్తలకు అనుకూలంగా రాజు (పవరి వాడు, 


145 


వంది జనంబులు లోకము 

అందు నవిదితవర య భూపతులన్‌ 

నందించుట వశ్యం బై 

నందగదు నుతింవ శిపజనంబుఅ పగిదిన్‌ (భాగ. 4445) 


పృథు చకవర్తి వంధి మాగధులతో అంటాడు. 


ప కతెలు:- (ప్రభువు తాంబూలం వేసుకునేటప్పుడు ఆకు మడపులు 
స్తూ ఎల్లప్పుడు తాంబూల “పేటికను పట్టుకునే వాళ్లను అడవకాట్లు, అడప 
లు అని అంటారు, 


"కృష్ణదేవ రాయల వారు తమ వద్ద అడపకాళ్ళుగా ఉండే నవ్మకస్తులకు 
కలాధిపత కం ఇవ్వడం [పారంభించారు, క్రీ.శ. 1529కి ముందు విశ్యనాధ 
సకుడనే ఉద్యోగి కృష్ణదేవరాయల వద్ద అడపంగా ఉండేవాడు,"9 


భ:. శాజనభను కొలువు కూటం, పేరోలగం అనికూడా అంటారు. ఈ 


బు రాజధానిలో వుంటాయి, రాజ్యానికి సంబంధిలదిన సమస్యల్ని రాజుకు 
సభలో విన్నవిందకోవచ్చు, (పజల కష్టాలు, నష్టాలు అన్ని ఇక్కడే వినిపిం 
) వుంటుంది. సామంతుల్నీ, దండనాయకుల్నీ, మండలాధికా&ల్ని ఈసభికు 
)౦చి వారి పవర, నపె (ప్రభువులు సంజాయిషీ అడిగేవారు. వారికి బహుమతు 
నా, కప్పం తీసుకున్నా ఈ సభలోనే జరిగేది. న్యాయనిర్హయాలు, శిక్షలు 
లెనవన్ని ఇక్కడే వకిశీలించబడేవి, ఇక్కడి నుంచే రాజు తన టా జారీ 
వాడు, రాఒకీయ సమస్యలతో పాటు విద్యావినోదాలు కూడా ఈ నభలో 
ంచేసుకునేవి, అయితే మంతాఇ౦గం మాతం పత్యేక రహస్య స్థలాల్లో 
)బడేవి. 


ల్‌ 


ఈ సభ రెండు విధాలుగా వుండేదని తెలుస్తోంది. ఒకటి సమితి, ఎండు 
వేదకాలంలో సమితి అనేది (ప్రధాన పాత వహించిన ట్లు తెలుస్తుంది, సమితి 
దీ సమావేశం కావడం అని అర్ధం, (పజలందరు జాతీయ ' సమావేశం కావ 
* సమితి అనవచ్చు, “రాజును ఎన్నుకోవడానికి _(పజలందళఠు సమావేశం 
ఎ్యవారు.”!9 రాజత్రంత్మానికి సమితి ఎక్కువ అనుకూలంగా ఉండేది. 


సమితికి యద్ధ క్షేత్సమని కూడా అభ్ధమున్నట్టు కశ్యపుని బుక్కు 
Ponty జ 


146 


కాపతి ఇద్దరు కుమారై అలో నభో అనేది నమితిర్‌ సోపి లాంటిదని 
క లె 

అధిర్వివేదం చెబుతుంది. (Sabha means, lit, 
shinning together) మంతులు, అంతరం గికుల ; 


హితులతె సభలు నిర్వహించబడేవి, 


a body of men 
సామంతరాజులు, పురో 


రాజసభ వర్ణనలు 





“కాతబంధు జన పురోహితచయం బొకవంక 
నుతృమ క్ష(త్రియు లొక్క వంక 

కవి గాయకర్ణి మాగధ సంఖ్య లొక వంక 
నుడు రాజబిఠబాస్య లొక్క వంక 

వేద వేదాంగ కోవిద వి(పలొక వంక 
నూర్జిత (శీమంతు లొక్క వంక 

రణ సముద్భోట వీర రాహుత్తు లొక వంక 
నురు మంతి సామంతు లొ సనో 


జతురు లొకవంక సకల శాస్త్ర పృవీణ 

వృాదయు లొక వంక గొలువ నమిద్ధ మహిమ 

బరగు రుక్మాంగద క్రోణిపొలు కడకు 

నరుగు దెంవిరి భక" శౌనకాది మునులు (రుక్కా.చ, 1.79) 


పాండ్య రాజు ఇలా కొలువు తీరి వున్నాడు. 


“అ రాజు మూడు మెట్లు గల, ఉన్నతమైన, విశొలమైన, వివిధ వితాట్ని 
చితీంచిన కొలుపు కూటంలోని పెద్ద ఓవాసి"పై వున్న గద్దె 5 మోద కూర్చున్నాడు, 
ఆ తీవాసిపై అతని చుట్టు జటాధారులై పులితోలు ఉత్త రీయంగా ధరించిన వృద్ద 
శెవులు కూర్చున్నారు, “రాజు ముత్తెపు పేరులతో వాటి మధ్య లెక్కలేని రుదాక్ష 
లను ధరించాడు, నుదుటి పై అంటించిన విబూతి గాలికి రాలుతోంది, అతని 
నే తొలు విశాలంగా వున్నాయి. అయన ఒక గుండ౪ని దిండుపై మోచేతిని నందీ 
స్వర వతిమను వెక్కిన వుంగరంతో చేతితో గండస్థలాన్ని ఊనుకొని వున్నాడు 
చెవులకు బంగారం ముట్టిన రుదాాక్షల అరేటుజోడు మెరును(బే తెల్లని 
వాగాను ధరించి దాని పెకి వచ్చే విధంగా దుప్పటి కవ్వకొన్నాడు ఆతని (ప్రక్కన 
టం అశపాన్ని, పదునైన కత్తిని చేతపట్టుకొని వుంది. వటపుదేవి వింశామర 

యు 


147 


వీస్తోంది, (అము 4-50) ఈ రాజ సబలను గురించి కువలయాళ్య చర్శిత 
(2-9), నాసికేతోపాఖాగనం' (2-125} కృష్ణరాయ విజయం |1-_ 61) మొల్ల 
రామాయణం (బాల, 45) విపులంగా రొ, “న్నాయి. స్త్రీలు కూడా రాజసభా 
కార్యకలాపాలలో పాలుపంచుకునే వాళ్లు. తంజవాయకి అనే అమె సభలో మాట్లా 
డింది. 
“సభల మాటాడెనా చల్లగా బన్నీరు 
చిలికిన రేవను జెలువు మోటు" (రా,సాం, 1-20) 


కుంతి, గాంధారి, పురుషులతో సమానంగా రాజసభలో కూగ్చున్నారు. (భార.శాం. 
1-371) 


రాజ - ఆజ్ఞాపాల న షే 


(పజలకు తగిన ఆజ్ఞలను జారీ చేయలేని రాజు గోడపై రాసిన వ్మితంలాంటివాడు. 
రాజు ఆన్నదమ్ములకు, కొడుకులకు, గురుజనావికి, బంధువులకు, (పధానులకు 
సలపదలు ఇవ్వవచ్చు. "ఆజ పొత్తీదురా” తన' అజ్ఞను మారితే వీళ్లందర్ని కూడా 
శ తువులుగా పరిగణించి, క్‌ కోపాన్ని చూపించాలి, 

"భూత అపతి విత తాజ్ఞా 

జ్యోతి (పవర్తి అపకున్న సూర్యాగ్ని +? 

జ్యోతులు వెలగవు గౌన వి 

వేతనముం బొంది సృష్టి వీకటిగా దే?” 


ఇథి రాజాజ్ఞ పరాకాష్ట, 


నిరంతర సుఖానుభవాలు, అతిశయవిభవాలు అనే రాజ్య ఫలాలు రాజుకు 
ఆజ్ఞవల్ల నే లభిస్తాయి. పొలంలోకి పనవులు రాకుండా చుట్టు కంచెవేసి, ఆ పొలం 
సమృద్దిగా పండిన తరువాత, కాళ్ళతో నుటీపి ధాన్యాన్ని ఎలా పొంచుతామో, 
తన ఆజ్ఞతో (పజల నుంచి కప్పం, కానుకలు పొందాలి. పచవును పులిగాను, 
పులిని కక్షవుగాను చేయుడానికి రాజుకు ఆజ్ఞా బలమే ఉపకరిస్తుంది, రాజు చేత 
మన్ననలు పొందినవాడు మొగ సింహం, మన్న నలు పొ౭దలేనివాడు ఆడ సింహం. 
బలవంతుడి ఆండతో బలహీనుడు కూడా బలవంతుడను కుంటాడు -_ మన్మథుడి 
చేతిలో పుష్పాలు కూడా బాణాలయినట్లు. 


దండనలేకుంటే మత్స్య న్యాయం (వలి (వజలు ఒకరి నొరు దొవక్టం 
టారు, వరాశమ ధర్మాలు నశిసాయి, దండి. చని రాజకు రాజ్యం ఎర్వడదుి, 
౭9 —O 


148 


వంచకులను దుర్మాఫులను రాజు శిక్షించాలి, తప్పుచేస్తే భార్యనైనా శిక్షించాలి” 
(న నీన. 1-77 నంది 91) 


రాజు . (వజాపాలన, (పజా సంబంధాలు :- 


రాజు “ఆత్మ సంవద్య్వరయుతు'డై 'లోకవర్త న విపడైె' తిరుగుతులటె 
సమస్త లోకం తండి వున్న |!పజఅలాగ "అత్యంత ముఖంగా వుంటుంది. 'నృప 
జన చోరాయత, ము” నృవవల్లభ రాజలోభ నిజహేతువులున్‌” భూమికి రాజ్యా 
నికి) భయాన్ని కలిగిస్తాయి, పృుజలక కృమంగా రాజుకు ఆపదల్ని ।తెచ్చి పెడ 
తాయి, న్యాయపాలకుడైన రాజు తాను పాటిస్తూ తన పుజలు ధర్నా రకామాలతో 
వువర్తి ల్లేటట్లు చేస్తాడు. రాజు అన్యాయంగా పాలిస్తే అన్నిటినీ నాశనం చేసిన 
- వాడవుతాడు. |పజఆ జీవనాన్ని పట్టించుకోని రాజుకు రాజ్య సుఖం కలగదు 
వారికి మేలుబేస్తే కీర్తి, కీడుచేస్తే అపకీర్తి కలుగుతాయి. వాగ్వెతాదులు (కవి, 
గమకి, వాది, 'వాగ్మి, వంది మాగధులు) "రాజుకు అత్మ సంపదలు, ఆలాంటి 
సఎవదాత్ముడైవ రాజును కలిగిన పృజలు ఇంద్రుని ఆశ్రయించి జీవించే దేవతల 
వలె విశేషంగా అభివృద్ది చెందుతారు. రాజు (పపజలందర్ని సనుబుద్ధితో రక్షి స్తే, 
పృజలు రాజుకు అర్ధవృద్ధిని, భూమిని వివిధ విధాల సమకూరుసారు “రా జభివృద్ది 
కంటె జనరక్షయేి ఉత, మమైంది. మంచి రక్షణ లేక చెడిపోతుంటే (ప్రజలు 
జుక్రు అభివృద్ధిని సమకూర్చలేరు. కోక సేకరణక వివిధ మార్గాలుండగా రాజు 
వ కాపులనే ఒక్‌ వర్గరి పజలను పీడిస్తే సంపదలు పొందలేడు. రాజు 
ఇందుడిలా తన భూ [పజలను రక్షించాలి, ఆలా చేయకుంటే ఎండిపోయిన 
సరన్సును వదలి వెళ్ళిపోయే పక్షుల వలె |పజలు రాజును వదలి పోతారు. సీకితో 
(సజల్ని పాలించిన రాజే “ఉత్తమ యానములు ఘన వితములు రత్న ధాన్యవిత 
తులు” పొందుతాడు. పాదులు చేసి, నీరుపోసి, పూలతీగల్ని కాపాడి పెంబి పెద్ద 
చేసిన వనపాలకుడిగా రాజు ఫలాన్ని ఆశించక నీతితో భూ (వజల్ని రక్షించి అభీ 
వృద్దికి తేవాలి. రాజుకు (ప్రజలే భాండాగారం. వాళ్లని (పతి నిమిషం జాగ 
తృగా రక్షింబాలి రాజు [పజల్ని తల్లి పెంచినట్లు పెంచితే పృుజలు రాజును 
న్యూ పెదవారై న కొడుకులు తల్లిని పెంచినట్లు” పెంచుతారు, అతి క్రూరంగా అతి 
సౌమ్యంగా. కాకుండా సాధారణ రీతిలో "రాజనీతి పారగుడై [వజల్ని పాలించోలి. 
ఆపదలలో వున్న పృజలకు సహాయం చేసి కాపాడాలి, రాజుకు రాజ్యమే కుటుం 
బం. (ప్రజల్ని బాగా రక్షించకుండా, మిక్కిలి అళతో ఆధర్మంగా వారివద్ద 
నుంచి సంపదల్ని రన్నర్‌ మొదలైన రూపాల్లో) దోచుకునే రాజు ధాన్యం కుప్ప 
కాలిపోతుంటే అందులో సేలాల్ని వెదికి తినే మూఢుడు, రాజ్యం ((|పజలు) బెడితే 
రాజు చెడతాడు. రాజు చెడి తే రాజ్యం పడుతు౦ది, రాజ్యం రాజు కావడి కురిడల 


149 


"గా వుండాలి, బిరకాలతి నుఖది పెంచిన వక్షాలు, పనవులు తమ కాలానికి 
లాలు, పాలు ఇస్తాయి, అలాగే రాజు వజల్ని కాపాడితే తరువాత |వజలు 
*జుకు తగిన వపలావ్ని ఇసొరు. రాజురు పృజొపాలన శ ల్ల సద్గతి కలుగుతుతిది, 
౦వదలు వరతాయి, [వజల్నీ ప్ర్‌డి సే ధర్మక్ష్తయం, ధన వోని, అ అహజయం కలుగు 
"యి, రెతులఃట ర ఉదారంగా (వరి పాటి రాజు బంధుహీనులకు 
పృబంధువుగా, నేత హీ టానులకు న్మేతాలుగా నిలవాలి, య పన్న తల్రిదం 


కులాగా చూడాలీ. తన రాజ పజల్ని బాధించే కంటక శ 

తుఇవుల్ని జయించిన బలం వృథా ఆత్రతుంది, రాజు తా నే సే (యంగా | పజర్సి 
+ Pe ew) pn 

మ్‌ జ ఇ ఇన లా జ్‌ న్‌ 

'పొడాలి. ఆపని ఆమ్యుల బలికి స్త అతని సొమ్ము తిని ౪ ఒరభడూా పృయత్ని సారు. 


ధా 
క 
గలు, దుర్మార్గుల ES సంచి (పజన్ని వ. రావేదికుు. 


[వజొ పీడినచేసే రాజు యొక్క పాణం, వంశం, న పదలలో ఎదో ఒకటి 
జల శోకాగ్నిలో తగులంకొనీ బూడిచకాక తప్పదు, ఇతకల వల్ల ఆపదలకు 
రిఆవుతున్న [పజల్ని రక్షింబలేని రాజు, రాజుకాడు. జగతిలో పుట్టిన యముడు, 
కువులవల్ల బాధ పడకుండా రక్షించడానికి రాజు లేకుంటే |పజలు  సముదంలో 
వికుడు లేని నావలాగా, అవస్థలు పడతారు. Mens రాజు నీతిమంతుడు 
కుంటే చిల్లుపడిన నావలా, "పతనమవు ప, జారక్షణ 3 జేయలేని రాజును 
ఏటనే వదలివేయాలి, 


ధర్మ పరిపాలకుడు అభివృద్ది చెంది (పకాశిస్తే ఆధర్య పాలకుడు పతనమవు 
డు  [పజల్సి పీడించి కూడ పెట్టిన ధనం వ్యయ మవుతుంది. |పజలు, ధనం 
కుండా కేవలం భుజబలంతో రాజు నిలవలేడు. (ధనం కోసం సింహంవలె (వజ 
పె పడీ వారినీ వధిస్తే అతనికి తప్పి కలగవచ్చుకాని పాలించడానికి అతవికి 
'జ్యం వుండదు) (స. నీ.న. 1.92 నుంది 124 


“సాొామున కొడయలు మోరా 


ప్తి 


జ్యమ్మున కుంగర, లీర్ర ను కల్యా 
ణమ్ములకు (ప్రవర్త ల 
మిమ్మ లరించుటయె అతల నాకున్‌ (వారి.ఉ.భా, ఉస డవ) 


రొజు అహంకారాన్ని వడివి, సామంతాదులకు, తక్కిన దొరలకు, 
;జానీనాన్ని వీలా మచ్చికతో Ney a చెప్పి, సంపదల్ని ఒక్కడే అనుభవించక 
౦దరికి భాగం కల్పించ్హి రాజ్యరక్షణావసరం అందరూ ఆ రాజ్యం తమదని 
'వింవి రక్తి ంబేలా చేయాలి, 


100 


రాజు.[పజా సంబంధాలు: రొజు వుజలతో సత్సంబంధాలు పెట్టుకోకపోతే రాజ్య 





పాలనా నిర్వహణలో ఇబ్బంది పడతాడు, రాజ్యోత్సతి ని గురించి పవరించే అన్ని 
సిద్ధాంతాలూ రాజు we సంరక్షణ'కి ఆవిర్భవించాడని పేర్కొన్నాయి. తవ 
అభ్యున్నతి కోసం కృషి చేయడానికి పాటువడే రాజుకు (జలు అన్ని విధాల సహ 
కరించాలి. రాజు మూర్దుడె తే ముుటలూ అలాగే తయారవుతాతు, 'యథా రాజా 
తథా [వజా" అనే నానుడి “సీజవవుతుంది, 


“రాజునకు బజ శరీరము 

దా కా నాత్మగాన రాజుం బృజయున్‌ 

క్ష్‌ త్ర మ! యన్యోన వి | 
రాజితులై య ౦డవలయు రక్షార్చనలన్‌” (భార,కాం, 2-27 క్వ) 


tg 


Ta 


రాజు-ప)జల మధ్య ఉండాల్సిన అన్యోన్య సత్సంబంధాలు పేర్కొన 
బడ్డాయి. పన్నుల వసూలు చేయడానికి రాజు పృజల్ని బాధించరాద్డు (వజలకు 
ఎలాంటి భారం లేకుండా రాజు వన్నుల్ని విధించాలి. 


“ఎనిమిది నెలలును నల్లన 
దనకరముల భూవసఐబు దజుగంగొను భా 
నుని కియ నూక్షో పాయం 
బన దది గొనగ౬యు నృపతి భూపజ చేతన్‌” 
(మా వు. 6-136) 
పుజారంజకుడైన రాజుకు ఎలాంటి ఆపదలు సంభవించినా [పజలు తమ 
సహకారాన్ని కమర గా అందిస్తారు రు రాజుకు సంభవి౭విన ఆపదల్ని గురించి 
వివారిసారు. ' 
హరిశ్చం|దుడు విశ్యాది[తుకి తన రాజాన అంత టిని ఇన్బి తన కుటుం 
బంతో కలిసి వెల్లిపోతుంటే ఆది తెలిసి పురజనులు "మిద మిన ఇ, విటిగి కూలిన 
యట్టి కరణి గురడెలవిసి "(మాపు 1.175 నుంది 182) దీనంగా రోదిస్తారు 


“ధరణీళ్యరులకు ధర్మం 

బరయం౦ గా [బబ జలయార్తి యణచుటయ కదా 

ధరణీ ఏద! యే మారి" 0 

బరి తాపము బొంద జనుట పాడియె నీకున్‌” (మా,పు, 1-179) 


కాబట్టి మమ్మల్ని వదలి ఎక్కడికీ వెళ్లవద్దని (పజలు పరిపరివిధాల పార్తిం 


151 


డాన్ని బట్టి రాజైన హరిళ్చదుని పట్ల పృజలకున్న (పగాఢమైన అభిమానం అభి 
ఇక మవుతోంది. 


"జు (వజూ సంబంధాలు గురించి ఇలా వుంది *- 





రాజ్య వర్ణన భూపతి రాజ్యభారాన్ని కుమారునికి అప్పగించి తవస్సు చేసు 
వడానికి అడవికి బయలుదేరాడు. (పజలు అతన్ని వారించారు, |పజల్ని పాలించే 
ర్యంలో వదహారవపాలు నీవు ఆడవిలో చేయబోవు తపస్సు ఉండదని చెప్పారు. 
మను పైబడఢం చేత తాను రాజ్యపాలన చేయులేనని కృతాంతుని దూతలు వచ్చే 
క తవస్సు జే చేస్తూ కాలం గడుపుకానని వారితో చెప్పాడు. అయినా పృజలు 
కని ఎక కంఠంతో (పార్టించారు. రాజు తన పృయత్నాన్ని మానుకొలేదు, 
మ వేయడానకి దిక్కుతో చని [ప్రజలు రాజ్యవర్దుమని ఆయుర్వృద్ధి సూర్యుని 
రాధించారు, బ్రాహ్మణులు కూడా అందులో" పాలు పంచుకున్నారు. వారి 
1 క మెచ్చి సూర్యుడు (వత్యక్షమైనాడు, [పజలందరూ భక్తితో మోకరిల్లి ఇలా 


మం 
రారు 
“ముదియక సంతత విజయా 
స్పదుడై సుఖలీల నీ/పసాదమున భువిం 
బదివేల సంవ వత రం౦బులు 


బుదుకంగా వలయు మానృపాలుడు తరుణ” (మా.పు. 7-165) 


ఆని కోరారు. సూతుడు వాభ్ళకోరిన వరాన్ని ఇబ్బి ఆదృస్యడైెనాడు, ఆ 
షయాన్ని మానిని అనే స్రీ రాజ్యవర్దునానికి చెబితే అతడు సంతోష పడకుండా 
)భించాడు. 
"హెరులు భృత్యులు నాకప 
కారం బొనరించి యుండగా నక్కట ! నే 
వారలకు మే లొనర్చక 
యూరక భోగముల దగిలి యుండం దగునే?ొ (మా.పు 7-172) 


ఆని ఆమెతో అస్నాడ్కు అం తేకాదు తన (పజలు, భ్యృతులు కూత తృ్శప్యాతులు 
డా సదివేల సంవత్సరాలు బదకడానికి వరాన్ని పొందడానిక్తై సూర్యు న 
ఏంచి తవస్సుచేసి వరాన్ని కూడా పొందాడు. ఇలా (పజలు రాజు కోసం, రొజూ 
జల కోసం తపస్సు చేసి సూర్యుని నుంవి వరాల్ని పొందడానికి కారణం రాజుకు 
జలకు మధ్య ఉండే అత్యంత పితిపా(తమైన సంబంధాలే; 


152 


'వజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వొటిని రాజు స్యయంగా తొలగిం 
వాలి. "తమ పంటల్ని నాశనం చేసూ తమను బాధిస్తున్న కూర మృగాల తాకిడికి 
తాళ బేక పుర |పఒలదరూ సమావేశమై రాజును దర్శించి, ఆతనికి "చక్క జాగిలి” 
మొక్కి హస్తములు మొగివి, 

"అవధరింపుము రుక్మాంగ దావ స్‌! 
నీవు రాజ్యంబు సేయంగ నేటిదాక 
చల్దనై యున్న మా పదాబ్దముల నీడ 
బతికి యుంటిమి పిన్న పాపలము మేము (రుక్యా,బ' 3.7) 


అంటూ తమకు [కూర మృగాఅ వల్ల వచ్చిన అపదల్ని ఎకఠ వు పెట్టారు. అకూర 
మగాన్ని వేటాడితమ ఆపదల్నితొలగించకపోతే చః వ్యవసాయాన్ని వదలి ఎక్క. 
డికైనా వలన పోతామని చెప్పారు, 
“భయమున భూవజలాడిన మాటలు 
పార్గివేఖ కుడా దరణన్‌ 
గయికొని యేల విబారము నే గలు. 
గన్‌ మృగ కోటుల [దుంవెదనే 
భయమును రోద్దు సుఖంబున నిండుల 
పుట్టు నుండు డటంబు మహో 
దయనిగుడన్‌ [పజనంపి విభుండు (ప 
| త్రాపమెలక్పగ నక్షణమె ...” (రుక్మా. చ, లి_13) 
వేటకు పృయాణం అవుతూ డొజ్యాస్న కుమారునికి అప్పగించాడు. 


ఇలా పజల బాధల్ని భయాన్ని తొలగించడానికి నిఠరాలస్యంగా రాజు 
భాధ్యత తీసుకోవడం చేత రాజుకు (వజలకు వున్న సత్సంబంధాల్ని అంచనా, 
వేయవచ్చు. 


రాజః ఆరిక పాలన -  రాజ్నాంకి అవసరమెన సపాంగాలలో "కోశం కూడా 
ల లం కలా చి 
(వధానమెందన ఇంతకు ముందే (రెండవ అధ్యాయంలో) వివరించబడింది. 


రాజు తన రాజ్యపాలన విషయంలో ఎలాటి వకు లు వేకుండా ఉరడా 
లంటే ఆరిక విషయంలో జ్య్మాగత వహింవాలి, 
@ ఆల 


అలి పాబీన నారత దేశ బొరిత 9లో పృజలు స్వభ్బందంగా ఇచ్చే కానుకల 
పైన రాజ్యపాలన అధారపడి ఉండేది. కాలకృమేణా రాజ్యం స్టిరపడగా కొన్ని 


153 


సా నిర్బంధంగా (ప్రజలు కానుకలు వెల్లించడం అవసరమైంది 13 

యొక్క ఆదాయం వలు వనరుల ద్వారా సమకూరుతుంది. రాజ్యం తొలి 
(పజలపై వన్నుల భారం ఏమాత్యం ఉండేదికాదు, కాల[కమేణ రాజ్య 
లై బట్ట చః పన్నులు భారం (పజఐ పె పడింది, 


రాజాాఃనికి ముఖ్య ఆదాయం పన్నులు. రైతుల నుంవి.పన్నులు వసూలు 
సు. తరువాత కాలాలలో వాణిజ్యపరులు, ఇతర వృత్తులకు సంబంధించిన 
దగ్గర నుంచి పన్నులు వసూలుచేశారు, కొంత మంది అవినీతి పాలకుల 
నలో ఈ పన్నుల స్వరూపం వికృత రూపం ధరించింది, ఇలాలటి పన్నులు 
శానికి నిరంతర యుద్దాలు జధగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు 
వో అసంతృప్పి (ప్రబలి రాజ్యపాలకులను హత్యలు వేయడం కూడా భారత 
ఏత్సలో కనబడుతుంది, చం(ద్రగుప మౌర్యుని కాలంవాటి ఆర్థిక వ్యవస్థ 
చాణుక్యుని అర్హౌస్త్రం వెబుతోంది.**రాజ్యం ఆదాయాన్ని ఆతడు రెండు 
గా వర్గీకరించాడు. మొదటి వర్గీకరణ ప్రకారం రాజ్యం ఆదాయాన్ని ఎడు 
క శాఖల నుంచి సేకరించడం జరిగేది. ఆవి 1) రాజధాని (The Capital) 
దేశ ఇతర భాగాలు (The Country Parts) 3) గనులు (Mines) 
వభుత్వ కార్యకలాపాలు (PUblic works) 5) ఆడవులు (Forests) 
ఏవులు మేసే భూములు (పచ్చిక బయళ్లు) (Pasture lands) 7) వాణిజ్య 
'రులు (Trade routes) రండవ వర్గీకరణలో పన్నుల విధింపువల్ల వచ్చే 
ఏ౦ పన్నులు విధించకుండా వచ్చే ఆదాయం అని పేర్కొంది. 


ఆర్థిక వ్యవస్థను మెకుగు పరచడానికి దేశాభివృద్ధిని సాధించడానికి రాజు 
లు, చెరువులు [తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ది చేయాలి. గనులు 
ంన్నాయో పరిశోధించి వాటిని ఉపయోగంలోకి తేవాలి, ఆదాయ వ్యయా 
కఇమబద్దం చేయాలి ఆదాయం కలిటే వ్యయం ఎక్కువైతే ఆరాజ్య ఆర్థిక 
విచ్చిన్నం అవుతుంది, 


( 


అశ్వమేధ యాగాన్ని చేయమని వ్యాసుడు ధర్మరాజుకు సలహా ఇబ్బాడు. 
గ నిర్వహణకు అవసరమైన ధన వ్యయాన్ని _పజలమై వేస్తే వాళ్ల దూషిస్తా 
ర్మరాజు వ్యాసునితో అంటాడు. | జై.భార. 1-64). 
ఏపాలన:. ఆదిమానవుడు తనకు జరిగిన అన్యాయానికి బల (పయోగంతో 
ఏర్చుకునే వాడు. రకా నికి రక్కం అనేది ఆనాటి న్యాయం, కాలక్రమేణ సమౌ 


154 


జంలో మార్పులు, వచ్చాయి. ఇలాంటి ఆటవిక న్యాయాన్ని క్రమబద్దం చేయడా 
నికి వయత్నం జరిగింది, ఇప్పటికీ వివిధ దేశాలు రకరకాలైన *క్షల్ని పాటిస్తు 
న్నాయి, (పజాస్వామ్య దేశాలు ఒక విధంగానూ, తదితర దేశాలు ఇంకో విధం 
గానూ వీటిని అమణు చేస్తున్నాయి, ఈ దేశాల మధ్య భిన్నతం కనబడుతుంది. 


"వేద్యగంధాలు హిందూ ధర్యానికి పరమ పవిత్సమైన పునాదులు” *5 వేదా 
లలో పస్తుతించ బడ్డ పివాహ సంస్కారం, దత్త స్వీకారం, వారసత్వం, ధనం 
మొదలైన విషయాలు న్యాయ శాస్త, విషయ సామగికి ఆధారాలు. 


ధర్మంబు పెంపొంద ధరనేలు రాజు 
తప్పు విబారింది దానికి దగిన 
వొప్పున దండించి పభమున బొందు” (నవ.చరి.పుట _5ి) 


ధర్మాన్ని న్యాయమనే అర్ధంలో ఉపయోగించారు సత్యం దానికి ఆధార 
మని కౌటిల్యుడు అంటాడు. ధర్మానికి, న్యాయానికి ఎడ్లర్‌ టన్‌ ఇచ్చిన నిర్వచ 
నాన్ని గమనింబాలి, 

Dharma is propriety, Socially approved conduct, in re- 
lation to one‘s fellowmen or to other living beings (animals or 
superhuman powers). Law, Social usage, Morality, and most 
of what we ordinarily mean by religion, all fall under this 
head‘'17 

సూతృకారులలో మొదటి వాడగు గౌతముడు వ్యవహారమును 'దేనియని 
బన్గన' 'దజ్ఞనిబన్దన' అని వర్షీకరించెను. "దేయనిబన్టన ధన మూలమైనది. దండ 
నిబన్దన హింసామోూలమైనది." మానవుల కామ[కోధములచే ఆవశ్యకమైనది. ఈ 
వర్గీకరణములతో నేడు సివిల్‌, క్రిమినల్‌ న్యాయపాలనల మధ్య గల ఖేధమే 
సూక్ష్మ్మముగ గోబరించును,*క 


రాజు (పజల్ని వన్యాయంగా పాలింవాలి, 


“న్యాయమున (బజల చెనివిన 

బాయక సిరినొందు భూమి పకియతనిక నా 

దాయంబులేని తణి దమ 

శ్రీయిడి (పజ రాజబ్యోచు చెలగు సురతిలోన్‌”(రుక్మా,బ. రీకిర్‌ 


155 


“ఏయే కట్టడ లెవ్వరి 

కాయా కట్టడలు దప్ప కధిపతి (పజలన్‌ 

నౌ యమున బోవ వలయు గ 

పాయుతుడై తస్కరాది బాధలుడుపుచున్‌” (కళా. 7-268) 


మూధిపతి:. రాజు యొక్క ముఖ్యకభ్ర వ్యం న్యాయ పరిపాలన, ఇందులో 


'కు అత్యున్నత అధికారాలు వుండేవి, న్యాయాన్ని నిర్హయి౭వడానికి, శిక్ష 
మలు చేయడానికి రాజుకు సంపూర్ణ అధికారం వుంది. రాజ్యంలో ముఖ్య 
మాధివతి రాజు, ఇతర పాలనా వ్యావహారాలవల్ల అన్ని విధాల నేరాలను 
రించడానికి రాజుకు సాధ్యపడదు, కాబట్టి రాజు న్యాయ వివారణకు పత్యేక 
కారులను నియమింవాలి, 


వేదశాస్త్ర పారంగతులు, ఆత్మ నిగహం వున్నవాళ్లు, ఉన్నత వంశ సం 
ఎలు, నిష్పక్షపాతులు, తొందరపాటులెని వాళ్లు, శాంత వరులు పునర్హన్మ పె 
రాన్ని వున్నవాల్లు, మత పరమైన అలోచనలు కలిగిన వాట్లు, చుక కైన వొల్లు, 
మూ జనం లేకుండా కో పపడని వాళ్ల. అయిన బ్రాహ్మణులను వ. 
గా నియమించాలి ఒకవెళ అలాంటివాళ్లు ౬ భించకపోతే ధర్మ శాసాల్ని 
క్ష[తియులను, లేక వైళ్యలను నియమించాలి. సూదులను 


కౌటిల్యుడు న్యాయవిచారణకు ఆధిపతులుగా ధర్మ ష్టులను సురొ;, న్నాడు, 
కు మంత్రికి వుండే ఆర్హతలుండాలని అంటాడు. 20 "ధర్మ స్టులం టే ఈనాటి 
యాధిపతులతో సమానం. ధర్మశాస్ర, [గం థాలలో జ పీరు కనబడదు. 
క్రి (పతిగా [పాడ్వికుజ, అనేపేరు (ప్రబారంలో వుండేవి. పతి న్యాయస్థానం 
ను ముగ్గురు ధర్మ స్తులు కలసి న్యాయాన్ని నిర్ణయించే వౌ, వీల్లు తీర్పుపై 
తిమ విహరణ చేయడానికి రాజుకే అధికారాలు వుండేవి. శుక్రుని తిని అనుస 
వి ముగ్గురు, ఐదుగురు లేక ఏడుగురు న్యాయాధిపతులు. డాలి 


య నభణఖు;- సాధారణంగా రాజ సభలలోనే న్యాయవిచారణ జరిగేది, 
రాత్యుల పదవికి అర్హులైన ముగ్గురు ధర్మస్టులు జనపద సందులలోను సంగ; 
3 'ములబోను దోతిముఖములలోను సానీయములలోను ల 
బంధికఠచిన వివాదములను విచారణ చేయవలెను,“ అని కౌటిల్యుడు "ప్రే 
| న్నాడు, దీన్నిబట్టి రాజధానిలో! పధాన స్టలాఆలొ ముఖ్య పట్టణాలలో, (గామౌ 
న్యాయ వివారణ భవం తద్‌ తెలుసోంది, గామాలలో ఈ విబారణ 


లను పఠబాయితీలని పిలివేవాలు. 
ప్‌. 


156 


“పుర గ్రామము (రాజ గొమము) వో నేర్పాటు చేయబడిన ను ss 
జత సద యందురు ఇతర (గామములందు9డు సభలను అవుతిష్టత సభలం 
డోరు. ఈ రెండును మరల ముదితములు, శాసికమలు అవి మొత్తం నాలుగు 
విధములుగ చెప్పబడినవి, మ ధింతము అనగా న్యాయాధికారి ((పాడ్వివాకుడు] 
మొదలగు అధికారి అధ్యమ్షడుగా గలవి. శాసిత సభయినగా రాజే ఆధ్యక్షుగా 
(మూ తీర్పు చెప్పు సభ ........ రొజూ న్యాయము దప్పి విపరీత సరయు 
చేయునపుడు సభ్యుడు న్యాయమును తెలియజెప్పి రాజును .మందలించవలేనని చెప్ప 
ఒడెను. ఆటు చేయనిచో సభ్యునిదే పాపమగును. రాజు వినకపోయినను సభ్యుడు 
నార్రయముమ చెప్పి తీరవలయు నని ధర్మము శాసించు చున్నది. “ 


న్యాయస్థానం :- 
బృహస్పతి న్యాయస్తానాన్ని దాని వివిధ అంగాలను ఇలా (వపతిపాదింవాడు, 


1 రాజు; రాజాధిష్టత న్యాయస్థానము శాసిత న్యాయస్థానము. 
(పాడివౌక్‌:-- అతనివే అధ్యక్షత వహింపబడిన న్యాయస్థానము, ముదిత 
న్యాయస్థానము. 
ఏ సభ్యులు:- వీరు రాజులచే నియుక్తులు న్యాయపాలనలో పాడ్వివార్‌ వ్‌ 
సహాయము గైకొనును. 
4 నభానదులు;_ వీరు ఆయా వివాదముల పరిష్కారముళలో సహాయవడుటకు 
ఆహుతులు: అని యుక్తులు అని కూడ వీరిని వ్యవహరింతురు. 


5 గణకుడు:. ఇతడు అవసరమగు లెక్కలు నేయుట ధనమును లెక్కబెట్లుట 
మొదలగు పనులను జూచును, ట్ట 


6 లేఖకుడు: ఇతడు కక్షిదారుఅను, సాక్షుఅను న్యాయనానమున హాజరు 
కావలెనను తాభిదులను వారికి అంద జేయును, ”2 
పంచాయితి సభలు;- పంచతంత్రం, వైజయంతీ విలాసం మొదలైన కావ్యాలు 
పంచాయితి విధానొన్ని గురించి వివరించాయి. 
ధర్య బుద్దిని మోసగించిన దుష్టబుద్దిని రాజపుళుషులు, 


చెల్లు సెల్లముల కీక్షింప నిచ్చిన సొమ్ము 
మగుడ నీలేవి కోమటిగులామ ! 


157 


చేనేత విశ్వసించిన వారి వెచ్చన 
వ్చముల గీడ్చరచు వై జాతి తొండ! 
=... బెడగరపు డొక్కు! మోరోరి 
సెట్టికుక్క ........ ” అని తిట్టిసొమ్ము ఆతనికి 


స్పంచి దుష్టబుద్ధికి కొరతవేశారుు (బై. వేం.పం,తం. 1-700 నుంచి 764) 


తలార్లు అపరాధుల్ని పట్టేవాళ్లు, గామాలలో రాతిపూట కోలదివిటీలతో 
పలా కాసేవాళ్లు. త ప్పెటవేసిన తరువాత ప్రజలు సంచరించరాదు, అనుమానం 
న్న వాళ్లను రాతి అంతా తమ ఠానాలో బండకొయ్య తగిలించి కూర్చోబెట్టి 
లవారిన తరువాత వాడు "అచ్బో, ముచ్చో” ధృవీకరించుకొవి అపరాధి కాకంటె 
విలేవాళ్లు, (వక. 8-204) 


ధర్మర క్షణతో కన్నకొడుకు మోద కూడా వాత్సల్యంలేకుండా శిక్ష విధించ 
డేది. సారరిగధ మనిపై చి్యితాంగి చేసిన ఆరోపణను పురస్కరించుకొని రాజ 
)హాందండు అడీగిన సలహాకు నయార్జితుడనే మంతి పినత లిని చెవికిన పాపా 
డి కరినంగా శిక్షించాలని అంటాడు, ౯ మతిమంతుడు సారంగధరుడు అలాంటి 
నిచేసి వుండడసి చెప్పాడు. కామాతుఈలైన వాళ్లు దెనికైనా తెగిస్తారని నయార్జి 
ఎడు వాదించాడు. సారంగధలుని శిక్షి స్తే దశరథునిలాగా పశ్చాత్తాపం బెందాల్సి 
ంటుందని మతిమంతుడు మందలించాడు వీళ్ల వాదనల్ని విని నీతిజ్ఞాని నను 
రించి, ఓిలాఇం); సారంగధతు వాదనల్నివిని సారంగధరుడు దోషి అని అందరూ 
రయించారు. తగిన శిక్షను సూచించమని ధర్మశాస్త్రవేత్త అను రాజు కోరాడు, 


అ gs “a అట్టి దురాత్ము 
గొనిపోయి సత్తుకము ఘోరాట వందు 
గనెలుగా జేతులు గాళ్ళు గోయింప 


న 


జస నని దర్మ శాస్త్రములు శోధింది 
పలికి నృప్పుడు నప్పని సేయుదనుదు 
దలవరులకు జెప్పి తగువారి బంవి” (నవ,చరి. పుట -_ర5) 


లా కుమారుడని కూడా చూడకుండా రాజు శిక్షను అమలు వేయడం విస్మయాన్ని, 
(గుర్పాటును కలిగిస్తాయి. 

రుజ్జదత్తుడనే మంతి, కుమారుడు సుకుమారుడనేవాడు ధూర్తుడై తిరిగే విషయాన్ని 
జలు "రాజుకు విన్నవించారు. రాజు అతన్ని మంతి; ద్యారా సభకు పిలిపింట 
నా గ్గండంతో దండించి, పురబహిష్కరణ చేశాడు. (శివ. మహా. 815 నుంచి రీ) 


158 


"ధర్మాధర్యాలూ, _ దోషాదోషాలు నిర్ణయించడానికై ఆగ్నా్యాది పరీక్షలు 
పెట్టడం ఆచారంగా వుండేది. కౌటిల్యుని కాలానికివి బేవు, మనువు, యాజ్ఞవ 
ల్క్యస్మృతుల వాటికి [పారంభమయి, బృహస్పతి కాలం వాటికి తొమ్మిది తరహాల్త 
పరీక్షలు అమలులోకి వచ్చేయి ఈ పరీక్షలను “దివ్య” లంటారు. 


1 తులాదివ్య: నేరస్తుడిని ముందు తూచాక న్యాయాధికారి కొన్ని మఠిత్యొలు 
చదువుతాడు. తరువాత మళ్లీ తూసొడు. రెండోమారు ఎక్కువ తూకం 
వుంటి అతడు దోషి. 

4 అగ్నిదివ్య:... దోషిని రావికర నిప్పుల మిద నడవ మంటారు, అతని కాళ్లు 
కాలకుంటే నిర్దోషి. 

త జల దివ్య._ ఒక సైనికుడు (ప్రయోగించిన బాణాలను వెతికి తెచ్చే వ్యవధి 
వరకు నీళ్ళలో మునిగి వుండగలిగితే నిర్దోషి. 


4 విష దివ్య: తాచుపాము వున్న కుండలోంచి కాటు పడకుండా వుంగరం 
తియ్యగలిగితే, నిరోషి, 


ల కోళ దివ్య;- దేవతా విగహాలను కడిగిన నీరు తాగి 14 రోజులు (బతికితే 
నిర్దోషి. 

6 తండుల దివ్య: మంతించిన బియ్యం నమిలి రావి ఆకు మాద ఉమ్మె యాలి. 
ఈ బియ్యానికి తడిలేక పోయినా, రకం కనిపించినా అతడు దోషి, 


7 తప్త మస్క దివ్య: మరుగుతున్న నూనెలోంచి నాణెం తీయాలి. వెయ్యి 
కాలకపోతే నిర్దోషి. 


8 ఫల దివ్య:... కాలుతున్న బల్లిపు అకును చేతబట్టుకొని కొన్ని అడుగుల 
వెయ్యాలి. తర్వాత ఆ చేతిలో ధాన్యం నలపాఠి. చేత్రుణు కందక 
పోతే నిర్దోషి, 


9 ధర్మాధర్మ దివ్య;- వెండితో చేసిన ధర్మమూర్తి నీ, సీనంతో చేసిన అధర్మ 
మూర్తినీ జాడీలో వేసారు. అతడు తీసే విగహోన్ని బటి దోషాదోష 
ములను నిర్ణయం చ్రేస్తారు.”24 న్డ్‌ 


రాజు ధరాన్మికి రక్షకుడై కాని సృష్టి కర్త కాదు. 


A basic tent of Hindu political and legal thought was the 


belief that the king should regard himself not as the creator 
of the law, but only as its guardian-'25 


159 


దొంగల సాధనాల్ని. దొంగతనం -బేసే విధానాన్ని వరమ యోగి విలాసం 
పుట. 4రి5్‌, 526), సింహాసన ద్వా(తింశిక (10-118) హరిశ్చందోపాఖ్యానం 
'పుట 481) ఆముక్తమాల్యద (7-7 నుంది నీ6) పేర్కొన్నాయి. 


వీకటి పడగానే పృజలు తమతమ పనులను వదలి ఇళ్లు చేరేవారు, తలా 

ఏలు జాగుత్త గా నగరాన్ని కావలి కాసేవాళ్ల. ఆయినా దొంగలు శబ్బ్దంకాకులడా 

ఏ6బోరిస్తూ సందుల్లో ఇల్ల ఈ కన్నాలు వేసి దొంగతనం వే సవాళ్ళు. పట్టుబడిన 

ఏీళ్లను 'కలారులు బంధించి రాజు దగ్గరికి తెచ్చేవాళ్లు, రాజు కోపించి కాల్సేయి 
గోయించి వెళ్ల గొబ్టేవాడు* (సిం,ద్వా, 0. 129) 


దొంగలు నేరాల్ని అంగీకరించక పోతే 


“ఇడుమ కట్టున వేడి యెండలో మిగుల 

జడియ వీపుల మోద వాపరాలెత్తి 

పొగడ దండలు వైవి పోనీక యెడుట 

బెగడ డిట్టుచు నడ్డ" పెట్టి........ ” (పరమ, పుట _824) 


తలాలులు బాధించే వాళు, దోషుజ కాళ్లు చేతులు నరకడం, వాళ్ళను గాను 
లలో వుంవి బొధించడ౦, నిప్పుతో కాల్చడం మొదలైన శిక్షలు అమలులో 
్సండేవి 


ధన లోభంతో రాజకుమారుని చంపిన (బాహ్మణుని శిక్షించాలని, 


ఇణ 4 € ఇ 


తొలిపింవదగునని పలుకువారు 
గాళ్ళును కేతులు గనియులుగా బట్టి 
విడదిమింపదగునని సదరువారు 
తా. న గ్గుగా గలుగాను గల బెట్టి 
తివ్వట తగునని తెలుపు వారు 
మేన వెంటులు బుట్టి పె పెనగ్గి తగిలింది 
మిడికింప దీగునని నొడుపు వారు....” (సిం,చ్వా- 8-60) 


(3 నారాయణా యని వీని బట్టి తి 


హుశా హంతకులకు అనాడు ఇలాంటి శిక్షలు వుండేవేమో ! 


భిదారానికి శిక్షగా కొట్టి హింసించే వాళ్ళు (వాంరా 2179) 


160 


"ముక్కు సోణంబు దాకను చెక్కు టొకటి 

బోసి నోరుగ బండ్లూడ బొడుచుటొకటి 

గూ బలంటగ జెదోయి గోయి టొకటి 

లంజె తల్లి యొనర్చు కల్లలకు శిక్ష” (క.డొ అ 


ఇవి వేశ్యమాతకు విధించే వివిధ విధాలైన శిక్షలు, 


యంగా [వవరి ౦చే వాళ్లకు ఇంకా ఎలాంటి శిక్షలు విధించేవాగో 
వాని గా వ 


grrr కొందటీ యన్యాయ శీలుని 
బటి కొలక్కింవ బాడియం(డు 
కొందలీతని సందు నందులు చక్కుగా 
బాడిద నజికింప బొడియం్మడు 
కొఠదటీతని కండలందందదిగ జెక్కి 
భక్షింపుమని పెట్ట' బాడియం(డు 
కొందటీతని దల|కిందుగా గటించి 
పై చర్మమొలిపింప బొడియం,డు 
కొందజీతని బచ్చి గుడియల మోదింప 
వొాడియండుక.... ౨ ౨” (భోజ 5 _ 316) 


గి 


న మ ల నమ్మేవాళ్ళు కాబట్టి అపరాధులైన బ్రావ్మాణులకు దేళ 
మబాష్క్యారణ అక కుక్కచ్చు ఒత్తి ంబిడం శిక్షగా వుఒడేని 


“చంపిన వాని సరిగా 

జంపుట తగు వ్మిపుడెన జంపక పతిత 

త్పంపద గొని తలగొరగి ప 

౧౦ఎడి కుక్కమ్చు (వాసి దదడింపదగున్‌” (విజ్హా, 2.04) 
(ie 


ఈ దను ఇలా ఆమలు వేసేవాళ్ళు. 


య. కుక్కడుగు తప్పక ఫాలమునందు వాసి ముం 
య. న్‌ బుచ్చుకొని గాడిద నెక్కగ జేసి [గామమున్‌ 
మ. a స స. విపుని జంపుట క్షదజంతులన్‌ 
౦ తప్పు గలవో దగ చొంవ మెక (1 
పుట ధర్మ యెమ్మెయిన్‌ 
(విజ్జా. 5-42) 


“61 
సయవంబకుడైన పురోహితు'ప తన శిమ్యలతో 


ఆ... ...మదినీ నాథు 
డిట్టి నాదడరకతృ మెరిగిన వెడల 
గొట్టింబు మె నెల్ల కుక్క చ్చు లల అని రోదిసాడు 


(నవ.చ,వుట 199) 
దొంగల్ని కొరత వెసే వాళ్లు (మా,పు. 2.167) 


అన్యాయపు వారపారస్తలను కఠినంగా శిక్షించే వాళ్లు (కే బా.చ తిఎశీ01) 
పన్నులు చెల్లించని వాళ్ళని 


“పడతాళ్ళ చేద దీర్పరుల మన్నీల తడయక 
పిలిపించి తద్వాళ్న చెప్పి........ = = శిక్ష 
నిర్హయంచేసే వాళ్ళు (పరమః పుట, 457) 


నా 0కాన్ని వసూలు వేయడానికి సుంకధులను నీయమింవేవాచ్ళ. వీళ్ళు దయా 
దాక్షీక్యాలు బేన్సి కూంరులు, 
జూదము కంటె వాదమును సుంకరి కంటెను పావ కర్మమున్‌....” 
(నీము. 151y లేదట ! 


పన్ను కట్టలేక మహాకవి . శ్రీనాథుడు కూడా శిక్షలు అనుభవించాడు, ఆశి 
రల గురించి తానే కంరోకి, గ చెప్పుకున్నాడు. 


దేశ ద్కోహులను వధ్యశిల మోద వుంచి శిరః ఖండనం చేసేవాళ్ళు. వధ్య శిలను 
ఎక్కించడానికి ముందు దోషిని ఎరటీ వస్వాల్ని తొడిగే వాళ్ళ....” వధ్య చిహ్న 

మైన కుక్సాంనక” మని (సిం.ద్వార్‌- 211 )చెప్పడం వల్ల ఈ విషయం తెలుస్తోంది 
వధ్య స్థలానికి తీసుకు పోబడే దోషిని అలంకరించే వాళ్ళ, అ అలంకరణ ఇలా 
వుండేది. 

నడురేయి యగుటయు నగర రజ్ఞు కులు 

తడయక సారతిగధరుని బంధముల 

సడలించి వీడిన జడ జక్కచల్లి 

మొగలి జేకుల మోద మురువ్తగా జెరివి 


162 


మృగ నాభి తిలకంబు మెచ్చుగా దీర్చి 

పలుచోగా గుంకమ వంకంబునలది 

చెలువారు నెజి పట్టు వీరగట్టించీ 

హొఆ పొంద భూషణంబులు ha 

కలువ పువ్వుల దండ గళమున వేసి,...”” (నవ.చ,పుట -93) 


పటు ఖడ్గఖేటక పాణులై నగర రక్షకలు దోషిని వధ్యస్థలానికి తీసుకుపోయేవాకు, 
అప్పులు తీసుకోవడానికి పడేపాట్లూ, వాటిని ఎగవేయడావికి చేసే ప్రయత్నాలూ 
వాలా నీచంగా వుండేవి. 


“దనికుల ఇండ్లకు పోయి, పియవవనాలు పలికి, వాళ్ళకు సేవచేసి, నమ్మ 
కాన్ని పుట్టించి, మనసులు కరగించి, మాయ సొమ్ములు, లక్క పొదుపులు మాయ 
బంగారు, బంగారు సీరెక్కించిన ఇత్తడి, a సొమ్మూలు, మా యమణులు, 
గుప్తంగా రాతిపూట తీసుకొని వోయి, వాటిని దాచమని లక్క మదలు 
వేయించి, లండు బోతుల వూటగా పెట్టి, అప్పులు తీసుకొని, ఎగగొట్టి పట్టుబడి, 
రచ్చకీడ్వబడి, వారువేసే శిక్షలన్ని అనుభవించి, రాళ్ళుమోసి, దెబ్బలుతిసీ అయి 
నను మందిని ముంబాలి” (హరివృం[ద. ఉ.భా, పుట 151-102) 


ఇలాంటి నేరాల్ని అదుపుతో పెట్టడానికి రాజు నేరస్తులను కఠినంగా శిక్షిం 
చేవాడు, చేసిన నేరాల్నిబట్టి ?క లుండేవి. శారీరకమైన క హింసలున్నా దోషుల్ని 
మానసికంగా మార్చడానికి కూడా పయత్నాలు జరిగేవి. పజల పాఇణాల్ని, 
సంవదల్ని రక్షి౦చడం రాజు కర్తవ్యం, అందువల్ల రాజు నిరంతరం జాగతృ తో 
రాజ్యాన్ని పాలింబాలి, 


మంతాాంగం - రక్షణ:- 





మంతాంగం అంటే ఆలోచన, ఆన్ని కార్యాలు ఆలోచన పూర్వకఅగా 

చేయాలు, ఈ ఆలోచన ఆతి గోప్యంగా వుండాలి, రాజు రాజ్యపాలనకు సం 
బంధించి మం[తులతోను, ఇతర అధికారులతోను సం్యపదించవలసి వుంటుంది. 
వాళ్ళతో కలసి విడిపిడిగాను, ఉమ్మడిగానూ ఆలోవించాలి. ఈ ఆలోవన బహి 
ర్గమైతే రాజ్యానికి రాజుకు అధికారులకు ఇబ్బందులు ఎదురవుతాయి, పైగా చేపట్టిన 
కార్యం నెరవేరడు, మం|తాన్ని గురించి దూబగుంట నారాయణ కవి ఇలా నిర్ణ 
వీంవాడు, 

"దృష్టముగ గార్యమంతయు దెలియు కొలకు 

నెసగు ప్రవర్త నం బెబిగు కొణకు 


163 


దుదిననర్ధ కార్యంబుఅ [దోచు కక 
దగిన దెయ్యది యదియ మం్యతంబు సుమ్ము” (పం తం, 1.215) 


ఈ మంత్రం ఏకాంత [పదేశంలోనే జరగాలి బయటివాట్లు. ఆ మాటల్ని 
నడానికి ఏ మాతం వీలుండకూడదు. “....పక్షులు సహితము దూడ శక్యము 
నట్టిదె ఉండవలెను” అని కౌటిల్యుడు అంటాడు £6 


“రాజిత మంతం వీజము ధరావలయెశ్వురు రాజ్యలక్షికిన్‌ 
వీజముగాన మంతఠతమవనీవతీ రక్షయొనర్చు టొవ్వునా 
యోజ ఘటింపడేని నతడొక్కట నాశనము బొందు నట్టివి 
(భాజిత మంత రక్షదగు రాజన పాయ సుఖంబు గై కొనున్‌” , 
(స.నీ స, 8- 688) 
:0[త రక్షణ చేయడం రాజుకు తప్పనిసరి. 


“మంతంబును రక్షీంపుదె 

తంతాచరణ£బు లందు దత్పరమతివై 

మం[తము పరతంత్రి మన 

న్సంతా సకర వుభావ సంవన్నులతో” (విక.చరి. 4-9 


రాజులకు మం[త6 ఆనేది విజయ హేతువు. దాన్ని పరులకు తెలియకండ 

పంగా వుంవాలి.ఎలాలటి స్టితిలోకూడ మం|తాన్ని బహిర్గతంజేయరాదు. రాజు 

న స్నేహితునికి మం|త్రాన్ని చెబితే అతనామంతాన్ని తన ఇంకొక స్నేహితునితో 
సుతాడుు 


హితుడని యొకనికి జెప్పిన 
నతడును దనకూర్చా సఖునికది దెలుపు నర 
క్ష్‌తమై నృప మంతం వీ 
గతి "బలువురు వినుట విఘాతత నొందున్‌” 
(బై.వేం,పం,తం. 8.80) 


త్ర అధికారులను మం[తాలోబనలో చేర్చితే వారి వల్ల కూడ మం|తం బహిర్గత 
వుతుంది, 

“శానవంబుగ దొరజేయు వాని మం 

మునకు వేగమెలో జేయ జనదు వాడు 

కొత మన్నని రహిననుగులకు జెప్ప 

నయిన నది చెడు, మణివాడు నడగు గాని” (అమ్ము 4-160) 


164 


'మంది ఎక్కువె తే మళ్లిగ పలచన అనే సామెత ఈ విషయంలో భంగ్యంతర౭గొ 
వర్తిన్తుంది. i 


“అపు లెజింగిన నాప్తుల 

యాప్రు లెలుంగుదుదు తత్తదాప్త శంవణ 

పాప మగుభుండు గావున 

నాప్త పరంపరల మంతమ వియున్‌ బతికిన్‌” (బద్ది.రాజ-4 నీ) 


“దూత, అమాత్యుడు, రాజు -_ వీది ఇంగితము మూల ఒ. గను అకొారము 
మూలముగను మం[త భేదము సంభవించును. ఇంగిత మనగా మామూలు దానికంటె 
భిన్వ్నుమగు పవర న. ఆకారమనగా ముఖవైఖరి, కౌర్యమ. పూర్తియగు వరకు 
రహస్యమును రక్షించపలెను.'27” ఆని అంటాడు కౌటిల్యుడు. 


మం(తం వెలడికాకుండా రాజు రక్షించుకోవాల్సి వుంటుంది, 


“అతి 'సృష్తమయ్యు మం(తము 
హితనికర [తము చేత నివురంఎడుని 
క్కత మెటణిగి పొంత జన సం 


గతి రాజు రహన్య మొసగి కావగవలయున్‌ ” 


(బె.వేం,పం తం. వై. $ 1) 
దశడయ్యాత గురించి మాట్లాడడానికి సత్వదాత్మునితో కలిసి వెళ్ళీన కళా 
పూర్ణోదయుడు అక్కడికి ఎవ్వరినీ రానీయకుండా ద్వార గ క్షృకులను నియమింబ 
జ్యాగత్త పడ్డాడు, 
“లోనికి నపుడేవ్వారిని 
రానీకుండంగ ద్వారరక్షల నిది, ధా 
(తీనాథుడేగే మంత వి 
ధానోవిత భవనమున కతండును దానున్‌.” ,కళా.?_241) 
రాముడు వానర సేనతో లంకకు వచ్చిన విషయాన్ని బారుల వల్ల తెలుసు 
కున్న రావణుడు అతన్ని జయించడానికి మంతాలోచన బెళాడు. 
(భాస్క యుద్ద కరి నుంచి 154) 
“అభిల సమ్మతి గావించు నదియు బహు వి 
వారముఖ దోప నందొక్క సరణి నడపు 
నదియు నొగాదు నాజేయు శదియు నివ్వి 
ధంబులుత్త మ మధ్యమాధవములం[డు” భాస్క యుద్ద ఎర్‌) 


105 


“కాన మంతు లొక్క కార్యమందటు గూడి 
నిశ్చృయింపుడం౦బు నిధిగ డాక 

మున్నరిపుల గెలివి మూడు తోకంబుల 

కళ్ళకు పుట్ట జేయ వలయు ననిన” (ఛాస్క.యుద్ద-ర్‌ 2) 


రావణుడు కొలువులో మం|తాలోవన చేయడం జరిగింది, 


శకమహీ వతి దివ్యాస్వాల్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక దినుపోయిన 
వార్కునకి, నివారణోపొయాన్ని భట్టి ఇలా సూవింవాఢు. 


"చరణాబ్దంబులు యోగపొాదుకలతో 'సంధించి యాకాశ నం 
చరణారంభ విజృంభ మాణరణ దీక్షాదక్షతన్మింవి, వొ 
విరి (బహ్మస్త్రము నిన్నరేశ్వరువి పయున్‌ వేగం (బయోగింపుసు 
స్టీరలీలన్‌ సమకూడు నీకు జయలక్ష్మీ నిత కసాంగత్యముల్‌ ” 
(విక్ర.చరి. 4.129) 


“అత్యవనర నిషయములో నతడు (రాజు) మంత్రులను, మంతి వరిషత్‌ ను 
వేశపరది వారితో ఆలోచించవలెను. వారిలో అధిక సంఖ్యాకులు చెప్పిన 
నిగాని, కార్యసిద్ధికి తోడ్పడు దానినిగాని ఆతడు చేయవలెను. దానిని చేయు 
[ప్పుడు ఆతని రహస్యము శతువులకు తెలియకూడదు,కాని శత్రువుల లోప 
) నతడు తెలుసుకొనవలెను, తన పరిపాలవారంగముఅను తాబేలు వలె బట్టబ 
ఏ కానీయక గుప ముగ నుంచుకొనవలెను”= ఆని కౌటిల్యుడు అంటాడు. 


రాజు రాజ్యాన్ని పాలించడానికి సమయా సమయాల్ని బట్టి నడుచుకోవాలి. 
స్క సూటిగా పోవాలనుకఈకంటే తాను ఇబ్బందుల పాలవడమే కాకుండా పృజల్ని 
౦దులకు గురిచేస్తాడు, 


"సత్యంబు దప్పక జరుపు నొక్కక చోట 
నన్మతంబు లొక' చోట నడర జేయు 
నరసంపు (బియములు సలుపు నొక్కక చోట 
బరుషంబులొక చోట బల్కు జేయు 
బరమ కారుణ్య స్వభావ యౌనాక చోట 
నొకచోట హింసకు నుత్సహించు 
నర్హారనాతి సమర్ధ యౌనొక చోట 
స్ట నర దానాఢ్య యోనొక్కవోట 


166 


నిత్యవ్యయంబులు వెజపు నొక్కక చోట 
నొడగూర్చుహు ధన మొక్క చోట 


సమర నృవనీతి పెక్కు. రూపములు గలిగి 
చతుర వారాంగనయు బోలె జగతి మెజియ 
అతు. ee (రక Deo 


ఇదీ అనాటి రాజులు రొజ్యపాలనలో పాటించిన మెజకవలు. రాజుల పరి 
పాలన గురించి ఇంకా ఇలా వుంది. 


వద్మాకరుని వరిపాలన నిగహాను[గహాలతో నిండి, సంధి విగహయానాసన 
ద్యెధీభావ సమాశయ సమ్మిళితమై, శతు దురభిపాయాలకు తావులేక లోకంలో 
సంళ్లోకించబడ్డ కిరి తో, రసికతకు మూలమైన అభిపాయాలతా హెచ్చుగాగల 
ఆయుధాల 'నేర్పుతో యుద్ధంలో వీరవఠులు మెచ్చే విధంగా వుందని (చారు. 
క్‌ 79) పేర్కొనబడింది, ఇలా రాజు పరకాల రక్షిస్తూ, అధికారులు 
అనధికాదులతో చక్కని సంబంధాలు కలిగి వుండి బాకల క 2 విప టి విషయాల్ని 
అప్పటికి [గహిస్తూ, పృజల మాన (పాణాల్ని, ఆస్తుల్ని రక్ష స స్తూ (పజానుర నటి 
రాజ్యాన్ని పాఠించాఠి ఆప్పుడే అది ఆదర్శవంతమైన పొలని ఆని అనిపించు 
కుంటు9ది. 

(పజల్ని రక్షించడానికి తన రాజ్యాన్ని వికౌలత౧* కోయడానికి. రాజు 
యుద్ధాలు, చేయాల్సి వస్తు 0ది. ఈ యుద్ద సంబంధిత విషయాల్ని, విదేశ వ్యవ 
హారాల్ని గురించి తెలుసుకోవడం అవసరం. 


అథసూచికలు 


క వచన. = ౪. 


1 భక్కనీతి పుట 5 

ని కవితయ భారతం_రాజనీతి పుట 149 
8 ఖు లం పట 154 
4 కౌటిల్యుని + అర్థశాస్త్రము గ్రుట 22 
న్‌ చకనీతి పుట 69 
6 కౌటిల్యుని అర్థశాస్ర్రము పుట 26 
7 క్‌ పెదే. వి పుట 26 
తీ చక్రనీతి పుట 99 
9 సమ్మగ అంధ సాహిత్యం [10వ భాగం) పుట 7 


10 హిందూపాలిటి పుట 1౫ 


11 
1 
18 
14 
35 
16 
a 
18 
15 
20 
2 


ల 


సగ 


సశ 


29 


లా 
తు 


2 
28 


167 


బుగ్వేదము 9_92_6, (బుగ్వేద ఆర్యులు) పుట 140 మంది 
హిందూపాలిటి పుట 17 
పబ్లిక్‌ అడ్మి ని స్రేషన్‌ ఇన్‌ ఏనిషియంట్‌ ఇండియా పుట 173 
కొటిల్యుని అర్హకాస్త స్ర్రము పుట రీ6 నుంచి 99 
విజ్ఞాన కం cis సంపుటి పుట ల 
కౌకల్యుని అర్జశౌ స్త్ర పుట 21 
కింగ్‌షిప్‌ అండ్‌ a ఇన్‌ ఎర్లి ఇండియా పుట 10 
. వ co - 11వ సంపుటి. పుట లికి, 39 
కనీత్రి పుట 1584 
కొటి గని అర్థశాస్త్రము పుట 2068 
స పదే” వుట 208 
బారతి జనవరి 1974. పుట 46 
పృతిష్టీతా (పకిష్టితా సుమ్ముణితా కాసితా నభా | 
బభతుర్మిదా సభా (హోకా సభ్యా శ్చైవ త ధావిధథాః॥ 
(పతిష్టికా పురే గామెే నానాగొమే పుతిప్టితా। 
ముదితాభ్య క్ష సంయుకా రాజయుక్తాచ శాసిత్రా॥ 
అధ ర్యాజ్ఞాం యధారాజా నియుంజీత వివాడినామ్‌ | 
విజ్ఞాస్య నృవలిం సభ స్తదాకాగ్యం నివర్తయేత్‌ ౪ . 
నా 'యుమార్గా టా తన్లు జ్జాః నౌ వా. మహావతేః | 
రహష్యం తుువియం వెత న సఖక్టిం : ద్ర ల్సిషీ భవతే ॥ 
(రాజనీతి రత్నాక కరము--సభ్య నిరూవణయుి -ర) 
విజ్ఞాన సర్వస్వం -11వ సంపుటి పుట 41 
అంధుల చరిత సంస్కృతి -11 పుట 126, 127 
కింగ్‌షిప్‌ అండ్‌ వ్యా నిల్ల ఇన్‌ ఎర్లి ఇండియా పుట సతక్వీ 
కౌటిల్యుని అర్ధకా స్ర్రము పుట 39 
అ పడే" పుట 39 


, పదే, పుడు కి 





168. 
5, రణతంతుం విదేశాంగ నీతి 


హోరాటర అనేది మానవ జీవితంలో ఏదో ఒక రూవంలో కొనసాగుతూనే 
వుంటుంది. ఆత్మరక్షణకు ఆహార సేకరణకు ఆదిమానవులు పోరాటాన్ని సాగి'సే 
స్వార్థతత్వంతో, కీర్తి కాంక్షతో, తరువాత మానవులు పోరాడుతూ వున్నారు మధ్య 
యుగాల రాజరిక వ్యవస్థలో యుద్దం అనేవి సామాన్య విషయం, 


"శతు శోణితమున శ్యాతవకామినీ 
వారనయన బావ సలిలములను 
నవనిదడపడేని యారాజులావును 
జీవనంబు వేటి చెప్పనేల” (స,నీ'స, 38-778) 


శత్రువుల రక్తంతోనూ వాళ్ళ భార్యల కన్నీళ్ళ తోనూ నేల తడియని నాడు 
రాజుకు గొప్పేముంది? పృతిమేముంది? ఆని మభ్యయుగంలో రాజులు అనుకు 
న్నార కాబట్ట యుద్దాలు విరివిగా సొగొౌయి, 


భారతీయ సం|గామ చరితను వివేవిస్టే బుగ్వేదంలో (వసకమైన దాశ రాజ్ఞ 
యుద్దం మొదటి గొప్ప యుద్ధంగా చెప్పవచ్చు. 


యుద్దకారణాలు _ ప్రావీన కాలంలో రాజులు ఆత్మరక్షణ, రాజ్యవిప్తరణ, 


సార్యభౌ మాధిపత్యం, శిష్టరక్షణ, కీర్తి, మతం, స్రీ కారణాలుగా యుదాలు సాగిం 
చినట్లు తెలుస్తోంది, 

రామరావణ సం|గామం స్తీ (సీత) కోనం జరిగింది. అరునుడు స్రీ 
(సుభధ) కోనఆ యాదవుల్ని ఎదురించడానికి ఇలా వుంది. స్ట 


“ళూరకులంబు సర్వమొక జోకయి వచ్చి మెదిర్నెనేని నే 
నీరమణీ శిరోమణి |గహింపక పోనని గట్టిగా నహం 
కారము మోట గంకణము గట్టుక యుండెడు నివ్వుడర్తునుం 
డెర రణంబు పెండ్లి కోడుకంచు నులిందిరి వీరపుం గవుల్‌” 
(విజ వి. 3-155) 
ఆలాగే జైత్స్కయోలళ్ళ పేరుతో చిన్నచిన్న రాజ్యాలను కబళించడంల, సిరి 
సంపదులు దోచుకోవడం చేశారు. యాగ నిర్వహణ అనే మిషతో సార్వభౌమా 
ధిపత్యాన్ని పొందడానికి పయత్నింవారు. ఆత్మరక్షణ కోసం శ|తువులను జయిం 
చడ౦ పాపం కాదు. 


69 


“ఆత్మరక్ష ణార్థమరుల జయిందిన 
పాప మొందదది వభాకరంబు.... (సనన, 8-600) 


“ధనమును నెన్యము మిక్కిలి 

తనకుం గలయపుడు వలయు దండోద్యోగం 

బొనరింపనట్లు సేనా 

ధనబలునకు గలుగు సకలధా(ీ తలమున్‌” (సనీ,స, 3768) 


దండయా[త వేయడం సమర్థించి బడింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయ 
ష[తియులకు సత్కీరి కలగదు, (ద్వి,భాఠ,శల్య, "= 64) ఈ కీర్తి ని కాం 
చాలమతిది రాజులు యుద్దాలు చేశారు. 


సామాజ్య నిర్యాణం చేయడానికి బలవంతుడైన రాజు తన సేచలతో ఇతర 
పెకి దండెత్తి పోయి, అదేశాల రాజుల్ని యుద్ధ రంగంలో పళాభవించి, 
"కనబ సామంతులుగా వేసుకొని, వాళ్లవల్ల కప్పం పొందడం అతి [పాబిన 
నుంది ఆబారంగా వస్తుం డ్ర్‌ 


ఇలాంటి దిగ్యిజయ యాత్రలు చేయడం రఘు మహారాజు కాలం మంబీ 
భు తెలుస్తోంది, యశస్సును సంపాదించడానికి వీటిని చే సేవాళ్లట ("యశ్‌సె 
షూ ణాం” రఘు, 1.7) 


రాజ్యాల మధ్య సంభవించిన సమన్యల్ని తొలిగించాలంటి యుద్దం అవసర 
నావించారు, 
“కంటికి నిద వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్‌ 
వంటక విందునే? యిళర వైభవముల్‌ పదివేలు మానసం 
బంటునె? వానుష6బు గల యట్టి మనుమ్యన కెట్టి వానికిన్‌ 
కంటకుడైన శాతువు డొకండు తనంత టి వాడు గల్గినన్‌” 
(కాశీ. 1-108) 
శ్రీనాథకవి వింధ్య పర్వతంత్తో అనిపిస్తాడు. ఇలాంటి శత్ఫుత్వాలు కూడా 
హేతువులవుతాయి, 


రాజ్యం యొక్క విదేశీ విధానాలు, యుద్దం చేయడం క్షత్రియ ధర్మం అని 
పంచడం, పావీన కాలంలో యుద్ధాలకు దారితీసింది. 


పారా! నీ స్వధర్మం అనుసరించి అంటే క్ష్మతియ ధర్మం ఆవలంబింబి 
(ఇ 


170 


జంకవదు, ఉత మ క్ష[తియునికి ధర్మయుద్దం కంటే శేయస్కర 


యుదమంటే 
ది లో శ ప వ డు. 
కటి లేదు అని రణవిముఖుడైన అర్హువితో కృష్ణుడు వెప్పా 


షు జో 
మున కార్యం మరొ 
సల 


(భగ, £81) 
ిక్షణ:- పావీన భారతదేశంలో సైన్యాన్ని 'షడంగదళంగా విభ 


సెనిక వ్యవన్ర 
కా ee గా డి 
వందిపటు ఇలుసోంది. ఈ దళాన్ని గురింది కౌటిల్యుడు ఇలా ఏర్కొన్నాడు ౪ 
లో వా 
1) మవౌొలబలం (Heridity troops) 
గ లము ల 5 స స గ్‌ 
ఈ బలం వాశ్వతంగా, వంళపారవర్యంగొ రాజు ను సవింబచె సైన్యం. 
ం క్త ఆజ్‌ Pa 
వి బాల సమర్దవంతమైందిగా కౌటిల్యుడు ఎర్కొన్నాడు, 


“ 
brs ఆల్‌ 


"మన్నీల బలిమి గలదని 

యున్న మహీపాలుకడమి యుండదు రొజ్యా 

భ్యున్నతికి మూల బలమా 

సన్నంబె యుండవలయు సమధికమగుబున్‌ ” (రుక్కా చ. 8-10) 


న భృతక బలం (Macenaries): _ 
తాత్కాలికంగా జీతాలివ్చి కూర్చుకునే సైన్యం, యుద్దం ముగిసిన తహ 
వాత ఈ సైన్యంతో వని వుండదు, 


3) (శ్రేణి బలం (61169) :. ఆయుధ సహితంగా సైన్యంతో వ్యవహారాన్ని 
నవపాలను కుంటి ఈ (శేణీ బలాన్ని ఉపయోగింబాలి. ఒక వృతి ని అనుసరిషూం 
మ వం! వాళ్లవాళ్ల నాయకులతో ఏర్పడిన (పత్యేక సైన్యాన్ని శేణి బలం 
అంటాయి. 


కే సుహృవ్వ్యలం: మితులు పంపిన బలం. 
5) ద్వ్యిషద్బలం ; జయించబడ్ర శ[తువు లేదా సామంతులు వంపన బలం, 


6) అటవీ బలం: పుళిందులు, శబరులు మొదలె న అటవికుల తో కూర్చుబడ 
సైన్యం. (a (౮ 


పె షడంగ దళంలో అన్నిటికన్నా మౌెలబలం (శేషమెంది, అమి।;తబలం. " 
ఆటవీ బలం నీచమెన్సవై వ ఫ్రై ( ౪ 
మనవిగా కౌటిల్యుడు పేర్కొన్నాడు. 


ఇవేకాక చతురంగ బలం సైన్యంలో ఉండేది రథ, గజ, తురగ, 


171 


పదాతిదళ సైన్యాన్ని బతురంగ బలం అంటారు. 


[పావన సైనిక వ్యవస్థ లోపాలు ;- (పావీన స్రేవిక వ్యవస్థలో (పధానమేన లోపం 


కఇమళిక్షణ లేకపోవడం. యుద్దంలో తమ నాయకుడు వధింబోబడ్డా, ఓడించబడ్డా, 
పారిపోయినా మిగతా సెన్యం అంతా చెల్లాచెదురై లొంగిపోయేది.* 


అనుసాస్వడి చేతిలో కృషుడు మూర్చపోతే అతని ఫే న్యం పటాపంచలై ౦ది, 


“హరిపాటు జూచిన సైన్యము పటాపంచలై 
తండి బిడ్డనకన్న తమ్ము డనక.... (జై. భార. $- 113) 


బాలదందదుని ఛాటికి నిలవలేక 


“వగవారు మిము గని పారిపహోవుదురు 

మోకేవి భయమని మెలత నాగమ్మ 

బాగుగా నమ్మించి పంప వచ్చితిమి 

జీవముల్‌ దక్కిన చిన్నల గలసి 

బలుసాకు తినియైన బృతుకంగ గలము” (ప.వీ.చ.పుట -111) 


అని సేనికలు ప్రార్థించారు. ఇలాంటి సేనవల్ల విజయం సిద్ధించదు. 


"వల్మీకముల మోద వసియించు వారు 

గడిలో జొరబడి కదలని వాయు 

వేసు వీకెడి వారు, వెన్నిచ్చు వారు, 

వెండుకల్‌ విపష్పక ఉదలించు వారు” (ప.వీచ పుట _466) 


సేనికులయితే రాజు అపజయాన్ని పొందడంలో అసుమానమేముంది? 


నాచన సోమనాథుని కాలంలో మానాన్ని పొణాఅతో సమానంగా భావించి 
యుద్దం చేసే వీరులే కాకుండా, శ్యతువులకు వెన్నిచ్చి పారే పిరికి బంటులు వుండే 
వాళ్లు, ఈ విషయం బాణానుకుని సైనికులు ఓటమితో పరిగెత్తడలలో గమనించ 
వచ్చు. 

“అనుర సేన చెనకం జాలక మొనలకుం దలంగియు గలంగియు నరదంబు 
లతో దాగియుం దూగియు ద్వొరదంబులతో జిక్కియుం జొక్కియు దెఠువున బోవె 
అిచియుం బఅవియు౦ దరుపులలో దూజియు బాణియు బోటువడి పొరలియుతిగర 


172 


ము వాటువడి తెరలియు మరలియు బహు (పకారంబులం బజవం దొడంగే.. 
“హరి 6.134) ఇలాంటి యుద్దస్ఫూర్తి | కమక్షణ లేని “సైన్యాన్ని వేరట 
ఏకొని రణ[క్రీడకు దిగిన రాజును “విజయలక్ష్మి కరించడ€ కలలో నిమాట,. 


"ఈ చేల చుట్టు డరగిన 
బోనీయడు రాజు, పాజిపో రాదను తీ 
రూ (కువ చ. 28-153) 


దానికి సైన్యం సిద్దపడింది కా విజయా పాశ దడానికి మనస్ఫూరి గా 
ద్దరంగంలోకి దిగలేదని సు. 


వడవాొళ్ల గమికి జేపుడికి దబ్బజ నొప్పి 
"పి వెచుకొని. మూలబడిన వార, 
నిండలోనేగ్‌ యుండి యొటు వోయిరో కాన 
" మనిపించి, కనిపించ కడుగు వారు, 
నింటి కావలికి నన్నిచట నిల్చ్పరు గదా 
యని వేల్పులకు మొక్కి వేడువారు 
దొలునాడె న:వుని వార లు వివి, యొక లెని 
వనీబూని యెందేందొ వనెడు వారు 


గాసములు వెల్లలేద సి గాహవెపి 
కొలువు జీవితముల కొప్పుకొనిన వార... స (కవ బ్‌, సీ_125) 


ఆనాటి సెన్యదై న్య స్థితి, 


'సైస్యావసన వర్గం' అనే పేకుతో కౌటిల్యుడు |కమశిక్షణ లేని సైన్య వివ 
0 మసేర్కొన్నాడు. బ్‌ రాజుల విజయానికి సైన్యం ఆయువుపట్టు కాబట్టి సెన్యాన్ని 
శిక్షణతో నడపాలి, రాజు ఎన్యానికి సరైన సమయంలో జీతాలు అందచే 
ల్ని నిర్లక్ష్యం వేయకూడదు, "వాళ్లకి ఉత్నా హం కలగడానికి వాళత్‌ నే కలిసి 
రా వాళ్లలాగా జీతం తీసుకొనే సైనిక! బ్రేనని అందరం కలిసి రాజ్యం కోనం 
జాలక. తెగించి పోరాడి శ|తువును జయించాలని వాటాలి, రహన్యంగా 
క వేషాలలో వాళ్లలో తిరుగుతూ సెనికులలో వుండే లోపాల్ని పరిశీలించి, 
ని తొలగించడానికి (ప్రయత్నించాలి "దోష నివారణము, [కొత్త ల 
హాదనము బలిష్టమగు (_పదేశము జేరి శత్ఫువు నధిగమించుట, బలవంతునితో 


వె వేసుకొ వటి ఇవి సెన్య వ్యసనములను తొలగించుటకు సాధనములు” *అని 
ల్యుడు పేర్కొన్నాడు, 


కుశలవుల యుద్ద త్రీ వతకు భయపడిన సెనికుల పృవర్శన ఇలా వుంది, 


"గజ శరీరముల మార్గణ రం(ధముల వెంట 
జొరబటొాతి దివి వొంగి చూచువారు 

భగ్న శతాంగ కూబర చకఇముల [కింద 
నొదిగి చప్పుడు సేయకుండు వారు 

హయక బంధముల బాయగ [దోచి యెడరైన 
యెడ బక్కెరలలోన నీగు వార 

భట విగహముల కఈప్పల (కేవ దలల'పె 
హరిగలుమాటుగా నడగు వారు 

నైరణ స్థలినీత డెవ్వారి మోది 

కొజగు నోయని మది వెజచఅవి [పాణ 

రక్షణోపాయపరతనస్త్ర్యములు విడిచి 

కళవళించిరి శౌర్యంబు గట్టిపెట్టి (జై.భార, 6-170) 


ఇలా (ప్రావీన సైనిక వ్యవస్థలో లోపాలు వుండడం వల్ల ఆనాటి రాజులు విదేశీ 
ముల దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్ట లేక పోయారు. 


నీర సన్న్యాసులు:- యుద్ధానికి బయలుదేరే ముందు వీరులు సన్న్యాసాన్ని స్వీక 


ప ల నానా. 








ెంచేవాస్ల దీళ్లనే వీర సన్నాసులు అంటారు. 


*హెలునేయుడు గూడిన భంగి వోలె 

నొనరి లెయ్యంబుతో గూడి యున్న భటుడు 

వీర సన్న్యాస వీధి దన్ను విడుచు టెజిగి 

వనిత నిట్టూర్పుతోన జీవంబు విడిచ (కుమా. 11-54) 


*  వబడియల్‌ వెలువడు వీర భటావలితోన 
వీర సన్నా్యాసులున్‌ వెడలి....” (కుమా. 11. లక్షీ) 
యుద్ధాలలో షాల్గొనేవాళ్లట! 
వీరపొనం:- వీరులు యుద్దానికి ముందు లేదా యుద్ధానంతరం (మదిరా) పానం 
సెవసాతు. దీనికే వీరపానం అంటారు. 





"వీరపాణంతు తత్ప్చానం వృత్తేవావిని వారణ” అని అమరం. మధురా 
విజయం (9-24, ఈ వీకపానాన్ని గురించి పేర్కొంది, 


474 


వీరగొరవ.: రాసుద్దీ వీరులకు సమాజంలో ఆతు ,న్నతమైన గొరవం సుండేడి, 


ల్కుణ్న్నా 


ముఖ్యమైన కాం కార్యాలకు, యుద్దాలకు వై శేవీకులి రీరతాంబూలంతో గొరవి ఎచవాళ్లం 
"నాకుందగిన కెలసంబు గంటిదీని కంత్ర్‌కుమైకొంటి చాంబూలంబు దయసే ము. 
(కుమా. 4-54) అనీ మన్మథుడు ఇం|దుని అడిగి సత్కారం పొందుతాడు. 


భోందవోలు రాజును అనుగు రాజు జయించాడు. దీనికి కారకులైన పీరు 
అను అనుగు రాజు ఇలా గొరనించాడు, 


వీరులందరికిని వేడ్కతో నపుడు 
దివ్య భూషణములు దివ్య వస్త్రములు 
దివ్య మూల్యమ్ములు తెరగొప్ప నిచ్చె ...”(పవీ చ.పుట నిర్‌, సతి) 


మందాడిలో వున్న పపవుల మందను చాశనం చేయడానికి నలగాముడు పలినేడుని 
పంపుతూ “వేగపొమ్మనుచు తావిడియంబు నిచ్చె” (వ వీ, పుట 208) 


రాజు వీరులను గౌరవింబడాన్ని కుమార దూర్ణటి ఇలా పేర్కొన్నాడు. 


"మోరలందజు నటువంటి చార వళ 

లౌరకావున మాకు వివారమేమి 

కార్య మొనరింవి బయ్‌. అట. గాంటుడస చు 

వీడెము లొనంగి వే జ్యేర వేడ్క మూట” [కృవి sa 


రాజు ఇలా వడియం ఇవ్వడమేకాద్ము చివరికి తాను ధరించిన అలంకారాల్ని 
తీసి వాటిని యుద్ద వీరులకు అలంకరించి గొరవించేవాడు శ్య్మైశయాతఇకు బయ 
లుదేరే తన కుమాధునికి బుక్కరాజు తన అలంకారాల్ని ధరింప సి సంభావించాడు 
(మ. విజ్క 8.45) 


రావణుడు కుంభకర్ణుని ఇలా గౌరవించాడు, 


.. సనా సమేతుండవయి చనుమనుదు దాను బూనిన మణిహారం బటుత 
బెట్టి మఖీయు ననేక దివ్యాంబరాభరణంబు లిచ్చి గౌరవించి” వీడ్కొల్చ్పడం గమ 
నించదగింది- (భాస్క,యుద్ద -910) రాజరిక వ్యవస్థ వివరిదళ వరకు ఇలాంటి 
. సంప్రదాయం కొనసాగింది. 


1/5 


మల్లయో ధులకు, వీరులకు రాజులు పత్యేక గౌరవాలిబ్బ్చారు, అలాంటిదే 
తాకి” SR లేదా విరుదపడగలు అని అంటారు, మల్ల 
వీరులైన వాణూర ము! ద్ద కులకు కంసుడు విర ప ఇక బహూకరించాడు 


తనంబునన్‌ ప ల వీర వతాక లినమై మోకమై, చెల్లు” నన్నాడు 


యు 


ఏ. (హరి.పూ భా, 9-55) 


ఇలాంటి విశేషమైన గౌంవాల్ని రాజు కులకు ఇవ్వడం వల్ల వొళ్లు యూ 
ఉత్సాహంగా హొల్లోనే వాళ్లని తెలుస్తుంది, 


రక్షణ :_ 

యుద్ద విజయాన్ని నిర్ణయించేది దుర్గమే, శతువు దిన్ని వశ సరచుకుంటే 
ఇన్ని వళపరచుకున్నట్లే ఆ రాజ్యాదీపతిని జరుందిగ ల్ల కాబట్టి రాజు శతు 
నుంచి రక్షించు కోవడానికి దుర్గాన్ని పటిష్టంగా నిర్మించుకోవాలి. ఇది ద్మర్హ 
$ ముట్టడికి కూడ తట్టుకునే విధంగా వుండాలి, సప లో వివిధ ఆయుధాలు, 
ర పదార్ధాలు నిజువ బండాలి, 


నీరు, కట్టెలు, పచ్చిళ, తెలం, ఆకుకూరలు, ధాన్యం, సేనలు, యంతాలు, 
కుం me వాకిటలో మండపం పైనో, కొత్తడం పైనో _ 
1 గదులు కందకాలు, (ప్రాకారాలు, ఆ అరహుధ ని సిష్మగితోః వు" ధర్మ 
తో వర్టిల్ల సల, జల, గిరి దుర్గాలు రాజుకు వుండాలట! తక. 3-24) 


“దుర్గమునకు వెళ పల మోకాళ్ళను విర గగొట్టు సాధనములు, హల సము 
న త. రూపములు. దాబచజంన తలము యి ఓడ (అసం , తీగెలు. ఆహి పృ 
ఇలు తాళపతములు శృంగాటకములు, కుక్క 'దవడలు, (ఇనుప: కమ్మలు, 
ఎంఈ పాదుకలు, వెనఘులు నీటి గుంటలు -లీటితో కూడిన ఒక (పెకి కవిపిం 

పదను, వారమను సిగాంబివలెను * అని కాటిలుడు సపేరొ,, నాడు, 
) (ప్రచ్చన్న వొర్ల ను ( శింబ న దె § ౮ న్నా 


“తన దుర్గంబులు భూమియు 
గనుములు బదిలములు సేయుగాక గర్వం 


బున బగరహమాదతడ విన 
జనపతి రాజ్యమును సిరియు శ తునిజేరున్‌” (రుక్కా.చ, ఏ. 54) 


తనను తాను రక్షించుకోవడానికి జ్యాగత్త పడకుండా శత్రువుకైకి దండెత్తి తే 
ముప్పు వాటిల్లుతుంది. 


178 
రావణుడు తన కోటకు కావలి ఇలా ఏర్పరివాడు. 


“పడమటి వాకిట బదివేల సంఖ్య 
లక్ష దైతేయు లాఅంకాపుళంబు 
దక్షిణద్వార ముద్దతి గాతురెపుడు 
నట దూర్పువాకిట నమరారియుండు 
బటుతరచొతురంగ బలజమేత ముగ 
నగణిత శ స్రసహాయులై యుండు 
దగనొక్క 'అక్షయుత్తర్‌పు వాకిటను 
వాల రాక్షసులు అక్షయు విర్వ ధేను 


వేలు తత్పుర మధ్య వీధి నుండుదురు"(రం,రా,యుద్దపుట 245) 


ఇందరు బాలక రావణుడు కూడా కోటను పర్యవేక్షి ంజేవాడట, 


“ఒక్కక్క గవనీ వాకిట 


నొక్కొక యేనూర కోటు లుందురుదైత్యుల్‌ 


పెక్కుర గావలి యుంచును 


దక్కక మణి యెల్ల కడల దానునుదిరుగున్‌” 


కృష్ణుడు క్రై క లాన యాత్మ పోవడావికి నిశ్చయించుకొని, కోటరక్ష ణ  గురింటి 
మంతులు, సామంతులు, ఉద్దవుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ మొదలైన 


వాళ్లందరికీ జాగత్తలు చెప్పాడు, 


“కోట సింగారీంది కొత్త ళం౦బుల నెల్ల 
నట్టళ్లు వన్నించి యాళువరికి 
బందిట్ళ వెట్టించి చెకొమ్మలెగయింది 


గుండు దూలము వసికొయ్య గూర్చి 


యగడిత లీతనీరలవడ |ద్రవ్వించి 
వెలిచుట్టురాములు వెలుగువెట్టి 
డంబినంబులు దద్దడం౦బులు నెత్తి ంబీ 
పలుగాడిత లుపులు బలుప్పుచేసి 
బా ఇముల్వెట్టి [కొఎకులు [బద్దపకు లు 
గతి గొంత లబ తెడ సెళ్లు గత్త శములు 


అజ 


రసములును విండులు నగరిలోన 


5 3 


wo} 


బెట్టి బట్టుడు నడు హట్టిమట్టిలావు ae శ్‌. కటి) 


17/7 


నగర ద్వ్యారాలన్నీ మూయించి ంవుబండి. కోట వాకిళ్ళలో ఒకటి మూత్రం 
కెరిది వుంచండి, అవాకిలీగుండా ఆనవాలు వున్న బారులను మాతం రాకపొక 
ఎకు అనుమతించండి. నగరంభోకి రక్షకబటుల అజ్ఞతెనిదే ఎవర్నీ ప 


న్వద్తు నగరం న (వి ఎవ ర్వీ బయటికి ప్ర ప- పవద్దు. కోట బుకుజ అపె గోపురా 
లస ఎత్తెన ధ్వజాలు నాటండి, వీరులు వాటిపె న కావలి వుండండి, 


| ఉవుల Pe ug తల్లడల్లై బ్రటటు భే మోగిస్తూ వుండ౦ 3, అ|పమత్తులై నగ 
రాన్ని దక్షిస్తూ వుండండి. కోటరక్షణ గు" వి కృష్ణుడు తీనుకున న్న జాగత్తల్ని 
గమని "స్త ఆశ్చర్యం కలుగుతుంది. సాత్యకిని పుత్యేకంగా నగరర క్షణ చూడము 
న “సాత్యకి నగర రక్షణ భారాన్ని ముఖ్యంగా నీపై పెడుతున్నాను. 
పలిరోజు రా[తిపూట న్మిదవోకుండా, కివచం, ఖడ్రరి, శిరస్త్రాణం, ధనుర్భా 
వ. బ్‌ వ ఎప్పుడూ సమరఠరసన్న ఇద్దుడవైవుండు ఎక్కడ్‌ ఏంజరుగుతుందో వెయ్యి 
కళ తో నిపెట్టివుండు, ఇతరుల ee జభిపాయాల్నీ తెలుసుఈఃంటూవు: డు 
we వాదపుతివాదాలలో జోక్యం కలిగించుకోవద్దు. _ వేదధ్యయనాదుల 
జోలికి పోవద్దు. aks చేత మాటతేవద్దు. జాగృత్త ౧ పురఠక్షణ బాధ్యత 
నిర్యరి, క, (ఊ.హరి. స_96) అని పూనగుచ్చినట్టుగా జాగత్తలు చెప్పడాన్ని 
బట్టి దుర్గం రాజా ్యంగాల్లో ఎంత బలవత్త రమైందో న్పష్షమవుతోంది. 


వే 


లా చెప్పడానికి కారణం శ|తువు (వాం[డక వాసుదేవుడు) తాను పురంలో 
లేకప్పుడు దాడిశేసాడన్న అనుమానం కృ:ఏనికి వండడం కావచ్చు దుర్గసంర 
క్షణ ఇంకా ఇలా చేయవలెసి వుంటుంది 
*వళవాయి తోడ గోడకు 
వెలుపటి యిండ్లెల్ల గొట్టివేయించి, పిరం 
గులు అగ్గంబుల “మూదిన్‌ 
నిలిపించోగి బనివి, నిగుడునెడు నెవ్వగతోడన్‌” (కువ చ. శ-క్సి 


“పరగ బిరంగిల బలుగు- డ్లకైడాగ 
బలుకల ఘర్చిన పాతరలును 
వెలుపటి మందు తిత్తులు చూలిన యరాబ 

కొటక మర్చిన పచ్చి గోడగుంపు 
తెనని మార్తురు అగ్గ కెక్కకుండగ దా 

ర్చిన కాంచస్‌ంష పుదంచనపుదేతు 
తెడుటి సురంగంబు లెటేగి యాబాయగా 

గల్సించు[పతి సురంగములగములు, 


178 


[వ్రతిబలము[వేయు తిరుగుడు తాళ్లకతన 

గుమ్ము లానిన బంగారు గోడలురలి 

వడిన మగదాలు చూర్ణమైపుడమిరాలు 

నీలముల వాలు జూపి వర్ణించుకొనుచు” (కువచ “os 18) 


ఇవి కోట రక్షణకు సంబంధించిన జాగత్తలు 


“కోటకావటి'క యాప్త కోటితోన 
న్‌్‌ J “వియమిరవి నిలిపి....” (కువువ, టా. 


రాజులు దండయా[తక్తు బయలుదే రెవాళ్లు 


దరఠరిదయా తక్షు ముహూర్త ౦ న 





గొప్ప కార్యాన్ని చేయడానికి ముందు నభ ఘడియలు, ₹కనాలు చూనుకోవ 
డం pa రొజపురోహితుడు నూవిందిన చభముహూర్తాగ్నొ అనుసరించి శత్రు 
వుపైదా "స్త విజయం సిద్ధిన్తుందన భావించేవాళ్లు. 


"దేవబావ్మా ;ణ పూజలు 
గావించి (పన సృృతా: క్మాగహ బలుడై 
కేవల తద్భేదయుతుం 


డ్రై విభుడవియాతి మాదికదుగగపల యన్‌” (సనీ.స. 8.794) 
అయినా 


te 


శంభుక ఏవలేక మ. సంభవించు,” (హర్క 1.26) 


ననే నిశ్చయం కూడా లేకపోలేదు, దండయా(తకు శరళ్కాలం అనుథభూ మంగా 
వుంటుందట! (ఆము 4.75 


ఎమాజదివ్యాయుట ద్య చూ 


“శ 


నలఘున్యందనే మెక్కి దైత్య్మగుకుక పామోఫు అగ్నం౭బుననీ" 


(4.2, 5-10) 
యుద్ధానికి బయలుదేరాడు చం(దుడు. 


ఇలా ముహూర్తాలతో పాటు వభ శకునాల్ని కూడా చూసి యుద్ధానికి బయల దేరే 
వాళ్ల, 


179 
“క్షేమకారి తీర్చె చెలరేగి యనుకూల 
మూరుతంబు వీచె, మాంస ఖండ 
ములను బూ దక నుం భుముఖు పుష్ప ఫజములు 
నెడుడ పడి యేదురగహేష లెనగ” (అని బ్య 4-36) 


గలా నాడా కాస కాలాన కాపలా రారని కప ఎలప నానా నాడు అభి పలక ప కానా. 
క ల. 


సెన్యం శ తురాజుపై దండెత్తి పోయ టప్పుడు చేసే (పయాణాన్ని యాన౦ 
అంటాము, 
"దుస్టాన సమువిత (బహ్మా మణ్మతముల భూ 
గీర్వాణ వంకు లాశీ క్వదింప 
జయజయ దేవయన్‌. శ్‌బ్ద జృంభ ణముతో 
ఎరుదావళులు వందివకులు పదువ 
వేతహన్లులు వేళ్ళు వివరించి చూపు సా 
మంత భూనాటు అంతంత (మొక్క, 
బట్టమనుగు బె డి పల్లకి, దేజీని 
దగనా తము. వేసీ దండ బెట్టి, 


సెతభేరి దాం కణ శబ్ద దామ 

నగరము ఘూ, దిక్కులు గక్క ద౭గ, 

' లిత్ర bs హ్‌. సుష సత జైగ్సు. టెల్‌ 

దనదుభవనంబు వెడలె భూతల విభుండు” (కళా, 8-81) 


రాజులు దండయాతలకు ఇలాగే బయలుదేరేవాశ్లేమో! రాయలు దండయా 
తకు బయలుదేరడాన్ని కుమార ధూర్తటి పేర్కొన్నాడు, 


లలి సు 


అనరుద గొ ఏ వంవాద్య ససంబుల తోడ 
సరి చివావము లి లోడు కలగ 
గంధేభ ఘీంకార భఘసతర ధ్వని తోడ 
తురగ హెషారవ స్ఫురణ మెనయ 
వర భూసుఠాశీరవ పృభావముతోడ 
వందిమాగధ శబ్ద బృంద మొనర 
సకలా భరణ పంక్తి పకచక ద్యుతి తోడ 
సురుచి రాయుధ దీప్తి సొబగు మోటి 


అలాగ 


480 


a 


ర 


గసమన్నలు దహాముదా దార్లు చతుర షితత 

సకల సేనా సమెతువె సందడింవ 

రమణ జెలు వొందు రాజమ య వచ్చె 

రమ్య గుణపాళి శ్రికృష్ణరాయ మౌళి (కృ వి. 2. 149) 


న్న 


ప. 


యానం చేసే సమయంలో సైన్యం ఇబ్బందులకు గురికాకుండా రాజు జాగ 
త్రల్ని తీసుకోవాలి, “పవ గానము, కట్టెలు, నీటి సదుపాయముల బట్టి మాగ్గ 
మందుండు గాామములతోను అడవులలోను ఎన్ని మజిలీలవసరమో లెక్క వేసియు స్ట 
స్థానమునకు ఆసనమునకు [పయాణమునకు ఎంత కాలము వట్టునొ అంచనా వేసు 
కొనియు యాత3ను [పారంభించవలెన్సు కావలసిన దానికంటే రెండింతల అహార 
పదార్ధములను ఆయుధములను తరలించవలెను. ఆది సాధ్యము కు నానిని 
నైన్యమునకే అప్పగించవలెను. లేదా మార్గముల్‌ రో నప్పాటచ్చుట సేకలింవి యుంభ 
వలెను” "అని కౌటిల్యుడు నూవింబాడు. ఇలాంటి జాగత్తలింకొ వున్నాయి. 


""మువువుగా నేగి యసిమి గొల్లెనలు పన్ని 
[తోవ నెక్కడెక్కడ నేమి గావలసిన 
యట్టి భక్ష్షభోజ్యాదుల యమ్మకమున 
దనియ జేసిరి వణిజులు తదృలను ధా 5₹ 3.948) 
' "సేనల రాపిశివల్ల నెల నుంచి నల్లని దుము base కాన్ని చికళ్ణలో 
ముంచినా వీరుల కిరీటాలలో వుండే మాజికా శిల 5 కాంతిచే ఆ బకట్లు నించాయట! 
పాం,మ. 1.166) 


దండయ్మాతకు వెళి శృవలో వివిధ వర్గాల వొళ్లు ఈం దేవాళ్లు, నరోతత 
సీరం చేరిన కృష్ణుని త ఇలా వుందచేది. 


“విప.రక్ష[త విట్యూద గాయక 
నట విీదూష్‌ వంది నాగచికులు 
కుడ్య కృత్కారు శాకునిక రంగా జీవ 
నటకార సావికాంబ వితులు 
నిర్ణైజకీ [గామణీ కులాల కువింట్‌ 
దాశ కళాద వైతంసికులును 
జర్మ కర్మఠ వికిత్సక పుష్పలావిక 
తక్షక పాషాణ దారకులును 


1814 


గంధసొద గోరోచ నాగరు సిఖా|భ 

పట్టపటరత్న భూషణా పణిశ[వరులు 

బట్టువాలక వీథు లేర్పుడగ విడిసి 

రంబుజాకర ముభయ పార్శ్యంబు లందు (జై,వార, 3-66) 


సవరం చిన నారాయణ నాయకుని కాలంలో ఇలాఠిటి సేన దండయాతకు 
బయలుదేరేది. 
“అధిపభృత§ వరస్పనాన్వేషణాకార 
ణ (పతి వకు తన్నామ కార్య, 
మననుగత స్వామి హయవేగ భూఠువా 
హృొాయా సమా శితచ్భాతఇకంబు 
ధావనాయాసాత్మ జీవన వృత్తి ద 
గ్యాచ కాందోళికావహూ జనంబు 
సమ్మ ర్ద బహుళొది సరణికోభయ పార్శశ్ష. 
బారితవారణా ధోరణంబు 


సరయు సరదుష్ట నిష్పతజ్ఞరద ధూర్త 
గణ్య గాణికక సంషవత్కమన హస్య 
వారణ క్షమ తత్పుతా [కూర దృష్టి 
సఠవ్యతాశ౧బు సైన్య మబ్చటికి వచ్చె” [కువచ సీ 34) 


దండు దేరీజ (విడిది) := సైన్యం గమ్య స్థానాన్ని చేరగానే గుడారాల్ని ఎర్బర 





చుకుంటారు, 
ఆ సమయంలో సె నికులు చేసే పనులు ఇలా వుంటాయి, 
Qa య, . 


“నాొంగులు నిల్చి యుబ్బుగ బైటే వాత 
వొఘ్మల గుడారం౧బులమర్చు వారు 
గొయ్యలునా టి, యూకులతోడి రెమ్మల 
వాటంపవు గుతీణము వె చువారు 
చొక్కళ్ళవలె గుంత ముల చేర్చి యా మోద 
గడిత ౦పు బచ్బుడొల్లప్పు వారు 
బవ్చికల్చెళ్కు డు పాటిల జెక్కి, పూ 
బొదరిండ్ల మున్నుగా గదియు వారు 


152 


నబ్బముగ నీటి కందువలరయు వారు 

బురుగు పు[టఆ చెదర నుబ్బుచును నొక్క 

పరిగ నవ్వుచు జప్పట్లు చోటదు వారు 

నెరి, తద్వేళ బా? బు వార లెల్ల" (కువ చ. 2.107) 


ఈ గుడారాలు పలు రకాలుగా ఆకర్షనీయంగా వుండేవి. కృష్ణదేవరాయల 'స్రేన్యం 
విడిది కోసం ఏర్పాటు చేసుకున్న గుడారాలివి, 


“కెందమ్మి చెంగల్వ చందమ్ములం గెల్వ 
జెల్వైన కెంబట్టు జిగి గుడార్లు 
రంగారు బంగారు సింగారము లెసంగు 
మేలైన వెలిషట్టు మిపీ గుడార్లు 
చిగురాకు తెగ సోరు నగ రాజిలు పుకారు 
వగమోటు రత్నోల వహిగుడార్లు 
'హెవ్చైన విలువ మేల్చబ్బడాల్‌ పబ్బడాల్‌ 
వబ్బడాల్‌ గలజీని పనిగుడార్తు 
గొప్ప హురుమంజి సుప్పాణి కూర్చ్పడంపు 
డంబు పగడంబు జగడంబు సంబరంబు 
లెనగిన గుడార్లు గలుగు నవ్వ సుమతీ 
పాళి మోక్షింవి గజరాజు భయము మించి” (కృ,వి, $-75) 


కుమారుని సై న్యం తారకాసురుని పె దండెత్తి వచ్చి దేవపతాకిని మహానదీ తీరమున 
విడిది చేశారు. ఆ సెన్యం వేసే కోలాహలం ఇలా వుంది. 


“వాహనంబులు డిగ్గువారును, బన్నులు 
విడుచు వారును, దమ వీన్‌ లెటుగ 
దమ తమ చిహ్నముల్‌ దనరంగ బట్రించు 
వారు, నొడారు విల్చువారు, జెంగి 
గుళ్ళు మండియలును గుడారములును బం 
దిసృను గఅలయ నెత్తించు వారు 
మడుగుల పొందుల (మాకుల నీడల 
వెరవుల గని కని విడియు వారు 


బిఖుద జిక్కిన వారల బిలువ బోవు 
వాలు, నెడగని తోడ్కొని వచ్చువారు 


183 


వీళు లెలుగక దెస దప్పి వెదకు వారు, 
నెజిగి తవతమ వీళ్లకు నేగు వారు” (కుమా. 11.80) 


రాలో రా|కిపూట వంటలు వండుతూ సే నికులు సందడిగా వుండేవాళు, 
శ కా లం 


“రాతిగుండ్లు పెట్టిన పొయ్యి మంచి రగుల్కొపిన అగ్నితో కూడిన పొగ 
దట్టమైన వీకట్లు ఏర్పడ్డాయి. వేగంగా వీస్తున్న గాలి వల్ల వూదకనే ఆగ్ని 
) బగ్గుమని లేస్తున్నాయి. అవి వ్యాపించిన వ పదేశంలో వట్ట: గలున్నట్లుంది. 
గన 'మూకళ్లను సగం తెరచి వుంచగా ఆన్నం వుబికి పెకి వస్తోంది, 'వగరటి 
లపె పారలీంచి కాల్చిన కబకుట్ల (ఇనుప కడ్రికి చెక్కిన మాంస ఖండం) 
$ ఆ వదేశ మంతా (కమ్ముకొని వుంది. బల్లెములతో వేటాడి తెచ్చిన జింకను 
(వేలాడగట్టి, చర్మాన్ని ఒలిచే దృశ్యం 'వేభత్సంగా మహా భయంకర. గా 
. తృప్తిగా భోజనం చేసిన సైనికులకు (బేవ్‌ మంటూ (తేపులు వస్తున్నాయి 
చ్‌ వం 108) 

కావలసిన చోట్లకు కమ్మలు రాసే రాయస గౌడ గంటాల ళజ్రాలు, రాజు 
నించిన కార్య పద్ధతీవి గురించి అమాత్యులు చేసే గుసగుసలు, పేగుల కలక 
, వఠసకింత మందని వంతులేసుకొవి గుడారాలకు కావలికాసే వీరుల కోలా 
), సంగీత మేళాల, మధ్ధెలల (మోతలు రాజు పవళింవే గుడారాం చుట్టు 
)0చి వున్నాయి. (కువ చ. “లి. 11 0) ఇంకా కొందరు వెలిచెలులతో సుఖిత్తు 
ఏ. (కువ చ, స-111 మంచి 114). మరి కొందరు ని(ద్ర లేకుండా గడుపు 
రు. తణాన్ని భయంకరమైన మృత్యు హెతువుగా కాకుండా సాధారణైన 
7 అవాటి వీరులు భావంబారు కాబట్టి యుద్ద శిచిరాలతో ఎలాంటి జంకు 
రా లేకుండా కాలం గడపడం కనబడుతుంది. 


గేత్సాహ గీతాల: సె వికలు తమ జన్మ భూమిని రక్షించడానికి జీవితాన్ని 


ర చేసే మనో నిబ్బరాన్ని కలిగి వుండాలి. (పాణం పోతుందనే భయం, 
కాపాడుకోవాలనే అళ వాళ్లలో వుండరాదు. కాబట్టి వాళ్ళ మనస్సులో జీవి 
"శతం కాదనీ, సాధింవిన "విజయాలే విరస్థాయి: గొ పుంటాయనే నమ్మ కావ్ని 
చాలి, సమరంలో జయిందినా, మరణించినా మేలే కలుగుతుందని పురికొ 
x 
రణ విముఖుడెన అర్జునునికి కృష్ణుడు మరణ రహన్యాన్ని ఇలా వివరించాడు. 


"జాతస్యహి_ ధువో మృత్యుః (ధువం జన్మ మృతస్యవ। 
తస్మాద పరిహార్యే ర్టేనత్వం ళోవితు మర్తసి॥ (భగ. 2-27) 


4౪4 


అలి టొ క్‌ a nn 
అత నిక నా ౨నచోట చెసి అతన్ని సమర టా సిద్దం చేశాడు, ఉం ము 


ఊఉత్సాహపరిఒ సవం గీతాలు వెదికి కలం నుంవే కినఐ ౪ చనా. యె బుగే వంటో, 


“0 forward and conquer ye heroes! 
May God give you protection 
Valiant be your arms so that you 
May remain unwounded-*s 


అని వీరులను ఉత్సాహపరిచే వాక్యాలున్నాయి. కొన్ని శాసనాల్లో కూడా ఇలాంటి 
సమరోత్సాహ గీతాలు కనబడుతాయి, 


“బితేన లభ్యతే లక్షీ కః 

మృతేనాపి సురాంగ 

క నిధ్యంసినీకాయ 

కాచింతా మరణేరణే” 
విజయమా, వీర స్యర్గమో! గెలిస్తే సంపదలు, మరణిస్తే దేవతా స్త్రీల పొందు దొర 
కుతాయి. * కాబట్టి యుద్ధంలో. “హవడానికి బాధపడడం అనవసరం, (బై వేం వం, 
తం, 1- 589)“ 

"సమర మొనరించి నంతనే వావురాదు 

పారిపోయినంతనే |బతుకురాదు 

బీవితంబున మరణంబు దై వకల్పి 

తములు వానికి మదమంద దలక వల...” దని (మా.పు., 1.54) 


'దేవతల చేతిలో ఓడిపరిగెతే రాక్షసుల్ని నిబబెటి యుద్లోన్ముఖుల్ని లేశాడు భార్గ 
అనీ టె యి శ 

కుంభకర్ణుని ధాటికి తాళలేక చెల్లాచెదరై న కపి సై న్యానికి సనురోత్సాహాన్ని 
కలిగిస్తూ, 


శ” 9 mh 
య! er క MPT 


గ 


“పాబకుడేల పాజెదరు [పాణను, 
బాటీన భూతముల్‌ నగజె పాపునమ్న్ము (యః న్న? ఈ వడిం 
వాఆఅడు నలతదొాఏ ధి పట్టుదగుందళ దక్క అం గొనడ్‌ 


మోణెడు మూయశ౦0బులకు మేలగు మదంపుది?) “ పుడీయెదన్‌” 
(బాస్క,యుద్ద, 916y 


ఒకనికి బయపడి ఇంతమంది వరి గెత్తి త్రో కము ఈల్‌ పహొందడానికిన్నా 
యుద్ధంలో నుర౯ంది (బహ్మ లోకాన్ని చేరడం మంచిదని చె చెబ్బ వారిలో సమది దో 


185 


్న కలిగిస్తాడు. సమరం నుంచి పరుగెత్తే దండ నాయకులతో వృ(ప్రాసు 
లా అంటాడు, 

వావు ధ్యవమైన (పాణికి 

జావులు రెండరసి కొనుడు సవురము నందున్‌ 

భావింప యోగమందును 

జావంగా లెని చెడుగ చావుంజావే” (భాగ. 6.శిరిని) 


వీరులు, యోగులు ఊర్ద్వ లోకాలకు చేరుకుంటారని అగ్రం, 
0 


యుద్రానికి భయపడకుండా ముందుకు నడిచే వీరునికి అశ్వమేధ యాగం 
ఫలం లభిస్తుంది. అందుకు భిన్నంగా వెనక్కి తిరిగే వీరునికి దుర్గతి పుడు 

ఎక్కడికి పోయినా మరణం తప్పదని తెలిసి కూడా సమరం చేయకుండా 
మరలే వానికి ఆపకీర్సి కలుగుతుంది. (స స.నీస. 8.980. 981) 


} 


రణరంగంలో మరణించిన వీరునికి దేవతా స్త్రీ, సౌఖ్యం లభిన్తుందని ఆనాటి 
వీరులు ఎశ్వసించారు. 


“ఇంచుక సూది వేదన సహించిన మాత నృపాంగనా కు వో 

దంవిత సౌఖ్యకేళి సతతంబున గంచులి గాంచు నాజి నీ 

ర్యంచన దీవ బాణ నికరక్షత దేహుల కబ్బవే మరు 

చృంచఅత లోచనా ఘనకువస్త బకద్యుతి సంగ సౌఖ్యముల్‌ ” 
(విక చరి, 4-71) 


కాస్త సూదిపోట్లు ఓ ర్చుకొన్నంత మాతం చేత రాణుల పాలిరిడ్ల సౌఖ్యకేళిని 


కరం నోచుకుంటుంది యుద్దం ౧లో తీవ బాణాల వల్ల క్షతదేహు లెతే, 
ంటి వీరులకు దేవతా స్త్రీల సంగమ సౌఖ్యం లభిస్తుందట!) 


'"..వీరగతి యందు ఫలంబిది యెల్ల దేవతాం 
గనల ముదంబునం గవయ గాన్సు విజంవిది” 
(కుమా. 11-96) 
రాజు, సఖి, గోవులు, |చాహ్మణులు మొదలైన వాళ్లకోసం (పాణాలర్చి స్తే 
౫ సాఖ్యం అనుభవిస్తారట! (జై భార. 7-16) 


యుద సమయంలో కవి దృక్పథమే వేళు. అతని వస్తువే వేరు. అతని కవి 
1 సైనికులే నాయకులు. యుద్ధాన్మాదుల గుండెలు బుద్దలుకొటే వీరుడే ఆదర్శ 


186 


పాయుడు, ప్రజలలో, సైనికులలో ఉత్సాహం రెకెత్తి స్తాడు, నరనరాల్లో 
రక్తాన్ని పొఠగిస్రాడు---” 7 "ఈ విషయంలో శ్రీనాథుడు ఇంకొక అడుగు ముందు 
కేసి, కోడిపుంబుల'. పోరాటంలో కూడా వీరాలాపన చేశాడు. 


“హా! ఖగేలందంబులార! కయ్యమున నిల్లి 
సోవుచున్నారె దేవతా భువనమునక? 

మిరు రంభాతిలోత మా మేనకాది 

భోగ కార్యర్థమై కోడిపుంజులారా! ((కీ.డా . -2£86) 


ఇలాంటి మాటలు ఆనాటి రాజులకు సైన్యానికి, ఉత్సాహాన్ని, పైరుషాన్నీ 
కలిగించేది, 


సమరోత్సాహ సంగిత౦:_ 


(పావీన భారతీయ సం[గామాలలో వాద్య ఘోషలు సెనికులకు సమరోత్సా 
హాన్ని కలిగించేవి. 
"భేరీలు ఢమరుకల్‌ బూరలను 
భోరున వాయించి. (ప.వీ చ పుట 15) 


"తమ్మట ధ్వనులు” (పుట గీ9) మోగిస్తు యుద్ధానికి వచ్చేనా ళం 
చేరులు శొంఖముట్‌ పృధుమృదంగములు 
భూరి ఘోషంబు లడ్భుతముగా (మోయ....”(69 రా. పుట 321) 


i 


ధూ(మాక్షుడు యుద్దానికి వచ్చాడట! 


“పటుతర నిస్పాణ భాంకారములును 
బటహ ఖేరి శంఖ భయద రావముల....” (పుట 83%) 


మధ్య రావణుడు యుర్ధానికి బయలుదేరాడట! 


రణ ఖేరీలు:. ఈ సంగీత సాధనాలలో భేరీ ఆనాడు (పసిద్ధిగాంచింది, దీన్నే 
దుందుభి అంటారు. శ్యతువపె దండెత్తి తమ ఉనికిని తెలియజేయడానికి భే! 
మోగించే వాళ్లు, లేదా దండయాత్సకు బయలుదేరేటప్పుడు, దండయాత పూరి 
చేసుకొని వచ్చేటప్పుడు ఈ భేరీలను (మోగించే వాళ్లు. భేరి గంభీరంగా మోగడ, 
రాజుక విజయ సూచకం (భార.ఫీష్మ. 1-14) 


18/ 


“అంతట ద్వారకా పురము నందు సభా పరిపాలుడర్హునో 
దంతము యాదవుల్‌ దెలియునట్లు హజారమునందు భేరియ 
త్యంతరుషాకమాయిత హృదంతరుడై చణపింవె, మించె ది 
గ్రంతి ఘటా (శివః పుటాభిదాచణ భీషణ భూరిభాంకృతుల్‌ ” 
(విజ,వి, $- 160) 
ఇది అర్హునుడు వేయించిన భేరి. 


కళాపూర్ణుడు దండయాత్రకు బయలుదేరే సందర్భంలో 


“జెత భేరి ధణంధణ శబ్ద మహిమ 

గరమ ఘూర్జిల్లి దిక్కులు " [గక్కు దలగ 

లలిత గుణ "యుక్త మగు పభ లగ్నవేళ 

దనదు భువనంబు వెడలె భూతల విభుండు” (కళా, 8-31) 


కృష్ణుడు బాణునిపై దండయాత్రకు బయలుదేరేటప్పుడు భేరి మోగించారు, 


"శేరి ధణందణంధథణ 

భూరి ధ్వానమున భూనభోభాగంబుల్‌ 

భోతుమని మోసె, నాశా 

వారణములు వెదరె, నిదరె వనుధాధరముల్‌ (ఆని,చ,. 4.న£) 


రాజపుర పవేశం చేసేటపుడు కూడ ఛేరుల్ని మోగించే వాళ్లు 
“శరులులోనుగా గల గవభీరపు వాద్య చయంబు (మోత లం 
దోరపు [బౌఢిమించెను ...” (కళా. 8.142) 


ఇలా సంగీత వాద్యాబను యుద్ధానికి [బయలుదేరి వెళ్ళిటప్పడు తిరిగి వచ్చే 
టప్పుడు మోగించడాన్ని వాలా కావ్యాలు పేర్కొన్నాయి ఇలాంటి తతంగమంత 
యుద్ధవీరులను ఉత్సావాంగా వుంచడానికి చేసేవాళ్లు, వీరుల యుద్ధ (పేరణకు 
కూడా ఇవ వినియోగించబడేవి. యోధులకు బలాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని, 
కల్గించడానికి, పారిపోయే వీఠులను హేళన చేయడానికి, యుద్ధం చేస్తున్న వీరులకు 
వీరావేశం కలిగించడానికి, యుద్ధంలో చనిపోయిన వీరుల పట్ల విచారాన్ని తెలియ 
చేయడానికి సమర గీతరి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే వీరుల్ని 
"హిప్నటైజ్‌" చేయడావికి సమర గీతం ఒక సాధనం, 


188 
దూత కార్యం _ యగ్జాన్ని ఆవడానికచేసే పృయత్నాలలో దూత [పతిపాదనలు 


అతి పృధానమైనవి, రాజు అనుకోగానే యుద్దం జరగదు, తాను విధించే నిబంధ 
నలను సమ్మతించమని దూత ద్వారా శతురాజుకు తన సందేశాన్ని పంపుతాడు. . 
దూత కార్యాలు విఫఅమెన తరవాతే యుద్రతం|తం మొదలవుతుంది, 





రామాయణంలో హనుమంతుడు, అంగదుడు, రాముని దూతలుగా రావ 
ణుని దగ్గరకు పోయారు, హంన డిభకుల తరపున జనార్దనుడు, కృష్ణుని పక్షాన 
సాత్యకి దూత కార్యాన్ని నడిపారు, మహాభారతంలో సంజయుడు కొరవుల 
పక్షాన, కృష్ణుడు పాండవుల పక్షాన రాయబారాన్ని సాగించారు. యుద్దానికి 
ముందు ఇలా దూతల్ని పంపడానికి బాలా కారణాలు ఉన్నాయి రొజు దండెత్తి 
వచ్చి విడిది చేసి [తు రాజు దగ్గరకు దూతను పంపుతాడు. 

ఈ రాజదూతలు తమ రాజు, పంపిన సందేశాన్ని శతు రాజుకు యధాత 
థంగా చెప్పాలి, తన రాజు బల పరాకృమాల్ని గుర్తు చేసి శతు రాజును భయ 
పెట్టాలి. తన వాక్చాతుర్యంతో శతు రాజును వళపరచుకోవడానికి పయత్నం 
చేయాలి, యుద్దం గురించి జరిగే నష్టాలను వివరించి తమ రాజు యుద్ద సన్నా 
హాలు ఎలా చే్లున్నా డో, ఎవరెవరు ఆయనకు మితులో. ఆ రాజు సేనా సంపత్తి 
ఎలాంటిదో, ఆయనకు వ్యతిరేకులు ఆ రాజ్యంలో ఎవరైనా ఉన్నారో మొదలైన “ 
అంశాలన్నీ దూత గురి, ంచాలి. 


రణ తం[తం._ గూఢచారుల పా|త యుద్ద తంత్రంలో “హఢబారులు విశిష్టమైన 


పా_త వహిస్తారు, శతు రాజ్యంలోను, స్వరాజ్యలలోను జరిగే అన్ని విషయాలను 
పసిగట్టి రాజుకు తెలియజేయాలి. గూఢచారులు చెప్పిన విషయాల్ని బట్టి రాజు 
తన రణ వ్యూహాన్ని పన్నుతాడు. రాముని సైన్యాన్ని పరీక్షించడానికి రావణుడు 
రెండుసార్లు గూఢవారులను పంపాడు, వఏకసారణులు రాముని సేనలో బలవంళుల్ని 
గుర్తిస్తే శౌర్లూలాదులు ఎలాంటి వూకహం వన్ని రాముడు యుద్దానికి వసున్నాడో 
రావనునికి తెలియజేస్తారు. (భాస్క, యుద్ధ 82, 375) 
రామునిపక్షాన విభీషణుని మంతులు పక్షిరూపంలో లంకలో పవేశించి గూఢ 
చారత్యం నడుపుతారు. యూధ్రానికి ముందు ఇలా గూఢబ్యాల్సి పంపడం పాఃలీన 
య్బ్రుత తంలో ఒక భాగతగా పరిగణించారు శ్యతురాజు బలా లాలను, అంజనా 
వేయడానికి గూఢబారులను వంవడం తప్పని సరి. 


ఆయుధ నర్తన "= విజయ నిరయంలో ఆయుధాలు ఎంతగానో తోడ్చడతాయి.ఈ 
నాననా జడ. ౬ | 
నాటి ఆయుధాలకు అనాటి ఆయుధాలు మూలంగా నిలివాయి. అనాటి ఆయుధాలివి, 


189 


“పరవనలు గొంతముల్‌ భ ల్లము దగలు లమ్ములు విండ్లు గంకటుల్‌ 
సురియలు వ్మజముష్టులు 'ద్రిహలము లీచెలు మండలాగ్యముల్‌ 
పశిఘలు జ[కముల్‌. పవులు హాము లంకుశ ముట్‌ సబళ్లుము 
ద్గరములు దోమరంబు లెడగత్తులు శంఖులు బిండివాలముల్‌” 
(కుమా, tes 


ఇవేకాక ముక్కములు, ఆముక్ష్తములు, ముక్తాముక్త ములు, యం|తముక్త ములు! 
అనే ఆయుధాలు కూడ ఉన్నాయి. (కుమా. 11-128, 12-8) చక్ర, వజ్య, 
వలయ, శక్తి, తోమర, కుంత. పాషాణాలు, మొదలైనవి ముక్తములు, ఆఅంకశ్‌, 
పాళా కరికా, అసి, గదా. ముసల్క దండాదికాలు ఆముక్త కములు పాశ, వాగురా, 
రజ్జా, వలయాదికాలు, ముముక్తామాకాలు బాప, శతఘ్ని. శల్యక మంజూమహార్క 
వర్ణాధికాలు యం|త ముక్తాలు. 


1] నురియ 2] ముప్పిడియమ్ము 8] కఠారము 4] తరువలి 5] కొంగవాలు 
6] గండగొడ్రలి 7] కత్తి 8] అడిదము $] కుంతము 10] సబళం (గడ్డ 
పార) 11] ఇనుప కోల 12] పట్టెం 18] డొంకెనలు 14] చృకము 
15] (కొంకులు 16] (బద్దపరులు 7) వడిసెన్ళ 18] దంచనపు గుండ్లు 
19] [పాస 20] ముసలము 21] సెలకట్టె నిడి] హలము శక్తి] చాపము 
24] కుమ్ముడుదగరు నిర్‌] భల్లెము నిశి] గద 27] ముద్గరము శిరి] ఒడ్డన 
ములు 29] కణయము ఏ0] కంపణము 31| మొలలకరా ఆ 32] పలకలు 
33] క్రురపము కిక] అసి 85] రొహణ శ్రర] వృజముష్టి 87] .లౌడివంకిణి 
88] చింధివాలము 89] భల్లాతకము 40] శిలా యంత్కాలు 41] జబుర 
జంగులు 42] (గద్దగోళ్లు మొదలె న ఆయుధాలు పాచీన కాలంలో యుద్రంలో 
ఉపయోగించే వాళ్ల, 


కుమార సంభవం, ఉత్తర హరి 'వంశంలో "పేర్కొన్న ఆయుధాలు ఒకే 

రీతిగా ఉన్నప్పటికి వాటిలో కొన్ని ఆయుధాలకు పేర్లు మారినట్లు గమనించవచ్చు, 
(పహరణాలు, కై దువులు, అసి యుద్ద సొధనాలు రెండు రకాలు] 
(పహరణాలు ;- కణయ, కంపన, ముసల, ముద్గర, పరిఘ, పరశ్వధ, కరవాల, 
భిండి వాలాలు. 
కై దుపులు 

"సురియు, ముప్పిడి యమ్ము, కఠారమ్ము 

దరవలి కొంగవాలడి దమ్ము గండం గొడ్డలి, కత్తి 


190 


గొంత6బు సబళం౦ బీటె యినువకోలసెలకట్టై 
పట్టెంబు నిరాణంబు చకంబు....” మొదలైనవి (ఉ.వారి. 4.209) 


(పవాణణాలు అంటే యుద్దంలో శ్యతురాజుల మీదకు విసరబడే ఆయుధాలు, 
కైదువు లంటే చేతిలో ధరంచే' ఆయుధాలు. 


యుద్ధంలో ఈ ఆయుధాల పృయోగాన్ని గురించి ఇలా వుంది. 


“పరిఘ విభిన్నులై ముసల పాటితులై కరవాల కృత్తువె 

శరపరికీర్లులై వరన సం|ప విదారితులై గదా విభం 

గురులయ తోమర |ప్రకర కుంఠితులై "సమరా వినిన్‌ సురా 

సురులు పరస్పరాభిహతి శోణిత పూరము నింబిరయ్యెడన్‌” 
(వారిివూ.భా. 4.14) 

“ముసలముల్‌ గదలును, ముద్దరచయము 

వెనభిండి వాలముల్‌ విచ్చు కత్తులును 

పరిఘలు చ([కముట్‌ బాను కటార్తు 

అరుదగ మెరయు, బం[దాయుధములును” (ప.వీ చ పుట నిర్‌) 


అని అనాటి అయుథాల్ని పేర్కొంది. ఇలాంటి ముప్పది రెండు అయుధాలను నేడు 
కూడ అజంతా చిత్సాలలో చూడవచ్చును. 


ధనుర్విద్యతో నేర్చు౨లైన ,విలుకాం(డు తమ పేర్లను బాణాల పై చెక్కించుకునేవాళ్లు" 


“ఏవరు గజితోడలేమావి పువులు శరము 

జేసి మధు మాన కాలంబు విత్త జునకు 

నళికులంబుల 'పేరనానూక్షరములు 

వరుసతో నిల్చెనని. బోల్చె వాని యందు” హర. 8-57) 


శతఘ్ని అనే ఆయుధాన్ని నాటి.యుద్ధాలలో వువయోగించే వాళ్ల హనుమంతుడు 
లంకలో [వవేశంచి ళోధించే టప్పుడు శతఘి ని ధరించిన వికుల్ని చూశాడు, 


"ఆ పరిఘ పట్టిన పరవ ప్పాసాసి దండిభిండివాల 
తోమర శాలి వక గదామునల ముద్గర బాలకా 
ఖడ్ర శతఘ్న హహులను జిత నర్మ ధారులను.. 


(భాస్క.సుం. 87) చూశాడట! 


191 


కృష్ణుడు నరకాసురుని వీరులపై శతఘ్ని అనే దివ్యాసా న్ని [వయోగించగా 
ఒకేసారి వారంతా "'మహావ్యథ' చెందారట! (భాగ. 10 ఉ భా. 192) అంతేకాదు, 


“శరవిచ్భన్న తురంగమై, పటుగదా సంభిన్న మూతంగమై 
యురు చకాాహత వీర మథ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై 
సురభిత్త్పైన్యము చెన్యముంబొరయుబున్‌ శోషించి హైన్యంబుతో 
హరి(మోలన్‌ నిలువంగ లేక వజచెన్‌ హాహా నినాదంబులన్‌” 
(193) 
ఇది శతఘ్ని యొక్క శక్ర సామర్ధ్యం. 


“శతఘ్ని = ఫిరంగి - నూర్గురను' చం కేద్కి* 


యుద్ధాలలో మంటల ఆయుధాల్ని వాడేవారు 1309.18610లో వరం గల్లు 
సె మాలిక్‌ కాఫర్‌ దాడి చేశాడు, కాకతీయ (పతావరుదుడు రాజుగా వున్నాడు. 
ఈ యుద్దాన్ని గురించి అమిర్‌ ఖుస్రో ఇలా చెప్పాడు, 


"తురష్క సైన్యాధిపతి ఆజ్ఞ లిస్తూంటే. 


(పతి దినమూ, (పతాపరుద్బుని సైన్య నాయకులతో యుద్ధాలు జరుగుతు 
న్నాయి. వారు తెచ్చిన యం(తాల నుంది పెద్దన పెద్ద (ఫిరంగి) రాతిగుండ్లు కోట 
గోడ మోద పడి దానిని గుం1 చేళ్తున్నాయి. ౨ లోవలి నుంది కూడా పృతాపరు 
(దుని _సెనికులు రాతిగుండ్లు విసిరేవారు, అయి తే ముస్లిం గుండ్లు బలమైన తీగ 
బలం మోద వాలా ఎత్తు. ఎగిరేవి, హిందువుల గుళ్ళు (ప్రాహ్మణుల జంధ్యాలతో 
పృయోగిస్తున్నట్టు నీరసంగా వచ్చేవి, హ్‌ 


తరువాత కాలంలో తుపాకులు, సూరతు మందు గుండ్లు మొదలైన విధ్వం 
సక ఆయుధాలు భారతీయ యు డ్డ రంగంలో వోటు చేసుకున్నాయి. ఇక్కడ నుంచి 
యు ద్ద స్వభావం మారిపోయింది. 


“*...తుపాకుల పెళ పెళలు సెట్లు గోవుల పెట పెటలు జబురు జంగుల 
ఫిరంగుల ఢిమఢిమలు ఢమామోల ఢమఢమల. బాణపు జివ్వల జిజజిజలు-.” 
(కృ.షి, ఈ.2ి౪) యుద్దాలలో వినిపించాయి, 


“రటిత దిక్త టనటతెట సెటార్భటులతో 
ఘోరమైన తుపాకి గుండ్ల చేత 


192 


దవ్వు దవ్వున హెచ్చి రివ్వు రివ్వున వక్చి 
(పసరించు రావూరి బాణములను...” (కృ. 3.5) 


సమర భూమిలో వాడారు. 


“ఏ దారి జూచిగన నా దారిన తుపాకి 
బలులెన జబురు జంగులు ఫిరంగి....” (కృ,వి*, 8-5) 


మొదలైనవి కనిపించేవి. 
ఇంకా కొన్ని కావ్యాల్లో వీటి ప్రసక్తి వుండి. 


క.వ,చ, 8-8, 5, 15, 19,20 కళా 8-78 కృవి. 8-5, 29. 55) చీదర 
కోటలో అభించిన ఇనువ ముళ్లు కూడా యుద్ద పరికరమే.”*9 


బహ్మాన్తం:- ఇది శకి వంతమెన అస్తం. ఛాన)ర రామాయణంలో అతికా 
(Bog sp యై Wy గ్రా 


యుని అక్ష్మణుడు (బహ్మాస్త్రంతోనే వధించాడు. ఈ ఆస్తాన్ని (వయోగించగా నే 
అది భయంకరమైన శక్తితో శ|తువుల ఆయుధాల్ని కాల్చివేసి, శత్రువు కంఠాన్ని 
తెగవేచ్తుంది, (భాస్క.యుద్ద -1061) 

ఈ అస్త్రం బారి నుంచి తప్పించు కోవడానికి (బహ్మా స్త మంత్యాన్ని పరిరి 
బాలి. ఇతిదబిత్తు రెలడవసారి యుద్దానికి వచ్చి బృహ్మాసా౪న్ని స: 
వానర సైన్యం ఆ అస్త్ర, దాటికి నిలవవేకపోయింది. క a [బహ్మో ప్ర 
మంతాన్ని జపించడం వల్ల ఆ అస్త్రం అతనిని వదిలి = ట్రిండి. భాస్క, యు 
-10508) 

అక్ష ్యణుడు ప్‌ (బహ్మాస్త్రమే కుంభకర్తుని బరిపింది, 


కే rT బైతుకొ నోపడు (మొ.రా.న:ం, 192) 


బృహ్మానస్ర్రం యొక్క శకి సామర్హాలిలాంటివి. బ్రహ్మాస్త్ర పృయోగాన్ని 
గుగించి వికమార్కునితో భట్టి 1 ఇలా చెపా ఏడు. 


“చరణాబ్దంబులు యోగపాదుకలతో సంధించి, యకాశ సం 

చరణా రంభ విజృంభ మాణ రణ దీక్షాద క్షత నించి, వౌ 

విరి బృహ్మాస్త్రము నిన్న రేళ్వరుని పయిన్‌ వేగం బురయోగింపు సు 

సిర లీలన్‌ సమకూరు నీకు జయలక్ష్మి వనిత సాంగళ్యముల్‌ ” 
(నక,వరె, 4.123) 


193 
;- ఇది అగ్నిదేవుని ఆయుధం. దీన్ని (పయోగిస్తే ఇది మెరు 


లు, నిప్పులు వెదజల్లుతూ శత్యువుపై పడుతుంది, రాముడు, రావ 
నూస్రాన్ని మం|తించి పృయోగించాడు. 


"తబుబుగా గిజిగొన్న మెఅవులు నెజపుచు 
దోరంపు ధూమ కేతువులు బోలె 

నుగ తేజముతోడి యుల్కల నీనుచు 
బెల్లుగా బిడిగులు వెల్లి గొల్పి 

బహు భేద. బాస్వర గృహముల చోలుచు 
వితతో [గతాణ కాతతుల మోజి 

భాను మండల కోటి భాసురాననములై, వి 
లయాగ్ని ముఖములె కలయ బరి 

జానకీ జానియాగ్నేయ సాయకములు 

హౌదలి రావణు శరముల బొలియజేసె 

వైదికాగమ పరివద్ద వాక్యతతుల 

నోజ దక్కిన సాగతయుక్తు లనగ ” (భాస్క.యుద్ద, 1542) 


శ సామర్థ్యాలు 
లేదా వారుణాస్త్రం :- ఇది ఆగ్నేయాస్తానికి, తత్సంబంధులకు 


ఇది జడివానల్ని కురుస్తూ శ తువులను చీకాకు వరుషుంది. అర్జునుడు 
Meee ద్దం చేస్తూ ఆగ్నేయాస్వాన్ని (ప్రయోగించాడు. విరుగుడుగొ 
౨త కల్పాంబుర , చాయ విభ్రమ గర్భితంబయిన పర్గాన్యాస్తాన్ని' 7 


“"మెజుపులు దణబచుగ చెళ పెళ 

నుఖుముచు వడగండ్లతో జయో ధారల సె 

న్యజ దలుగా నెల్లడ జి 

చ్చి పిడుగుల తోడ వాన జదిగొని కురియన్‌” (జె. భారి. ర-నిరీ 


"జల్లెడెలును బక్కెరలును 

బల్లంబులు జోళ్లు నాత పత్వాదులు న 

వ్వెల్లి బడి కలీసి మిల్డును 

బల్లము నొక్కటిగ వోరలి పాజగదొడగెన్‌” (జై.భార. 5- డ$) 


ణుడు రామునిమై _వయోగించాడు (భాస్క్కయుద్ధ, 2001) 


194 


అహిళరం (పన్నగాగ్రం) :- భీషణ విషాగ్నులు విమ్ముతూ *తువులను వధిం 
పాము రూపంలో ఉండే అస్త్రం. రాముని పైకి రావణుడు ఈ ఆయుధాన్ని 
[పయోగించాడు. 


ఆది విపరీతంగా పొగతో కూడిన విషాన్ని కక్కుతూ, బుసకొట్టుతూ, 
నేతాల నుంచి మంటల్ని చిమ్ముతూ, నిశితమైన కోరల్ని కోపంగా బయట పెడుతూ 
గరుత్మంతుని కూడా వధించే శక్తి వున్నట్లు, ఆకాశమంతా తెజపి లేకుండా అక్ర 
మించి భుజాలతోనే రాముని గెలవడానికి వచ్చింది (భాస్క-యుద్ధ, -2045) 


అ అసానికి విరుగుడు గతుడాస్త,౦. 


గరుడాస్త్రం :. వన్నగాస్రాన్ని ఎదుర్కోవడానికి రాముడు గరుడాస్త్రాన్ని వేశాడు, 
(భాస్క* యు ద్ద, -శ0%46) 


“నటుల వక్షానిల చలిత మహాశెల 
విపులాంగములు వెనువెంట బర్వ 
గులి శె్యగవటు చందుకొటి పుటంబుల 
భన భుజంగంబుల గణవి (తుంచి 
చలన ఖరోదగ్యచరణ తాడనముల 
విరిసి మేఘంబుఅ దొరగి పొఠలియ 
భుజగ కులంబుల బొడివి బోంపగ బూనీ 
భూకంవ మొదవింది |ప్రాకటమ గి 


“గారుడాన్ర,జనిత గరుడ గణంబులు 
మింట సిద్దసురులు మెచ్చి చూడ 
రావణ (పయుక్తమై వచ్చు నస్చ్రంబు 
వాలుపు నిమిష మాత్ర బొలియ జేసి” (భాన్క యుద్ద, .2047) 


ఇలాంటి గివ్యాస్తాలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా, శివజ్యరం, వైష్ణవ 
జ్వరం మొదలైన జ్వర [పయోగాలు కూడా ఉన్నాయి, 


(ప్రయోగించే ఆయుధాలు వాటి విరుగుళ్ళు ఇలా ఉన్నాయి, 


“"మెటుగులు (గమ్మెడు మేఘాన్ర్ర మేసిన 
బవన బాణంబున బరి హరించే 


195 


విషములు మియు కాద వేయాన్త, మేసిన 
గరుడ బాణంబున గరక్టమణచె 
సమధికోన్నతమైన శెలాస్త్ర మేసిన 
నింద మ. నేపు మాపె 
దృజ్నిరోధం వైన తిమిరాస్త్ర మేసిన 
నరుణ బాణంబున విరియ జేసె....” (విక,చరి, 4.117) 


పతాకాల [పాముఖ;6 ;- యుద్ధాలలో వాడే పతాకాలు కేవలం వ్యకి గత 


చిహ్నాలే ఇవి గాలికి రెపరెపలాడుతూ, వీరుల్ని ఉత్ర్తేజపరుసూ వాళ్లకీరి కాంక్ష 
లకు పృతీకలుగా వుండేవి. పేరుపొందిన వీరులు మాతృమే వీటిని వుపయోగించే 
వాస, వీశ్ళే సేనా రక్షకులు, పతాకం, కేతనం, ధ్వజం, సిడము అనేవి 
పర్యాయ పదాలు, 

యుద్ద రంగంలో విరుల్ని గుర్తించడానికి ఈ పతాకాలు తోడ్చడేవి, రావ 
రుని వెంట "వున్న వీఠ్రులను విఖీషణుడు రామునికి చూపుతూ, 


"ఉరుతర హేమ ' దండరువి నొప్పుచూ సింహ వతాకమింటితో....” 
భాస్క యుద్ద, -797) వచ్చేవాడు ' ఇందజిత్తుడని, 


"ఉరగ రాజ కేతనోజ్జ్వ్యలమే వచ్చే అతను కుంభకర్ణుని పెద్ద కొడుకైన 
ర్‌ ంభుడనీి, (802) “భూమే ధ్వజ లాంచన మగు, భీమ ధ్వజ మొప్పుదేర బృథు 
పరిఘముతో షా. ' 808) తస్తున్న ఆతమ నికుంభుడని, 


“కనక దండపషుచండ కేతనము గాల గాల నిభ మూర్తులయిన రక్కసుల 
నడుమ వాడి తేజంబుతో... ” (607) వచ్చేవాడు రావణుడని చెప్పాడు. 


ఇక రాముడు "గరుడధ్వజుడు'” (భాస్క,యుద్ద =ని164) 


యుద్ధంలో శక్తి వంతమైన ఆయుధాలతో శత్ఫువుల రథంతో పాటు ఈ 
పతాకాల్ని నాశనం చేసేవాళ్లు. ద్యజం విరగడం అపశకునంగా భావించేవాళ్లు, 


(న.నీ.న. 8-ర07) అందువల్లే అది విరక్కుండా చూసుకోవడానికి శత విధాల 
(ప్రయత్నించే వాస, 

యుద్ధ నీతి: (పావీన భారతీయ యుద్ధ నీతి చివరి వరకు కొనసాగింది ఆంధ 
దేశంలోనే అని చెప్పవచ్చు. కాకతీయుల తరువాత మహమ్మదీయుల ప్రొబల్యం 


196 


యుద్ద రంగంతో కనిపిస్తోంది. అయినప్పటికీ ఆంధ రాజులు సాధ్యమైనంత 
వరకు యుద్ద సీతిని పాటేంవారు. యుద్ద నియమాలను గౌరవించారు. కాలాను 
గుణంగా యుద్ధనీతిని మార్పు చేసుకోకపోవడం మన పాలకులు చేసినతప్పిదం. 
పరాయి పాలకుల చేతిలో ఆ౪[ధదేశం ధ్వంసం కావడానికి కారణమైంది, మన 
రాజులు అనుసరించిన యుద్ద సీతి ఎలాంటిదో చూద్దాం. 


"'చంప దగిన భట్టి శతువు తన వేత 
జిక్కనేని కీడు సేయరాదు, 
పొసగ మేలు చేసి పొమ్మనుటేబాలు....” అంటాడు వేమన. 


“వెరి నిరాయుధుండగుచు వచ్చిన గాచుట కంటె బుణ్యముల్‌ చేరునె?... ” 
(ఆం.వి.పు, 8-408) 


శొ[తువుని ఏలాగైనా మట్టు పెట్టి అతని రాజ్యాన్ని కబళించాలనే మనస స్తత్వం 
నానాటికి పెరుగుతున్న “పరిస్థితుల్లో ఇలాంటి యుద్ద నీతిని పాటించడం అపూర్వ 
మైన విషయం. శతు; రాజు ఊకో లేనప్పుడు దండెత, డం యుద్ధ నీతికి విరద్ధం. 


“అధిపతి వీటలేని సమయంబున నంగర కాంక్ష తోడని 

ట్రధిక బలఠబులంగొని వృధా తిశయంబుగనేగుదెంచి యి 

వ్విధమున బని) సీవన్సత విికయముం [(బకటింము కండెనం 

బుధినడ మైన నీపురికి బోయి యొదుంగుము బాల మేలగున్‌” 

(నిరా. 7-21) 
..రాజు లేని యటి రాష్ట్రంబు సె జని 

జయముగొనాట యేవో శౌర్యమనుబు" (కళా. 6.161) 


“....వైరుల జీవన్మలతులగు 
వారల నెవ్వాతు జంపవలదు నరేందా!” (ఆ3.వి పు. 5-2క్ష1) 


ఇలాంటి నీతుల్ని ఆచరించడం వల్ల శ|తువు సమూలంగా నాశనం కావడా 
నికి అవకాశం లేక పోయింది. సమజజ్జి తోచే యుద్దం చ చేయాలి, “"కయ్యానికై నా 
నెయ్యానికై నా, వియ్యానికైనా సమానత్నము ఉండాలి. అలా లేనిచో కయ్యము 
గెలువదు నెయ్యము నిలువదు. వియ్యం పొసగదట! (బె.వే పంతం. 2 హ్‌ 


యుద్ధంలో సమళ్సజ్జిని ఎదుర్కోవాలి అనేది ఆనాటి యుధ నతి, 


“ఒకరితో నిందర మొనర పోట్రాశ'" తగవుకాదు అనేది (ప,వీ.చ.పుట 159) 


197 


యు విత్తి, 

దూరంగా వున్న శ తువును చూవి రాజు భయపడి రణ విముఖుడు కారాదు * 
వున్న శతువు పరాకృమం వల్లనే లొంగుతాడు కాని మరొక విధంగా 
ణు. పరిగెత్తి తే వెంటబడుతుంథ. నిలిని అదలించినప్పుడే కుక్క పక్కకు 
50టు౦ది. కాబట్టి రణరంగంలో వెనుకంజ వేయక్కండా సాహసంతో శ[తు 
ఒయింబాలి, (రక్ష చ, తి4ఉ9, 50) శతు రాజు లేనప్పుడు అతని 
ఇ చంపరాదు, సె పై ౦ధవుడు పలాయన మం[త౦ పఠించిన తర్వాత కూడా 
)నల్ని చంపడంలో నె నిమగ్నమై వున్న భీమునితో అరునుడు, 


"వీతలజ్ఞుడె పబచె సొవీరవిభుడు 
బొనుగు పృజనేల యాజడి దునితువైవ 
నద్దురాత్ముని వెనుకొని యసుపు లివుడు 
గొనగ వలయు లేలెమ్ము సద్వినుత శౌర్య” (భార. అర. 6-288) 
90టాడు, 
రాజు తాను జయించాలను కున్న రాజ్యంలోని (_వజలకు నష్టం కలిగించ 
రాజు అనుసరించే నియమాలలో ఇది పృధాన స్టానొన్ని వహించాలని 


ని మతం," 


"రాయవూరు యుద్దములో ముసల్మాను లోడిపోగా వారిని వూర్తి గా తుడిచి 
లెనని సేనానులొత్తి చెప్పినను శ్రీకృష్ణదేవరాయలు వినక, పారెడి వారిని 
రించుట ధర్మము కాదని వాదించెనని 'వీదేీశీయుడగు నూనిజ్‌ చకితుడై (వాసి 
ను” 12 

ఈ నీతి పాటించడం వల్ల కలిగిన ఫలితం తెలిసిందే, 


"....పార్జివ పుత్ర యొకండు నేసినం 

బలువుర మాద నింత దలపందగ దట్టులు గాక నిదృమై 

నొలసియు దమ్ము నేవుణియు మన్నెడ వధ్యులై శస్త్ర, పాణులై 

నిలువని వారిని జంవదగునె రణ ధర్మము న్‌ వైటుంగవే.” 
(భాస్క యుద్ద. -561) 


17 ధర్మం కంఠోక్తిగా చెప్పబడింది. 


“కలనబడిన వారి గయికొని a 
పుండ్లనో మి మగుడ బుచ్చుట్‌ రొప్పు 


198 


బంత మడిగి మగుడ బవర మిచ్చుట యొస్పు 
నించునేని దాన మేఖ టొప్వు” (ఉ.హరి 5-206) 


ఇది ఇంకొక ధర్మం. 

ణ క్షేతం:- రాజు తన వ్యూహానికి అనుగుణంగా యుద్ద భూమిని నిర్ణయిం 
చుకోవాలి. పదాతి దళాలు, గుర్యాలు,. రథాలు, ఏనుగులు యుద్ధం చేయడాని! 
వీలైన (ప్రదేశాల్ని న. 


“గటును జెట్టును మిట్టయు బల్లఎబు 
గలిగిన చోటు" కాల్బలము నెల 
వినుము నీళ్ళును రొ౭పియును బేక సమ విగొ 
లములైన చోటు గుజ్జముల నేల 
[కమ్మ గుంగక గదగద వంపులు గణు 
గమి నొప్పు చోట రదముల నేల 
యెడనెడ మ్యాకులు మడువులు గల చోటు 
కురునాథ యెబుగుము కరుల నేల 


యే బలంబు దనకు నెక్కడు గలుగు న 

బలము నేల పోరుగ్రలను గాగ 

నినుడు శ¥ియు గాలి వెనుకగా మొననడ 

పించి పొదువ సంభవించు జయము” Cs 3-928) 
చతురంగ బలాలకు అనుకూజమైన |పదేశాల్ని యుద్ద కే క్షత గా ఎన్నుకో 


వాలి, కౌటిల్యుడు చతురంగ బలాలక  అనువై నపుదేూలు ఎ గలా వుండాలో పేర్కొ 
న్నాడు.** రాయబారిగా వచ్చిన జనార్హనునితో కృష్ణుడు ఇలా అంటాడు. 


“పరవగు మోహర మేర్చను 

నెరవగువో నెల్లి నేడు వడిసెద మధురా 

పురమున బృయాగమున బు 

ష్కరమున దారేర్చి కొన్న కలనగు మాకున్‌” (ఉ,హరి, 4.168) 


మధుర, (వయోగ, పుష్కరాలలో పుష్కర క్షేత్రాన్ని హంస డిభకులు 
యుద్ధ క్షేత్రంగా ఎన్నుకున్నారు. అ(ప్రాంతానికి కృష్ణుడు చతురంగ బలాలతో 
దండెత్తి, వచ్చి యుద్దం చేశాడు. (ఊ,హరి. 4-206) 


199 
యు ద్దాలు 
[పావీన భారతీయ రాజులు చేసిన యుద్ధాల్ని నాలుగు విభాగాలుగా చేయవచ్చును. 


1) ధర్మయుద్ధం :- ఈ యుద్ధాన్ని (వకాళ యుద్దం అని కూడ అంటార. 
[కేతువు క౬టె] అధిక సైన్యమున్నప్పుడు [శత్రు శిబిరంలో] కుటులు పన్నగలిగి 
నప్పుడు, యాతా కాలమును గురించి అవసర చర్యలు తీసుకొనగలిగినప్పుడు, 
అనుకూలమగు [పదేశమందున్నప్పుడు [విజిగిషువు] (పకాళయుద్దం చేయవలెను ** 


రామ రావణ య ద్దం, కురు కేతు యుద్దం మొదలైనవి ధర్మ యుద్ధాల 
నప్పటికీ రణ భూమిలో ఒటిలత్వం (పదర్శించడల జరిగింది, 


కూట యుద్దం :- ధగ్మయుద్రఎ చేయడానికి పరిస్థితులు విరుద్దంగా ఉంటే కూట 


యి ద్రం చేయాలి. మోసపూరితంగా కుటిలత్వం, ఎత్తులు, జిత్తులు మొదలైన పద్ధ 
తుల వల్ల శత్రువును జయించడం. కూట యు ద్ద 04 వివిధ కూట యుధ పద్దతుల 
గురించి' కౌటిల్యుడు వివరించాడు." 


""అపజయము కంటె గష్టము 

నవమింపగ జయము కంటె నొప్పును వసుధా 

డిపులకు లేదటగుటన్‌ 

గపటోపాయముననైన గార్యము వలయున్‌” (స.నీస. 8-798) 


అధ న్యాన్ని అధర్మ ౦తో జయింవాలనీ, వజొ;న్నీ వజంతోనే వేదింబాలనీ చెప్పే 
' న్వభావం కలవాడు అపకారికి ఉపకారం చెయమనడు ఆలా వేస్తే రాజ్యాలు 
నిలబడవు, రాజ్యం కోసం ఏది చేసినా తప్పు క కాదనే నీతి మార్గమిచి. దండయా 
తుల సమయంలో శ్యతువులు వచ్చే దారిలో, చెరువులతో నూతులలో విషం కల 
వాలని కూడా. ఇది బోధి స్తుంది. 


రాముని జయించాలంటే అతనిని మానసికంగా దెబ్బ తీయాలని ఇశ(దజిత్తు 
ఆలోవించాడు మాయ సీతను శం రాముని సమక్షంలో ఆమెను చంపాడు, 
ఇంద్రజిత్తు అశించినబ్లే రాముడు శోకార్థుడయినాడుు కాని అంతలోనే ధైర్యం 
తెచ్చుకొని యుద్ద ౦ "చేశాడు. (బ్రాస్క, యుద. -1281 1286) 


కృషుడు కంసుని వధించాడని తెలిసి జరాసంధుడు హఠాత్తుగా మధుర పె! 
ea 


200 


దండేతి త్రి వచ్చె బలరామకృష్ణుల దగ్గరికి దూతను పంపాడు యుద్దాని3 సిద్ద ఎగా 
లేని బలరామక కృషులు జననష్టాన్ని ''జరగకుండ, రాష్ట్రం వెడకుండో ఉండడానికి 
పా! 


ఒక ఉపాయాన్ని ఆలోచింవారు. 


జరాసంధుడు చూస్తుండగా బలరామకృష్ణులు ని నిరాయుధులుగా జరాసంధుని 
వ వెళ్ళి అతన్ని రెచ్చగొట్టారు. అతడు తరుముకొని రాగా దక్షిణ దిక్కుగా 
వెళ్లసాగారు, రాష్ట్రాలను, పురాలను దాటి వింధ్యాటవిలోకి వెళ్లారు, అక్కడ 
వన్న కొండలు, ఆడవ్రలలోకి వెళ్ళి పరటరాముని చూసి అతనితో తమ వృతాం 
కాన్ని చెప్పారు. జరాసంధునితో యుధ్ధం తప్పదు, ఇక్కడ వుండడం మంచిది 
కాదు. అతవిని జయించడానికి అనువెన స్థలాన్ని చూపిస్తాను అని పరఏరాముడు 
వారిని గోమంత పర్వతంపై వదిలాడు. “జరాసంధుడు సెన్యంతో వచ్చి ఆ పర్వ 
తాన్ని చుట్టుముట్టి నివ్వు పెట్టాడు, వెంటనే బలరామకృష్ణులు betes 
సేన్యంపె పె దూకి “యుద్దం చేశారు (హరి,ఉ.భా. 1-19 నుంచీ 108) 


ఆకస్మికంగా దాడి వేసిన శృతుపును అనువెన స్థలానికి మళీ ంబొడానికి భయ 
పడినట్లు నటించి పరగాత్తాలి. *శతువు తరుముకుంటూ వెంటపడతాడు. అ స్థలం 
చేరగానే శత్ఫువును ఎదుర్కొని చంపాలి. ఇది కూట యుద్దంలో ఒక పద్ధతి. 


మం్యత యుద్దం :- దూతను పంపి శతు.వును బుజ్జగించి హెప్బరించి. లేదా 
జెదరింది agg యాన (ప్రయత్నాలను భంగపరవాలి. అప్పటికీ వినకపోతే అతని 
రాజ్యంలో ఆంత గత కలహాలను సృష్టించి విష (పయోగాలను జరిపించాలి. సెని 
కులు, సేనానాయోకులు మొదలైన వాళ్ళని విభజించాలి. ప్రజల్ని భయసెట్టాలి. 
ఇంకా కొంత మంది ముఖ్యమైన వాళ్లని భంపింబాలి. ఇలాంటి పను లకు గాథా 


వారులను, వేశ్యలను ఉపయోగించాలి, రాజు] పె తిరుగుబాటు చేయడానికి మం[తు 
లను పోత్సహింవాలి. ఇంకా వివిధ పద్ధతుల ద్వారా అ రాజును లొంగదీయాలి. 


a మంత యుద్దం అంటారు. గజపతిని గెలవడావికి మంతి తిమ్మురును 
పాయాన్ని పృయోగించి రాయలకు వి గ 

లకు విజయాన్ని చేకూర్చాడు. (కృ.వి. 3-100 
అసుర యుద్ధం :- స్వార్థం, లోభం మొదలైనవి ఈ యుహ్హేనికి పృధాన కారణా 


లుగ ఈ 
టాయి, ఇంద్రజాల విద్యలు, వశీకరణ శతయలు ఈ యుద్దంలో 


పృయోగించబడ్రాయి రాక్షను 
శ అయుదాల 
యుద్ధం అంటారు, ప్న ఇలాంటివే కాబట్టి దీన్ని అనుర 





201 


ఇంద్రజిత్తు చేసిన మాయా యుద్దం (భాస్క,యయద్ద. 547-555) అసుర 
యుద్ధంగా చెప్పవచ్చును. 
“కని మాయా విద్యా బల 
మున న్లీరంధృముగా మేఘములు నీహారఠ 
బున నొనరివి మును గవిసిన 
పెను జీకటి దళము నేసి భీకరలీలన్‌”' (భాస్క,య్యుద. -ర్‌శీ7) 


యుద్దాలు మూడు విధాలు (సనీ.స; 3_085)అవి, 


1) సంకుల సమరం:. ఇది ఏనుగు, కోట, చతుర౭గబలాల యుధాల నివిభ 

జింవారు. కేవలం ఏనుగు బలంతో వొచ్చుకొనిపోయి యుద్దం చేయడం ఏనుగు 

యుద్ధం, దుర్గంపై విడసి యుద్దం చేయడం కోట యుద్ధం. బయలు పుదేశంలో 

రథ, “గజ, తురగ పదాతులు అనే చతురంగ బలాలతో యుద్దం చేయడం చతురంగ 
సమరరి అని అంటారు. 


జ ద్వంచద్వెకాకి యుదం :- ఇది రాజులు చేశ బదికాదు, మత్సరగుష్టులైన వీర 
షా డా 
భటులు చేసే యుద్ధం. 
8) భేద యుద్ధం :. సామదాన భేద దండోపాయాలను (ప్రయోగించి చేసే 
యుద్దాన్ని భేద యుదం అని అంటారు, 
(a ట్‌ 


మల్ల యుడ్డం :- ఇద్దరు వ్యక్తులు పరస్పర చేసే యుద్దాన్ని ద్వంద్వ యుద్దం, 


మల్ల యుద్ధం, అంక యుద్ధం, ఎక్కటికమ్యోం అని ఆంటారు. ఈ యుద్ధాల్ని 
ఆయుధాలు ఉపయోగించి, అయుధాలు లేకుండా చేసేవాళ్ళు ఆయుధ రహితంగా 
జరిగే ఎక్కటి కయ్యాన్ని మల్ల య్యుదం అంటారు. సమానుల మధ్య ఆయుథా 
లతో జరిగే యుద్దాన్ని అంక "యుద్దం అంటారు, 


అనవసర రక 5 హాతాన్ని ఆరికట్టడానికి ఇలాంటి యుద్ధాలు సమ ఉజ్జలైన 
వీరుల మధ్య జరిగే! , అంక యుద్దం ఇ చేయదలచిన యోధులను (వతి శనివారం 
రాజు తన సముఖానికి రప్పించి, వాళ్ల పంతాలు విన్న అనంతరం, ఆపుతిజ్ఞలను 
లిఖింప చేసి, వారికి బహుమానాలు ఇచ్చి పంపేవాడు, మరుసటి చినం ఆదివారం 
ఇంక యద్ధం జరిగేది. 


“మాయన్న బిక్షదన్న మహిత హరుండు 
నువ్వుల పొడిని గానుగనాడు భంగి 
వీరలో పోసియు చేర్చి పిండంగ” ((పవీ.చ. పుట -101) 


202 


నూనె కారిందట! ఇదీ ఆనాటి మల్లుల శక్తి. ఇలాంటి మల్లుల యుగ్ధాల్ని గురించి 
విసృతంగా పేర్కొనబడింది. 


రావణుడు సుగీవుడు (భాస్క,యుద్ద, ఒక7 7483) నలకూబరులు (కళా. 
8.278) కళాపూర్దుడు._ కేరళ రొజు (కళా. ర్త 100 నుంచి 107) ఇవ్షాకుడు- 
రాక్షసుడు (కకుక్‌ స్ట 2.187). కృష్ణుడు_బాణూరుడు, బలరాముడు_ముష్టికుడు 
(ఆం.తి,పు, 7-403), కిరాతుడు, అర్జునుడు (శ్రీకాళ, 4- 191, హర, 7-85) 
చేసివ మల్లయుద్ధాలు వీరావేశాన్ని కలిగించేవి. 


ఏకాంగ వీరుడు, కలహ 'కంటకుడు తమ వంతాల్ని రాజుతో చెప్పే సమ 
యంలో వాళ్ల చేసే అంక యుద్దాన్ని గురించి ఇలా .చెప్పాఠు. 


"వుల్లతి వెట్టిన భూమికి గొసరిన 
నెదిరి పోటునకు జేయొదగు బున్న 
దండకై దప్పిన దప్పు (గేచరికిన 
“లతితరబు గొన్న జౌబళము గొన్న 
దాణికి జొచ్చిన దాచిన మానిన 
 నరువ నొడ్డిన బయలాన వడిన 
జాగ బొడువకున్న లాగంబునకు గొన్న 
మడమ గెంటిన వ్రేళ్ళు మగుడ*డిన 


చాలు మాబులెన దలవంచి పొడిచిన 
బొర్కగా దలంప ప౦తమిది యె,' 
బొడుచు వాడ దేవరడుగు లాన” (సిం ద్యో..?-60) 


ఆని ఏకొంగ వీరుడు అంటే, 


“మతిగాక దృష్టినే మజక రోక్షించుచ్లు' 
నూకర దృష్టియె ఢాక “గొలిపి 
గర్జన. సేయక మార్జాల దృష్టియె 
దర లక పరుజింబి కొకబూని 
భల్లూక దృష్టిన పాంగ సంగతి గని 
కపిద్భోష్టి _ వంచించి కాపునూపి 
చేష్ట దప్పక గృధ్య దృష్టి గనుంగొని 
యొయ్యన్న ఫణదృష్టి నొడియ జూవి 


203- 


మనను దేజ జూచియుమ జూడకున్నట్లు 

దృఢముగాగ జోరదృ్శష్టి నడిగి. * 

జంకి మోద నొడీసి శొర్రూల" దృష్టి" వై 

బడుట సురియ కాండ “పంత మిటియ్‌ (సిం,ద్వా, 7.62) 


"తొమ్మిది దృష్టులలో నౌ 

యిమ్మగు పులిదృష్టి జొచ్చి యెదుణొ మ్ము కఠా 

రమ్మున నడి తొలు పోటు గ i 

(గుమ్మెద నే నొండు లేక కుంభిని గూలన్‌” పతా -63) 
ఏపహకంటకుడు అంటాడు. 


కృష్ణుడు, బాణకారుడు మల్లయుద్ద౦ ఇలా చెశాఢుు, 


“తిగుచుట |తోచుట కుంగుట 
నెగయుట యొదుగుట' తొలంగి నిజ్తాచుట సరిగా | 
నగధరుడ్రువ జాణూరు డు 
దగిలి తిరుగు విధములడ్భుతములై యొ'ప్పెన్‌”' 
" (వారి.పూ. ఫ్‌, 9. 126, 


వచ్చే విధంగా ఒకదానితో ఒకటి భుజాల్ని తాకిస్తూ, పిడికిళ్లతో గుద్దుకుంటూ 
సతో తొడలు చరుస్తూ, భయంకరంగా " యుద్దం key 


త లిమి మెడలంట _ బట్టుట “త్రీమక్ల్‌ వే మప మ 

దంత నఖర విదారణ. చారుణముగ. 

గడక :గల్గుట- దొడగాట్ల- లడచి తోచు 

టిరువు రందును ను(గమై - యొనగ జూడ 
(హరి,పూ.భా. 9-129)" 

పడ్కు అగునుడు చేసిన మల్ల యుధం ఇలా వుంది, 

“తానుచు బొడుచుచు బడుచును 

నేచుచు నడుకుచును బిట్టునెగయుచు గూలం 

దోచుచు దూలుచు జెనగిరి 

ప్పావీపతి సుతుడు హరుడు బాహాబాహిన్‌” (హార, 7-85) 


ద్ద వ్యూహాలు : [ఎ స్పష్ట ణాత్మకమైన' వ్యూహం లేకుండా ముఖాముఖి 
స్కుకి దిగడం వల్ల జయాజజయాల మాట ఎలా వున్నా అధిక జననష్టం జరుగు 





204 


ుంది. భుక్తి కోసం సామాన్య (పజలు సెన్యంలో చేరి వుంటారు, సరైన 
గృహం ప న్నకుండా రాజు వాళ్ళ ందర్ని యుద్దంలో బలిచేయరాదు. ఇరుపక్షా 
లో ఏ రాజు పారిపోయినా, లొంగిపోయినా, లేక చుపబడినా ఆతని సైన్యం, 
యించిన రాజు వశం అవుతుంది. ఆలాకాని పక్షంలో యుద్ధభూమి నుంచి 
ల్లా బెదురుగా పారిపోవడం జరుగుతుంది 


వ్యూహ నిర్మాణం అనేది శతువుపై దాడిచేయడానికి శత్రువుల దాడి 
కంచి రక్షణ పొందడానికి అవసరమవుతుంది. 


వ్యూహం ఆంటే విశిష్టమైన సైన్య రచనా పద్దతి 'వ్యూహస్తు బలవిన్యాస:” 
ని అరం "వ్యూహ్యతే రభ్యాతే ఇతివ్యూహ:ః” ర్‌చి( చఎడేది బల విన్యాసం 
ంటే సేనను ఒడ్డడం. మరొక వ్యుత్సత్సి కూడా వు ది, "విశేష స్త ఊహ్యశతే 
వ్‌ తి వ్యూహః ఊహవితర్కే” అంటే విశేషంగా ఆలోవించబడేరి, విశేష వింతన 
సిగాన నిపుణుడైన సేనా నాయక డు చతురంగ ఒలాలమ యథా స్తా ౦లో వుం 
"డు, దీర్చ ౦గా లోతుగా ఆలోచించాలి, కాబట్టి దీన్ని విశేషమైన ఊహా ఫలి 
ంగా చెప్పోరు, ఈ వ్యూహరచనను పాశ్చాత్యులు ' "మిలిటరి టాక్టిక్స్‌” ఆ౦టాచు 
ంగ విజ్ఞాన సర్వస్వం ఇలా పేర్కొంది, 


“Tactics of smaller units, or af a single combat arm, 
; called minor tactics. Tactics of large force is termed gra- 
d tactics. Tactical mobility is the ability to more rapidly from 
ne part of a battle field to another..ln any particular mili. 
ary operation the choice of tactics will be influenced by a 
umber of factors, These include the commandeis mission: 
ne forces and weapons avoilable to him, ithe terrain over 
vhich he must operate, the enemy's strength and dispositions. 
nd the wether.«* 16 


“సెన్యం పొదుపుగాను శకి వంతంగాను "(పయో గించోడానికే వ్యూహాణు 
ర్పడ్డాయి' +? 


(కొంబ గరుడ, మకళ, కూర్మ, శకట నూచీ ముఖం, పైన, శృంగాటక, 
చల, వజ, మండలార్థ, సర్వతో భద్ర మొదలై న వ్యూహాలు ఆనాడు ఆపబర 
లో వుండేవి, వ్యూహాల పేర్ల గురింనీ మాతం భారతీయ సాహిత్యం రా పందె, 
టి స్యరూవ స్వభావాల్ని “వివరించలేదు ఆయితే సయాం దేశంటోని క కొన్ని 
౨ ముదిత (గ్రంధాల ఆధారంగా పాళ్చాత్య యుద్ద కౌస్త్ర వేత్త లు క 


1, 205 


యుద్ధ వ్యూహాలను చిత్రించారు. వాటిని డాక్టరు క్వారిట్స్‌ వేల్పు 
సౌత్‌ ఈస్ట్‌ ఏసియన్‌ వార్‌ ఫేర్‌” అనే పుస్తక “రూవంలో" పృకటిం 
లో కొన్ని వ్యూహాలను ఆరుద గారు పేర్కొన్నారు, ** 


[పయాణించె దారిలో నదుజు, పర్యతాజుః, ఆడవులు, దుర్గాలు, 

* ఆవదలు కలిగితే సేవాపకి వ్యూహ రచన వేసి తన సేనను నడి 

వద ముందు భాగంలో ' ఏర్పడితే గొప్పదైన మకర వ్యూహాన్ని పన్ని 
రెండువై పుల నుంచి విషను స్టితి ఏర్పడితే శ్యేన వ్యూహాన్ని 

శ్క్‌వాలి. వెనుక భాగంలో పృమాదం ఏర్పడితే శకట వ్యూహం, 

వ [పమాదం ,ఎదురైతే నర్వతోభదం (004280[81), లేదా 

1), లేదా వ్యాళం (5౧818) గాని మోహరించి ఎదుర్కోవాలి అని 

Ped? 

ఇంకా ఇలా నుంది, 

“మకర వ్యూహం బొండెను 

వికటాన్యం వైన యట్టి వీరానన సూ 

చికయైన బన్ని చనుసది 

ప్రకటిత శౌర్యమున నెదుర భయ మొదవునెడన్‌” 


“వెనుక భయమైన శకటము 

దనరగ బార్శకముల నైనదగ వ్మజముగా 

మొన చేసి నడచునది యెం 

దును భీతి దనర్ప సర్వతో భదమగున్‌” 
, '(ననీన. కి-857, రీర్‌రి) 


వ జ చికి అ 
- ఇలా పట్టిక ద్యారా బట 





దలు [ వ్యూహాలు 
భాగం నుంచి మకర (Crocdile) 
గరుడు (Bird) 
సూచి (Needle) 
ఏంిబి శకట (Cart) 
) నుంచి వజ (Thunder) 
క్కుల నుంచి సర్వతోభ[ద (061060౧041) 


పక (Wheel) 
వ్యాళ (Snake) 


206 


'వత్యేక గుణాల్ని కలిగి విశిష్టమైన వాటిని దృష్టిలో వుంచుకొని వ్యూహాల్ని 
“నిర్మించారు. పద్మవ్యూహం అంటే పద్యం ఆకారరలో సేనను 'నిలబెట్టడమని, 
గరుడ వ్యూసం -అంటే గరుడ పక్షి ఆకారంలో సేనను నిలబెట్ట'కమని వొలమంది 
అనుకోవడం వుంది. ఇది కొంత వరకు వాస్త వమే అయినప్పటికీ వాటిలో వుండే 
(పత్యేమైెన 'కదలికి వ్యూహ రచనకు తోడ్పడిందని ఇప్పవచ్చు 


(గద్దలో వుండె 'సూక్ష్మదృష్టి', వేగం. శతువుని (ఆహారాన్ని) చెంచువు 
అతో పొడవడంలో వుండే 'నేర్చు' మీదలైన (పత్యేక గుణాల్ని దృష్టిలో వుంచు 
కొని (గద్ద వ్యూహం రచించి వుండవచ్చు. కన్నులు, రెక్కలు, కొట్టే, చెంచువు 
ఈ వ్యూహంలో వుండే విశిష్టమైన అంగాలు. గజ, తురగ, రథ, పదాతిదళాల్ని 
“అయా :స్టొనాల్లో వుంచే వాళ్లని వూహించవచ్చు. 


మొగ్గగా వున్న పద్మం వికసించు కోవడం సహజమే కీటకాలు మకరందం 
కోసం అందులో వాలుతుంటాయి. అలాంటి సమయంలో వికసించిన పద్మం 
ముడుచుకురిటే ఆ కీటకాలు ఆందులో బందిలవుతాయి. 


"ఒక భృంగంబు పరాళినీ మదన తం[తోన్నాది (ప్రాణేశ్వరిన్‌ 
“మకరందాసవ మత్త నబ్ద (గహాసీమం బెట్టి తౌబోయి సం 
జకడన్యచ్చి తదానమమ్మకుళ మే జాడం “జొర న్రాక యా 
మికుడో నాదిదిగెం; గొలంకు రమకున్నే లెంత హీనంబొ కో” 
(పా.ప, 2 883) 
అని వికసించిన పద్మం ముడుదుకోవడం కవి సమయంగా చెప్పడం పుందిం 
ఇలాంటి. ఆలోచనే as నిర్మాణానికి ఆధారమని చెప్పవచ్చు. ఇలాగే 
మిగతా వ్యూహాలు కూడా వాటి (పేర్లనుబట్టి, వాటిలో వుండే గుణాల్ని బట్టి రవించ 
బడి వుంటాయి. 


అనుసాచ్యడు గృ్యధ వ్యూహాన్ని (3-౧9), హంన ధ్వజుడు వద్మవ్యూ 
హాన్ని (5-4), (వవీలడు. విశిఖ వ్యూహాన్ని (4 15) వన్ని యుద్ధం చేయడాన్ని 
జె మిని భారతం పేర్కొంది. తామా యణంలో యుద్ద వ్యూహాలు" వాలా కనబడ 


తాయి, ఇవన్నీ శతువును జయించడానికి ఇతువక్షాల వాళ్లు వేసిన ఎత్తుగడలని 
చెప్పవచ్చు. న్‌ 


తు సేనల్ని అంచనా వేయశం వ్యూహంలో ఒక భాగం, రాముని తర 
పున హనుమతతుడు, సుగగివుడు అంగదుడు, విభీషణుడు, రావణుని తరపున ఏక 


20/ 


రణులు, శౌర్లూలాది చారులు -ఈ -కార్యానికి నియమించ డారు. (భాస్క,యుద. 
ల్‌ నుంచి 19, 811, 371. 441-446). 


రాముడు గరుడ వ్యూహంలో తన సైన్యాన్ని అమర్చుకొని రణ కీడకు 
'మెనాడట! (భాస్క.యుద్ద _875) కోట రక్షణకు రావణుడు, కోట ముట్టడికి 
ముడు తమ 'సేనల్ని నియమించి వూూవాం పన్నడం ఇలా వుంది. 


Pow wT A we IR 0 te tee ఇయ ఫి TD ae RE a RE ద యట వలల ల i we mew ఆచ అమలు టన Me tena నా! re iPS oe! అ 
bathe Re es a | 


రావణ వ్యూహం రాముని వ్యూవాం 
(కోట రక్షణ) (కోట ముట్టడి) 
రు గవని పహసన్తుడు Se ie ఖం es 
కిణ గవని మహ పార్య్యుడు = an 
న సట. — హనుమంతుడు 
న సంలు | శా అనుజుడు 
క రాముడు 
' చుట్టు వం వ జాంబవంతుడు 
విభీషణుడు 
గొప్పదొరలు, 


సకల సైన్యం 
ట మధ్యలో విరూపాక్షుడు అ = 





వీ రావణ వ్యూహాం, దానికి రాముని పృతివ్యూహం (భాస్క,యుద్ద. 449) 


ఇం(దజిత్తు యుద్ధ భూమిలో రాముని ఎదురుగా మాయ సీతను చంపి, 
గొనసికంగా రాముని దెబ్బతీయడానికి (పయత్నించడం మొదలైన ఎత్తులన్నీయుద్ర 
గ్యాహలుగా చెప్పవచ్చు, దాదాపు (పతివ్య్రూాహం శ తువును దెబ్బతీయడానికో, 
క్షణ పొందడానికో వన్నడం జరిగేది. 


చతుర ధోపాయాలు 


రాజు శతు రాజులతో వాలా తెలివిగా (ప్రవర్తించాలి. _గోటితోపోయే 
ానికి గొడ్డలి ఉపయోగించరాదు ఏదో ఒక ఉపాయంతో కార్యం సాధించబడేట 
డు వినాశ చాతువైన సమరాన్ని కోరుకోవడం మూర్ణత్వం. శతకోటి అపాయా 
ఏకు అనంతకోటి ఉపాయాలుంటాయి. శతువు అంటూనే యుద్ధం చేయాలనే 
అలోచన వదలి వేయాలి, యుబ్దతర .మార్గాల ద్వారా శత్రువును వశపరచుక్రోవ 


208 


తానికి పయత్నించాలి. శతు రాజుతో పుృవర్సి ౦వాల్చిన విధానాన్ని "ఉపాయా 
లంటారు” సామ, దాన, ఖేద, దండాలని ఇవి నాణుగు విధాలు. "మితుుల విషయ 
ములోను, శత్కువుల విషయములోను, ఉపాయములను కలిపి పయోగించవలెను, 
ఏలయన ఉపాయములు పరస్పర సొధనకములు "౫౨ 


“ఆవదలగురుత్య త త బట్టి ఉసాయములను నియోగముగగాని, 
“వెకల్పికంగాగాని, సముచ్చయంగా గాని “ఉపయోగించవలెను, ఈ ఉపాయము 
చేతనే గాని మరి యొక ఉపాయము వేతగాదు,” ఇది నియోగము. ఈ ఉపా 
యము చేతగాని, మరియొక ఉపాయము చేతగాని “ఇది వైల్చికము” దీని 
చేతను, ఇతరముల చేతను "ఇది సముచ్చయముి.2] 


"గోరవోవు పనికి గొడ్డలియును దాన 

సలుపు పనికి గోడుబలె నృపాల 

గురు లఘు వ్యవస్థ యరయని చతురుపా 

య పుయోగ కరణవనుచితంబు!” (కళా, 7_26%4) 


రామునితో యుద్దం తగదని మండోదరి రావణునికి చెబుతూ, 


“సమరము నందు ₹తువులె చత్తురనంజనదాత్మ హానియున్‌ 
సమకొను గెల్బు సందియము సన్నుతికెక్కిన సామ భేద దా 
నములవి యుండగా మొదల నాలవ వెంట సమస బంధునా 
. శమునకు నోర్చి రాజులిటు సాహస వృత్తి దొడరగు టొప్పునే?” 
_ (భాన్క, యుద్ద. 776) 
ఆని సొపుదాన్గ భేదాలకు దండోపాయానికి వుండే తారతమ్యాన్ని గురించి వివరిం 
చింది, ఈ ఉపాయాలలో దేనిదేని. ఎవరెవరిపట్ల పృయోగించాలో చెప్పబడింది 


“కన సదృపడెన సోయం 
బును. నల్పుండైెన దండమ్మును, మత్తుండె 
నను భేద, మధికుడెనను 


బనివడి దానమ్ము సేయబరగు ధరిత్కిన్‌” (భాన.వం.తం, 8.12 


} 


ఈ విషయాన్ని మార్పుచేర్పులతో ఇంకా కొన్ని కావ్యాలు పేర్కొన్నాయి 
(కళా, 7.265, రుక్కాచం 3.40) 


“మును కొని దేశకాల బలముందగు దై వబలంబు గల్లగా 
మొనసి విశేషమూల బలమున్ని జ బహు బలంబు నచ్చి పె 


209 


జని రిపులన్‌ జయింతురని, శత్పులు కిన్నియు గల్లి యున్నవో 
జెనయక సామదానముల జేసి జయింతురు నీది వీత ముల్‌” 
(కుమా, 10.189) 
శతువు బలవంతుడైలే సామ దాన (పయోగంతో జయించాలన్నది సారాంశం, 
సాయోపాయం :- _ చతుర్విధోపాయాలలో సామోపాయం ఉత్తమమైంది. సామో 


పాయం అ6టే మంది మాటలతో శత్రువును లోజరచుకోవడం, ఇవి అయిదు 
విధాలు. 1) పరస్పరోవకారాన్ని పుదర్శించడం శ) మంచి చేయడం 
శ) గుణాల్ని కొనియాడడం 4) చుట్టరికాన్ని గుర్తువేయడం ల) నేను 
నీవాడినే ఆని మంచి మాటలు చెప్పడం. బలవంతుడైన శతువుపెన ఈ ఉపా 
యం హయోగింవోజడేవ, సామంతో వని చోక్కబడితే ఆస్తి నష్టం, పాణనష్టం౦ 
ఉండదు, కాబట్టి ఈ ఉపాయం శేష్టమైంది. 


“సామము నందు గార్మము నిజంబుగ బూని కొనంగ బోణు నా 

సామ విధాన దండము బోసి యొనర్తురు నీతికోవిదుల్‌ 

సావ్వము 'నందె కాదె సుర సంఘము |దచ్చె మహాసముదమున్‌ 

సామ విరోధులై చెడరె సంగర భూమిని ధార్త రాష్ట్రులున్‌” 

(స సంనీస. 2-575) 

పె పె నమృతము వబిలికెడు 

రూపున జిత మల నలరు రూపున జవులం 

దాపోవకాను విధమున 

తపుగ గనుగొమచు బలుకు తెల గొప్పలరున్‌” |స,నీ న, 2.5 75) 
అని సామోపాయాన్ని ఇలా సొధింవాలి 


"ప్వుతుడు, సోదరుడు, బంధువువల్ల సంభవించే అపదులను సామ, దానాల 
ద్వారా ఎడఊర్కోవడం తగింది,2* 


దానం:- సామంతో కాని వనిని దానంతో నెరవేర్చుకోవాలి. ధనవంతులు, 


బలవంతులైన రాజులు చిన్నచిన్న రాజులకు ధన, మైన్య సహాయాలు చేయడం 
ద్యారా వాళ్లను తమ అదువులో ఉంచుకుంటారు, వాళ్లను మిత్రులుగా (పకటిస్తారె. 


“జయం గోకునృపతి శ తునుద్దత వాంచ 

దివిరి దానమునన తీర్పవలయు 

జడధి నీరు పేర్మి బడబానలము వాంభ 

పొసగ దీర్చి జయము పొందినట్లు” (స, నిస. 2-5 08) 


210 


శ తువు తన కంటె అధికుడైతే అతనికి అన్ని విధాలైన ధనాన్ని ఇక్చి ప్రాణాలు 
దక్కించుకోవాలి. "బతికుంటె బలుసాకు తిని బతక వచ్చు” 


“తనదు కాత వుండు తన కంటె ఘనుడైన 
నభిలమైన ధనము నతని కిచ్చి 

తన్ను గావికొనగ దగు నీతివరుడు దా 

గలిగెనేని ధనము గలదు గాన (ననీ స, రకర? ౯) 


"శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం” 


“పౌరుల నాయకులు, జానపదుల నాయకులు, దండ నాయకు". ” వీళ్ల విష 
యంలో దానోపాయాన్ని ఉపయోగింబాలి.2* 


ఇదే విషయం ఇంకా ఇలా ఉంది. 


“పొఠళులను జానపదులను 

సారము గల దండనాథు జనులను నృపుడిం. 

పారగ సాధింవగ తగు 

బారు కిన్‌ సామదాన సంస్కారములన్‌” (సనీ స 2.60) 


శ తువును తన గుప్పిట్లో పెట్టుకో "వడానికి. రాజు తన రాజ్యంలో నగ భాగాన్ని 
ధారపోయడానికైన వెనుకాడ రాదు, య. 


ఆహితుడు వేడిన నేలెడు 
మహిసగమేనిచ్చి. తెగనిమెక్సి గొని, విభుం 
డహి భయము మాన్ని కోవ గు 


నహిభయ మహిభయము కంచె నదికముగాదే,” ' (ఆముక్త. వై॥ 9) 
అని చెబుతుంది. 


ఛేదోపాయము : బలవంతుడైన శత్ఫువును జయించడానికి భేదోపాయం పృయో 
గంవాల్‌, మిశ్ర రాజుల కూటమిని, భేదోపాయం చ్వారా విచ్చిన్న ము చేయవచ్చు. 
రాజు-మం[తులు సామంతులు- ఇతర ఆధికారులు - మ్మితరాజులు- మొదలైన వాళ్ల 
మధ్య భేదాలను సృష్టించడం ద్వారా res జయించవచ్చు, వాళ్లలోవాళ్లకి 
ఛేదాభిపాయాలు కలుగజేయాలి, ఇలా చేయడానికి గూఢవారులు బాగోఉపయోగ 
పడతారు. అందరికీ తెలిసే విధంగా రాజు తన అధికారులను ఏదో ఒక నెవంతో 


211 


దవీ భష్టుల్ని చేసి వాళ్ళను తన శతు రాజ్యంలోకి పంపి శ తురాజుతో స్నేహం 
$సుకొవడానికి వీలు కల్పింవాలి, వొళ్లు తక. పరిస్థితులను బట్టి రాజు అధికారుల 
ఏధ్య భేదోపాయాన్ని ప్రయోగించి ఆ శతు రాజును నిర్వీర్యము చేయాలి, 


“సామ దానముల :! బళాంతి వొందనిశ్నతు 
నందు వలయు వేద మొంద జేయ 
భేదమునన యెట్టి పృథునత్త్యు డైనను 
వొల్లయై నశించి పోవుగానొ (స,నీ,స.2.814) 

పామ, దానం తకువాతనే ఖేదాన్ని (పయోగించాలి, 

“మంత మాత) పురోహిత మండలికిని 
దివీరి యువరోజునకు నైన తేట పడగ 
భేద మొనరింప వలయునభేద్య వృత్తి 
నట్టిదగునేని మజియ సాధ్యంబు గలదె”,సఃనీ.న, 2.604) 


ఇది భెదోపాొయ (పయాజనం, 


“సామంతులు, అఓవికులు. వీళ్ళ విషయంలో చేద దండోపాయాలు ఉప 
యోగించడం తగినది.24* 


రాయలు గజపతిని జయించడానికి మంతి తిమ్మరుసు ప శ్రదో 
పాయం [పు ఖలగల వహించినట్లు తెలుస్తోంది, రాయలు గజపతి పై దండెత్తి 
వచ్చాడు. పదహారు మంది రాజ లతో మెతి కలిగివున్న అతన్ని టం 
రాయ లకు కష్టం. ఆ విషయాన్ని మం(తితో చెప్పాడు, అంతేకాదు 


"వదలవు నినువంటి మంతి; యిద్దా।త్రి గలడె 
చూడు యందుల కొక యుకి సూక్ష్మ మతిని” (కృ,వి. 8-100) 


అని పాఃర్టించాడు. తిమ్మరుసు ఆలోచించాడు. 
“మనతర శ్రదోపాయం 
బునక౦దగినట్టయుక్తి బుట్టించిరయం 


చొనఠగ రాయల పేరిటి 
దినసరు లాక్షతి9యులకుదేటపడంగన్‌ ”(కృ.వి 8-104) 


రాయించాడు, రాయలు ధరించే అభరణాఆ, ఇతర సంపదలు పెట్టిఆలో ఉంది 


212 


భటులతో పంపాడు. వారు వంబనతో దుర్గంతో పలకు వెళ్ళడానికి హృుయత్నిందగా 
కోటకావలివారు ఆ భటులను బంధించి రాజు దగ్గరికి తెచ్చారు. రాజు ఆ పెట్టెల. 
లోని లేఖలను ఆభరణాలను చూశాడు. అ కాగితొలలో ఉన్న దస్తూరిని చూచి దది" 
వాడు, అ లేఖలో ఇలా వుండి. 


"శ్రీమతు కర్ణాట సింహాననాధ్యుక్షు 
| డగ్‌ కృష్ణరాయ ధరాధినాథ 
డలవదారుగురు "పాతులకు స సంపేతి బం 
పిన సులేఖంబులు మిమ్ము మునుపు 
గజపతి రాష్ట్ర దుర్గ విశేషముల నుండి 
మెలపుగా పలికిన వలుకుబడుల 
తీరు [వాసితిరి మోకోరి నట్టనే ఘనా 
భరణతకూలముల్‌ బంపి నార 


మట్లనే రేపు జగడానికరుగు దెంచి 

నట్లు జనుదెంది మాజేతి కతని మీరు 

పట్టి యిచ్చిన యపుడె మోపట్లమేము 

కొదువవడకుండ నడిపించు 'కొనెదమెపుడు' ” (కృ వి. 98-108) 


అని ఉంది, గజపతి తానునమ్మిన వారే మోనం జేశారు. ఎవర్ని నమ్మరాదంటూ 
కప రాయలకు భయవడి కోట వదలి దూరంగా పారిపోయాడు. ఆ విషయం తెలి ' 

సినరాయలు దొరలేని రాజ్యాన్ని అ(కమింబాడు, తన కీర్తి [వకాళంచే విధంగా ఒక 
జయస్త ౦భ౦ం ఉంచాడు, 


ఇలా రాయలు గజపతిని ఓడించడానికి తిమ్మరసు పన్నిన భేదోపాయం 
కారణమెంది. 


దండోపాయం $-_ 





“సామభేద దాన సంపయోగముగడు 

విఫలమైన యెడ వివేకి యగుభు 

దండ మార్గ మెణ్‌ గి దండ్యుల దండింప 

వలయునెపుడు భూమి వల్లభుండు,”" (ససీ.న, 2.624) 
“దండనీతి లేక తక్కిన విద్యలు 

గలిగెనేని లేనిగతిన పొందు 


213 


రాజు దండనితిరతుడైన దక్కిన 
విద్యలెల్ల నతవి వెదకి పొందు” (సననీ,స. 2-680) 


కవీతి ఎంత విలువెందో చెప్పక చెబుతున్నాయి ఈ వాక్యాలు, 


“పెనుబొందగా సామ భేద దానముల 
గొనరాని కార్యరిబు గొనకొనెనేని 
మణి గదా దండంబు మాయల వెన ఏ 
నెఅపుట మున్నె దుర్నీతి యేమిటికి” (రం రా,పుట.251) 


రామునితో యుద్ధము తగదని విభీషణుడు రావణునితో అంటాడు, సామ 
భేతోపాయాలు ఫలించలేదు కాబట్టి రావణునిప్రై దండోపాయం (ప్రయోగించి 
నుం సాధించమని ఆంగదుడు రామునికి చెప్పాడు, (రం.రా.పుట, -808) 


ర్విదోపాయాలే కాక, మాయోపాయం, ఉపేక్రోపాయాలు కూడా శతువును లో 
ఏ కోవడానికి రాజుకు ఉపయోగపడేవి. 


మాయోపాయం 





మారువేషాలు ధరించి శత్ఫువును నమ్మించి వధించడం మాయోపాయంగా 
వచ్చు, 


“దుఖిదేవతా |పతిమాస్తంభసుషిరసం 
పిహితుల వేత జపించుటయును 
వేషదారియె చేరి చంపుటయును 
రా(తమై ఘోరదర్శనము సేత 
ఉగచేతాళ మహా ల్కాపిశాద? 
వారూప దారుణ వర్తనంబు 
ఇవ్విధములనుననేక వి విత సం 
పాదనము మనుజ మాయమయ్యె, 


స్త్రీ 


కామరుపధరత్వంబుగడగి శ్ర 

వహ్న పామాణ శరజల వర్షణంబు 

తగదయోమేఘశెల సందర్శనంబు 

మార్తురలుక నమానుషమాయమయ్యు,” _ (సనీ,స, 2-68) 


214 


సింహబలుడైన కీచుకుని స్త్రీ రూపంలో వెళ్ళి భీముడు వధించడాన్ని మాయోపామ 


ఉపేకోపాయం _శత్ఫురాజుపట్ట్ల ఉపయోగించాల్సిన ఉపాయాలలో ఉపేక్షకూడ 
ఒకటి, ఇర్రరు బలవంతులు యుద్దానికి దిగినపుడు బలహానుడైన రాజు ఎవరి పక్షాన 
చేరకుండ్‌ ఉండటాన్ని ఉనే క కోపా యం అంటారు, 


“వ్యసనమునన్యాయంబును 
మసలక యుద్ధమున జేయమానమియదిదా 
దొసగు డివిద స్వరూపత 
నెసగునుపాయముల యందు పేక్షయనంగన్‌” (స.నీ.స ఓ2-6కి5) 


భీముడు కీచకుని వధించినవుడు విరాటుడు ఉ పేక్షోపాయాన్ని అవలంభించి 
నట్లు పేర్కొనవచ్చు. 


బలరాముడు కౌరవపాండవ సమరంలో ఎవరి పక్షాన చేరకుండా తీర్ణయా॥ి 
కు వెళుతూ, 
“వారు వీరునాకు బాంధవమున నొక్క రూవయె 
వ్యారి గరాడ నొల్లబంధు వర్గముల్చలంబున 
నోర జాడజాల “దీర్థములకు వోయెద....” (మాఒప్కు 1-130) 
ఆనడంలో బలరాముడు ఊఉ మే కోపాయాన్ని భవతా. వే చెప్పవచ్చు, 


ఉపాయాలు నాలుగు కాకుండా ఉపాయాలు ఎడున్న ట్లు కః 
"ఆయుత యతి నుత స్‌ో 
పాయంబులు నెలుగ వలయు ఎతి సాయము ఖే 
దాయతి దానము దండము 
మాయో పేక్షైం్యద్రజాల చూక్లములోలిన్‌"  (కదూ.10. 182) 
సామదాన భేద, దండోపాయాలతో పే. మాయ, క సేక్ష ఇం. జాలొలను నా 
రాజు శతువు పె (వయోగించవచ్చు, 


ఇలాంటి ఉపాయాలు నిష్పయోజనాలైతే సంధి వి| గహాదులైన షాడ్గుణ్యాలన 
(పయోగింవాల్మి హిరణ్యకశిపుడు రాజ్యం చేస్తూ, దేవేందు వికి కొరకరోని కొయి, 
అయ్యాడు. ఇంటదాది దేవతలతో బృహ స్పతి చతుర్విధో పాయాదుల (పయో గ( 
గురించి ఆలోవింబాడు. ఖలుడు అసహాయ సాహసుడు, అజేయుడు, ఘనుడు దుః 
ముడైన వారణ్యకళివుని ముందు చుతుర్విదోపాయాలు, సంధి వ్మిగహాదులెన షాడ్ల 
ణ్యాలు, అ(పయోజనాలని బృహస్పతి నిర్ణయం. (నృ, పు 2.186) 


213 


రాజు దండనీతిరతుడైన దక్కిన 
విద్యలెల్ల నతని వెదకి పొందు” (స,నీ,న, 2-680) 


'ండనీకి ఎంత విలువెందో చెప్పక చెబుతున్నాయ ఈ వాక్యాలు, 


"-సెనుబొందగా సామ భేద దానముల 

గొనరాని కార్యఠబు గొనకొసెసెస్‌ 

మణి గచా దండంబు మాయల బెనవి 

నెజపుట మున్నె దుర్నీతి యేమిటికి” (రం రా.పుట, 251) 


రామునితో యుద్ధము తగదని విఫీషణుడు రావణునితో అంటాడు. సామ 
వానభేతోపాయాలు ఫలించలేదు కాబట్టి రావణునిపై దండోపాయం _పయోగించి 
జయం సాధించమని ఆంగదుడు రామునికి చెప్పాడు, (రం.రా.పుట, - 808) 


నతుర్విదోపాయాలే కాక, మాయోపాయం, ఉపేక్షోపాయాలు కూడా శత్రువును లో 
ఎరబు కోవడానికి రాజుకు ఉపయోగపడేవి. 


మాయోపాయం 





మారువేషాలు ధరించి శతువును నమ్మించి వధించడం మాయోపాయంగా 
చెప్పవచ్చు. 


“నులిదేవతా _పతిమాస్తంభసుషిరసం 
పిహితుల చేత జపించుటయును 
వేషదారియి చేరి చదంపుటయును 
ర్యాతిమై ఘోరదర్శనము సేత 
ఉగబేతాళ మహా ల్కాపిశాచశి 
వారూప దారుణ వర్తనంబు 
ఇవ్విధములనుననేక వి విత సం 
పాదనము మనుజ మాయమయ్యె, 


Gs 


కామరుపధరత్యంబుగడగి శస్త్ర, 

వహ్న పొషాణ శరజల వర్గణంబు 

తగదయోమేఘాల సందర్శనంబు 

మార్తురలుక నమానుషమాయమయ్యె,” (స,నీ,స, 2.682) 


214 


సింహబలుడైన కీచుకుని స్త్రీ రూపంలో వెళ్ళి భీముడు వధించడాన్ని మాయోపాయ 
ముగా చెప్పవచ్చు. 


ఊపేక్షోపాయం :-శత్ఫురాజుపట్ల ఉపయోగించాల్సిన ఉపాయాలలో ఉపేక్షకూడ 


ఒకటి. ఇగరు బలవంతులు యుద్ధానికి దిగినపుడు 'బలహీనుడైన రాజు ఎవరి పక్షాన 
చేరకుండో ఉండటాన్ని ఉపేక్షోపహాయం అంటారు, 


“వ్యసనమునన్యాయంబును 
మసలక యుద్ధమున జేయమానమియదిదా 
బొసగు డివిద స్వరూపత 
నెసగునుపాయముల యందుకేక్షయనంగన్‌” (న.నీ.స 2-6కి5) 


భీముడు కీచకుని ne విరాటుడు ఉ 'పేక్షోపాయాన్ని అవలంభింది 
నట్లు పేర్కొనవచ్చు, 


బలరాముడు కౌరవపాఠిడవ సమరంలో ఎవరి పక్షాన చేరకుండా తీర్ణయాత 
కు వెళుతూ, 


“వారు వీరునాకు బాంధవమున నొక్క రూపయె 
వ్యారి గూడ నొల్లబంధు మ లర 
నోర జాడజాల “ప్రర్రములకు వోయెద....” (మాపు 1-130) 
అనడంలో బత్తరాంాగా ఊఉ సేక్షోపాయాన్ని జత ంభింబాడని చెప్పవచ్చు, 


ఉపాయాలు నాలుగు కాకుండా ఉపాయాలు ఎడున్నట్లు తెలుస్తోంది, 
“ఆయుత యతి నుత నో 
పాయంబులు నెబుగ వలయు బతి సాయము ఛే 
దాయతి దానము దండము 
మాయో పేక్షేం[దజాల మార్గములోళిన్‌ " [Br ౧.182} 
సామదాన భేద, దండోపాయాలతో షమ. మాయ, ఉపేక్ష ఇం| శాలాలనా మాడ 
రాజు శత్ఫువు పె మె 1వపయోగించవచ్చు. 


ఇలాంటి ఉపాయాలు నిష్పయోజనాలైతే గంధి వి గహాదులైన షాడ్గుణ్యాలను 
(పయోగింవాలి, హిరణ్యకశిపుడు రాజ్యం చేస్తూ, దేవేందు,నిక “కొరకరాలి కొయ్య! 
అయ్యాడు, ఇం[దాది దేవతలతో బృహస్పతి పోతుర్విధో పాయాముల (ప్రయోగం 
గురించి ఆలోచించాడు. ఖలుడు అసహాయ సాహనుడు, అజేయుడు, ఘనుడు ద్గుర్ద 
ముడైన హిరణ్యకశిపుని ముందు చుతుర్విదోపాయాలు, సంధి వి గహాదలైన షాడ్లు 
ణ్యాలు, ఆపయోజనాలని బృహస్పతి నిర్ణయం. (నృ, పు ని-186) 


215 
యుద వరనలు 
om te 


|పావీనాంధ కావ్యాలతో పేర్కొనబడిన యుద్ధాలు వీరరసంతో సరసమ 
నోజ్ఞంగాపున్నాయి. యుద్ధ దారుణ రూపాన్ని అక్షర రూపంలో ది[తించడానికి కవు 
లు“నేర్నును పృదర్శించారు. యుద్ద ఫీభత్సానికి చారుత కల్పించి, పరిత మనస్సుకి 
హాయిని చేకూర్చడానికి ఎన్నో ఉపమానాలు పయో గింబారు. 


ఆనాటి యుద్దాలలో రధ, గజ, తురగ పదాతి దళాలు అనే చతురంగబలా 
లు పొల్గొనేవి, 


“శరపరంపరలబే సెన్యంబు (మగ్గంగ 
రథముల పబపించు రధికవఈలు 
దధికులమై గుంజరములు దీకొల్చి గ 
ర్వమున దాకెడు గజవాహకులును 
గజవాహకులమిద గంఖాణముల దోలి 
తత్తుల నజకు రాహొత్తుగ ముల 
రాహుత్తులను బరా[కమ లీల + శోభిల్ల 
"జేరి యీటెల గుమ్ము వీరభటులు 
నగదు బోరాడె రోషంబులతిశయిల్ల 
నుభయ చతురంగ బలములు మక్కుమిగిలి....” (అని.చరి,.5_ 11) 
ఇదీ మనముందు కదులాడుతున్న ఆనాటి చతురంగ బలాల యుద్ధదృశ్యం. 


కొమ్మరాజు వేసిన యుద్దల ఇలావృంది. 


..భయ్యన కుంతంబు జశీపింబి యార్చి 
ఘాటకపటు వీరకోటుల బొడిచి 
కాల్చలంబుల చిదిమి గజములదునిమి 
మోట పలకల[దుంది మొనలు ఖండింది 
నలుగురినేగురి నలినలి చేసి” నట్లు పేర్కొనడమే కాదు ఇంకా 


ఇలా తన పృతాపాన్ని చూపాడు. 


...మావటీలను గొట్టి మన్నీల నరికి 
రాజుల పడగొట్టి రణవీథిదోచి 
ఘన వీరవరులను ఖండించి వారి 
కుతికెలు వెస్మదుంచి గుండెలు పెరికి 


216 


కడగిమొనలను చావకట్టుగా గూల్చ 
అపుడు రక్త ౦బేమలై వీరుచుండే 
ఉజకశ పర ములు కలనిమభ్యమున 


తెప్పలైనెత్తుట తేలాడు చుండె,"నట (వవీ.చ, పుటః 516) 


ఆనాటి యుద్ధాల దారుణ దృశ్యం ఇది, ఇలాంటి ఘట్టాలు (పావీనాంధు 
కావ్యాల్లో కోకొల్లలు. 


"చదిసెందెకులు, పాఖెవారణము అళ్యమ్ముల్‌ధరం గూలె, గం 
జెదరెన్‌ సైన్యము, |వాలెబాహువులు, తస్పెన్‌ మాంసముల్‌ రాలెనం 
గదముల్‌, తీలెగిరీటముట్‌ ,ప్పణచే(శేణి కయ్యపుంజొ 
క్కుదనర్చన్‌ భుజదర్పమొప్పనిరువాగుంజేరి పోరాడగన్‌"” 

(కువ,బ, 2-147) 
ఇలా యుద్ధ తీవ్రతను ఆవేశంతో పేర్కొనడం కనబడుతుంది. 


కోట'పై దాడి :- రాజ్యరక్షణకు కోట గుండెవంటిది కోటల్ని ఆక్రమించడంతో 


యుద్ధానికి ముగింపు పలికేవాష్ట. అందువల్ల కోటల్ని నాశనం చేయడానికి వాటిశె పె 
దాడిబేసే వాళ్లు ఇలాంటి దాడుల్ని గురించీ పూర్తిసమావారం లభిస్తోంది. 


¢ee 


(పాకారములు దువ్వి, పరిఖలుపూడివి 
కోటకొమ్మలు నేలగూల(దోవి 

వపుంబుల గలింవి, వాకిళ్లు ఎకలించి 
తలుపులు విజివి, 'యంతుములు నెజవి 

ఘనవిటంకంబులు ఖండించి పడవైవి 
గోపురంబులు నేల గూలదన్ని 

మకరతోరణములు నుహిమ గూల్చి, కతనం 
బులుసించి, సోపానములు గదల్ని 

గృహాములెల్ల (వవ్చి గృహరాజముల [గొబ్బి 

భర్మకుంభచయము పాణవైచి 

కరుఆ కొలనుసొచ్చి కలచిన కైవడి 

గపులు లంకజొచ్చి కలవిరపుడు.”(భాగ,8-.290) 


కోటల పై ఇలాంటి దాడుల్ని గురించి అనిరుద్ధ చరితం (1-40), ఉత్తర 
హరివంళం (3.84.35) పేర్కొన్నాయి. 


215 
యుద్ద వర్ణనలు 


[పావీనాంధ్య కావ్యాలతో పేర్కొనబడిన యుద్ధాలు వీరరసంతో సరసమ 
కోజ్ఞం గాపున్నాయి. యుద్ధ దారుణ రూపాన్ని అక్షర రూపంలో చితించడానికి కవు 
బ్ర "నేరు. ఎను పృదర్శించాకు. యుద్ధ భీభ త్సానికి వారుత కల్పించి, వరిత మనస్సుకి 
హాయిని చేకూర్చడానికి ఎన్నో ఉపమానాలు పుయో గింబారు. 


ఆనాటి యుద్ధాలలో రధ, గజ, తురగ పదాతి దళాలు అనే చతురంగబలా 
లు పొలొనేవి, . 


“శరపరంపరలచె సెన్యంబు (మగ్గంగ 
రథముల వజపించు రథికవరలు 
దధికులమై గుంజరములు దీకొల్చి గ 
ర్వమున దాకెడు గజవాహకులును 
గజవాహకులమోద గంఖాణముల దోలి 
తత్తుల నణకు రాహొత్తుగ ముల 
రాహుత్తులను బరా[కమ లీల 4 శోభిల్ల 
"జేరి యీటెల (గుమ్మువీరభటులు 
నగదు బోరాడె రోషంబులతిశయిల్ల 
నుభయ చతుఠంగ బలములు నుక్కుమిగిలి....” (అని.చరి,5-_ 11) 
ఇదీ మనముందు కదులాడుతున్న ఆనాటి చతురంగ బలాల యుద్ధదృశ్యం,. 


కొమ్మరాజు చేసిన యుద్దల ఇలావుంది. 


_..టయ్యన కుంతంబు జ! భిపించి యార్చి 
ఘాటకపటు వీరకోటుల బొడిచి 
కాల్బలంబుల చిదిమి గజములదునిమి 
మోట పలకల్యదుంచి మొనలు ఖండింది 
నలుగురినేగురి నలినలి చేసి” నట్లు పేర్కొనడమే కాదు ఇంకా 


ఇలా తన పుతాపాన్ని చూపాడు. 


...మావటీలను గొట్టి మన్నీల నరికి 
రాజుల పడగొట్టి రణవీథిదోచి 
ఘన వీరవరుఆను ఖు౦డించి వారి 
కుతికెలు వెసదుంచి గుండెలు పెరికి 


216 
కడగిమొనలను బావకట్టుగౌ గూల్చ 


అపుడు రక్ష ౦బేరులై హ్‌రుచుండె 
గజక శేబరములు కలనిమధ్యమున 


తెప్పలైనెత్తుట తేలాడు చుండె,”నట _ (వ.వీచ, పుటః ౨16) 


ఆనాటి యుద్ధాల దారుణ దృశ్యం ఇది. ఇలాంటి ఘట్టాలు పొవీనాంధ్ర 
కావ్యాల్లో కోకొల్లలు, 


"చదిసెందేకులు, పాజివారణము అశ్యమ్ముల్‌ ధరం గూలె, గం 
జెదరెన్‌ సైన్యము, | వాలెబాహువులు, తెస్సెన్‌ మాంసముల్‌ రాలెనం 
గదముల్‌, తీలెగిరీటముట్‌ ,ప్పజచే[శేణ్‌ క య్యపుంజొ 
క్కుదనర్చన్‌ భుజదర్చ్పమొప్పనిరువాగుంజేరి పోరాడగన్‌ ” 

(కువ,చ, 2-147) 


ఇలా యుద్ధ తీవతను ఆవేశంతో పేర్కొనడం కనబడుతుంది. 


కోటపై దాడి :._ రాజ్యరక్షణకు కోట గుండెవంటిది కోటల్ని ఆ[కమించడంతో 


రసా. క ముగింపు పలికేవాళ్లు. అందువల్ల కోటల్ని నాశనం చేయడానికి వాటిపై 
దాడిచేసే వాళ్లు ఇలాంటి దాడుల్ని గురించి పూరి సమావారం లభిస్తోంది. 


“ప్రాకారములు దవ్వి, పరిఖలుపూడివి 
కోటకొమ్మలు నేలగూల[దోవి 

వవంబుల గలింవి, వాకిళ్చు వెకలింది 
తలుపులు విజివి, యంతుములు నెజవి 

ఘనవిటంకంబులు ఖండించి వడ వైవి 
గోపురంబులు నేల గూలదన్ని 

మకరతోరణములు మహిమ గూల్చి. కేతనం 
బులుపించి, సోపానములు గదల్చి 

గృహాములెల్ల వచ్చి  గృుహరాజముల [గొబ్బి 

భర్మకుంభచయము పాఖవైవి 

కరుఆ కొలనుసొవ్చి కలచిన కై కెవడి 

గవులు అంకజొచ్చి కలవిరపుడు, "(ఛాగ,9.290) 


కోటల పై ఇలాంటి దాడుల్ని గురించి అనిరుద్ధ చరితం (£40), ఉత్తర 
హరివంళ+ం (9.84.35) పేర్కొన్నాయి. 


217 


రణగొణధ్వనులు :_ 


“పొడు ఫొడుడన్మాట పొకుడన్మాట 

విడు విడుడన్మాట (వేయుడన్నాట 

బభలముడింపక చంపుచంప్పూ డన్మాట 

తొలగక తల[దుంచు (తుంచుడన్నాట. 

యిందు రాలేదేడి యేడి యన్మాట 

యిందు రానిమ్ము రానిమ్మను మాట (రం.రా,యుద్ద పుట-811) 


ఇలాంటి భీకర ధ్వనుల మధ్యవీఈలు తమ పక్షం వాళ్లని, వైరిపక్షం వాళ్ళని గుర్తు 
పట్టడానికి కేకలు వేస్తుంటారు. 


“పోకు పోక నుచు, యిక్కడ నేనుండటిరుగవా, ఏనుండ నెక్కడకీవు 
పోవంగ” (ప,వీ,చ వుట 156) “కోవంబు మించోగా "కో" యని...” అరవడం, 
(పుట, 849) రణగొణ ధ్వనులుగా చెప్పవచ్చు. 


"లాకు రాకు మనెడి రట్టడితనములు 

పోకు పోకు మనెడి పొగరువగలు 

పొడవు పొడపు మనెడి చెదిదంపు వీరముల్‌ 

విడుపు విడుపు మనెడి వీక లెనగ" (విజవి. 8-150) 


ఇలాంటి శబ్దాలు ఆనాటి యుద్ద భూముల్లో మారుమోగేది, 


యుధానంతఠం a యుద్ద భూమి స్ట్‌ 





సూర్యాస్త మయంతో యుద్దం ఆగుతుంది. ఇరుపక్షాల సైనికులు తమతమ 
డేరాలలోకి చేరుకుంటారు. తమ "వాళ్ల ఎంతమంది చనిపోయారో, మరెంత మంది 
క్షతగాతులైనారో, ఎంత పాణ నష్టం జరిగిందో తెలుసుకోవడావికి, ఇరు పక్షాల 
ఆగృవాయకులు యుద్ధ భూమికి రా(చివేళ వచ్చేవాళ్ల. 

హనుమంతుడు, వివీషణుడు ఇలాగే వచ్చారు. 

“....తమలో నెవ్వరు నచ్చిరో నొచ్చిన వారెవ్వరో విబారింపదగుదని మహా 
(గాంధకారంబు నడుమ నింగలపు గౌెజవులు పట్టుకొని రణరంగంబు గలయ శోధి 
౦పుచు వచ్చి శరతల్పంబున నున్న జాంబవంతుని .... చూశారట (మొ,రా,యుద్ధ, 
1-60). 

రాముని చేతిలో రావణుడు మరణింవాడు, మండోదరి మొద లైన రావణుని 
భార్యలు ళోకఠితో రంగభూమి మధ్యలోకి వచ్చారు. అక్కడ దృశ్యం బీభత్సంగా 
వుంది, విరిగిన రధాలు, పగిలిన కపాల కుంభాలు, తెగిన చేతులు, ముక్కలై పడీ 


218 


వున్న దేహాలు, మంది ఏనుగు దంతాలు, వదిసిన తలలు, పగిలిపోయిన గదలు, 
కవచాలు, తెగిపడివున్న గుండెలు, తలలు, తునిగిపోయిన కత్తుకలు, నాశనమైన 
సాలు. ముక్కలై న షేవులు, విడిచిన ఎమగులు గుర్మాలు, “విన్న చిన్న 5 కొండ 
అ శిలల కింద అడ్డదిడ్డంగా గుడ్లు బయటికి పెట్టి పడిపోయిన భటులు, ఆ శవాల్ని 
చుట్టు ముట్టిన కాకులు. గదలు' రాబందులు ఆ యద భూమితో కనబడతౌయి. 
౧ 0 

(రర, రా. పుబ-469) భీభత్సంగా వుండే ఇలాంటి య ద్ద కై[తాలు భాస్కర రామా 
యణం (యుద్ద. 22820), వికమార్క చరితం (4_ 97), కువలయాశ్వ చరిత 
(2-_ 148) మొదలైన కావ్యాలలో సాక్షాత్కరిస్తాయి. 


పతి జాతి యుద్ధం వేయకూడదని దానివల్ల బాలా* ప్టాలు వున్నాయనీ అన 
కుంటూనే వుంటుంది కాని తప్పని పరిస్టితులలో పృపంచంలోని (పత్మిహిణి యుద్ధ 
రంగానికి నడచి తీరవలసిన దస్టితిలోనే వుంది, ఇలాంటి స్టిలో తాటస్థ్యం అనేడ 
అసంభవరిః 


యుద్ధ - లక్ష్యం :- (పతి యుద్దానికి ఒక లక్షం పుంటుంది. ఈజీ పష కా 


కాల వల్ల యుద్దాలు Ss ఆడ యుద్ద ౬ కాలే మిటొ ముందుగా? 
నిర్ణయించు అ, 


శ|తువును అశోక్తు నిగా చేయడం, ఆయుధ రహితునిగా, సవ కార విహిత 
నిగా జేయడం, అతని కీర్తి, ని కలిగించే పతి దానిని నాశనం వేయడం, అతని! 
విధించడం, అతని రాజ్యాన్ని ఆకృమించడం, సంపదలు కొల్లగొట్టడం యుద్ద' 
వల్ల (పయోజనాలు. యుద్ధం వల్ల కలిగే దువ్పళితాలిలా వు టాయి 


“పోరు మంచిది గాదు భూమి నెక్కడను 
షాడౌను దేశంబు వగమింబెనేని 
పృజలెల్ల నశియించి పారిపోవుటురు 
బం డార మునకు పెకఠబులేమి 
రాణువ యంతయు రహిబెడి యుండు 
చేజీత గాం, డెబ చెలగి కోపించి 
ఈయ గల త అయ లిమ్మందుర పుడు 
వతిబంటు మేరలు పరిహార్యమగు ఏను 
పంపిన వనిజేయ పాలుమాలుదురు 
పగవారి వార లు పరికింపలేరు 
తెలిసిన కౌాత్సవుల్‌ ధీరతవచ్చి 
భూమెల్ల గొనుటకు బుద్ధి పెట్టుదురు....” (వ వీ.చ, పుట క28) 


219 


అంతేకాదు కీర్తి (ప్రతిష్టలు దెబ్బతింటాయి కాబట్టి యుద్ధం చేయడం మం 
)దికాదు, యుద్ధ సమయాల్లోనూ, యద్దానంతరం [పజల ఇబ్బందులు వర్ణనాతీతం 


బ్రహ్మనాయుడు గురజాలకై దండెత్తి రాగా అక్కడి పృజల భయాందోళన 
వెంత హృదయ విదారకంగా వున్నాయో గమనించవచ్చు 


“ఇండ్ల లోపలి సొమ్ము లెడలించి తెచ్చి 
పదిలంబు కాదసి భావింప "లేక 
పెంటబూడిదలోన పెట్టెడు వారు” (వ.వి,చ, పుట - 173) 


bs పెట్టిన తావున పెకలించి ధనము 
బరువుగా మూటలు బంధించికిట్టి 
నూతులలోవల నూశెడు వారు (హవీ.చ పుట - 178) 


“హయముల చయఃన నజ్జులు విడిది 
ఈక్కలం కట్టిన గొలుసులు విడిచి | 
ఇండ్ల లోపలి సరుకులెల్ల వెళ్ళించి” (ప.వీ.చ. పుట, 174) 


“అఆఅడువారల నెల్ల నతి వేగనంపి 
ఇండ్లు వదలి పోవుటెట్లకో మనము 
ఓ దైవమా” యని యుండెడివారు” ( 


“ఈ పసి బాలురనీ యాడు వారి 
సిటడించి పోవ6 గనెట్లు కాళ్ళాడు న 


అని బాధ పడేవాస్ళు దైవాన్ని నిందించేవాళ్లు భయంతో మెదడు మొద్దుబారగా 
నిర్లిప్తంగా ఉండేవాళ్ళు, ఇంకా ఎన్నో విభాల |పజలు మానసికమైన ఇబ్బందులకు 
గుది అయ్యారు. (వవీ.బి, పుట. 174) యుద్దానంత రం కోశాగారాన్ని నింప 
డానికి పాలకులు పజలపె ఆధికంగా పన్నులు విధించి కట్టక పోతే మాంసించడం 
. జరిగింది. (పజాసాకర్యాలు అనేవి వట్టి బూటకపు మాటలే. 'సిరంతరం రణభూమి 
లో నిదిఠచే పాలకులు పజలగురింవీ, (పజాజీవన సరళిని గుదించి ఆలోచించ 
డానికి అవకాశమే లేదు. రాజ పదవి ఎందుకుందో అనే ఆలోచనకు తావులేదు, 


రణముకుడుపు :- ఈవీరావారం భయంకరమైంది. జుగుప్సను కలిగించేది, ఇలాంటి 
ఆనారాలు మన రాజరిక వ్యవస్థలో బ్‌ వోటు శ్రసుకోవడం దురదృష్టకరం, 
రణము కుడపడం అంటే ' 'గత్ఫువులు నిహతులైన చోట వారి రక్త ముతో 


220 


కలిపిన అన్నము వారి తఅపును కలలో పెట్టుకొని యొడలికి భస్మమలదికొః 
నొంటిగా ంగరిపర్ట్‌ల్‌ భూత బలి మంతృములు చదువుచు డాకిన్యాదులకు బడీ 
పెట్టుట." 


శత్వ్యువును వధిలివినో కక్ష తీరక పోవడంతో వీరావేఓలైన రాజులుఇలా౭టి 
అవారాన్ని పాటించారని చెప్పవచ్చు. మట్ల ఎల్ల రొజు తన శత్ఫువైన కొం|డొజు 
తిరుమల రాజును యుద్దంలో చంపాడు, "అక్కడికీ కక్ష తీరక ఆరాత్రి రణము 
కుడిపించాడు, ఈ వీరాహ్‌రాన్ని మట్ల అనంతరాజు ఇలా వర్ణించాడు, 


“ఫాల దృగగ్ని దృగ్గ్వలన భావరి భావిభుజాపిదర్శనో 

న్మీలిత సాధ్యసస్థగీత నిష్ణుర లోబన వెరి వీర భూ 

పాలక ఫాల రక, రసపానవలాళన తుష్టః భూత ఛే 

తాళ పరిత వెరవపత దణ మార్గ నటద్భట వుజా (కాకుత్‌ స్రతి-1 66) 
అని పేర్కొన్నాడు. 


రణబ లి: యుద్దంలో విజయం కలగడానికి, యుద్ధభూమిలోని దుష్ట శక్తులను 
తాప పసం మనిషిని బలిఇవ్వడాన్ని రణబలి ఆని ప 


“ఎమి వివారించి యిటు వచ్చినారొ 

బవరం బొ నర్చిన పట్టిబంధించి 

రణబలి పెట్టించు రణ “భూమి కెల్ల.” (పవ్పీ,చ, పుట. 826) 
అని రణ బలి గరించి శీనాధుడు పే” క్కొన్నాడు. . 


సొమ్మవెట్టడం : కట్ట యుద్దంలో శ తురాజులను జయి స్తే వాళ్ళ చిరుచాలను విజ 


యుడైన రాజు గ్రహిస్తాడు, వాళ్ళ బొమ్మల్ని వేయించి తనకాలి అందెకు పొది 


గించు కురటాడు. దీన్నే "బొమ్మ వెట్టడం' , “బొమ్మకట్టడం” అంటారు ఇది ప్రానీన 
వీర సాంపదాయం, 


"..ఆకాలి గండ పెండారంబు దాపున 
బొమ్మ లెవైరి భూభుజులు [వేల....”” (కాలీ, క్షే. ఉరి) 


ఇట్టి అచ్చుః_ యుద్దంలో గెలిబిన రాజు ఓడిన రాజు.ై తమ ముద; అబ్బాత్తి౦ంచడం 


తారకుడు యుద్ధంలో పారి పోతున్న చందు౪ని పిరికి వాళందరికి పరాకాషగా 
( య Dn అ 
నిరూపించడానికీ .జీడితో జింక ము[దను కొమ్ముపె ఒతీ విడిచాడు, 


221 


“పోరదన కోడి పాజునీహాఠరరోవి 
బట్టుకొని హోయి దానవపుభుడు పిటికి 
వారికెల్లను సోగులవాని గాగ 
నురముపె బేడినిజ్హి యవ్చొత్తి విడిచె.” (కుమా. 4-16) 


సని Wes ఫు కుతో య ర య తిరిగివచ్చే 
జయుడై వస్తున్న బభువాహమనికి కఠ ప్రజలు! ఇలా re pres 


"కొలదిగా బన్నీరు విలికించి కప్పురం 
బున గృహంగణముల మ్మూగ్గుదీర్చి 
సమక ట్టు వీనాంబరములతో చెరయ జి 
“ తములుగా మకర తోరణము లెత్తి 
యెడనెడ వారమృగేక్షణానృత్య యో 
గ్యములైన వివిధ యంత ములమర్ని 
సాంబాణి ధూప వాసన గదంబింబు వీ 
ధుల మంగళ [ద్రవ్యములు ఘటించి 
భూరి జయ వాద్య ఘోషముట్‌ బోరుకలగ 
బౌరజనులెదుర్కొనెడు నసంభృమము.......” (జ .భార.7-49) 
ఐరాసందుని జయించి పర(పవేశం చేస్తున్న బలరామకృష్ణులను చూడాలని 


ళల 


44... 4. యున్నత సౌధములెక్కి వారిపె 
బల్లవపుష్ప లాజములు పొరపురరి ధులు సల్లి రెల్లెడన్‌్‌” 
(భాగ, 10 పూ,భా-1579) 


విదేశాంగనీతి 
శ్‌ 


పాదీన కాలంలో హి౭ిదూదేశం చిన్న విన్న స్వత ంత ౪ రాజ్యాలుగా వుం 
డేది. (పతి రాజ్యం శతురాజ్యాల బారినుంచి రక్షించుకునేందుకు బలమైన సెన్యా 
న్ని పోషించేది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి దండయ్యాతలు, పారుగురాజ్యాలపె 
దురాకమణలు జరి డేది, శత్ఫురాజ లను జయించడానికి చతుర్విధోపాయాల్ని, 
వివిధ పద్దతులను, వ్యూహాల్ని అవలంబించే, వాస్త దీనివల్ల మితుులు శత్వువులు 
ఏర్పడతారు, వీటన్నిటినీ స కమంగా చూడడానికి మం్యతులు,గూఢావారులు మొద 
లైన ఉద్యోగులు అవసరమయ్యెవాళ్లు, తన రాజ్యం సుఖంగా వుండాలంటే పరిస్థితు 
లిన్ని బట్టిరాజు మిత్ర, క|తురాజులెత్తో సత్సంబంధాల్ని ఏర్పరచుకోవాలి. ఏరాజు 
శాశ్వత మీతుడుగాని, శతువుగాసి కాదు. తనరాజ్య (పయోజనాల్ని ఆశించి 


222 
మిక త్యం శ తుత్యం పెటించాలి. ఇది విదేశాంగనీతిలో పృధానాంశం,. 


మండల సిదా.త౦ : 

మండల సిద్ధాంతానికి ఆధారం షాడ్డుణ్యానికి ములాధారమైన రాజమండలం 
పకృతి సంపదలు, శమవ్యాయామికం అనేవి ఈ సిద్ధాంతంలో = -ర్పించోబడ్రాయి 

రాజ్యం స సప్తాంగ నిర్మి తనని పా'చీన రాజనీత్‌ జెబ తోంది, ఈ నప్తోంగా ఆ 
స్వరూప స్వభావాలను కౌటిల్యుడు వివరదింవాడు, 

శమం అంటే శాంతి, ఇతర రాజులతో శాంతి సంబంధాలను కఠలిగివుండడం 
వ్యాయామం , అంటే వని. రాయబార కాళ కలాపాలు, య ద్రాలు మొదలైనవి వ్యా 
యమంలో చేరతాయి. 

"'ఛాగోళిక కారణాల చేత, పరస్పర ప్రయోజనా అదృష్ట్యాఏర్పడ్డమిత) దేశా 
లకు, మిగిలిన రాజ్యాలు సృష్టించిన శతు కూటాలకు మధ్య అధికార సమతల, తను 
[Balance of Power] సొధించడమే మండల సిద్ధాంత లక్ష్యం.26 

“శ తువుకు ళ్యతువు మిత్రుడు” అనేనీతిని పాటించడం, శత్రు రాజుయొక్క 
మిత్రుల మధ్య విభేధాలు సృష్టించి, వాళ్ళ మనసు మార్చడం' ఈ మండల సిద్ధాం 
తంలో ముఖ్యాంళాలు. 

శతు రాజుకు *తువులైన వాళ్ళని ఒక కూటమిగా చేసి, శతురాజ్యం పె 
దండెత్తడం, పొరుగు రాజులే వేక్రవరి, కి బలమైన శతువులుగా మారడం,ఈమం 
డల సిద్ధాంత ౦ పుకారం జరిగేవి. 

'శతుురాజులతో యుద్ధాలు చేసినా, సంధి చేసుకున్నా ఆవభావం ఇతర రా 
జ్యాలమై కూడ వుంటుంది, విజిగీషువెన రాజు ఇరుగు పొరుగు రాజ్యాలతో (పవ 
ర్తి ంచే + విధానాన్ని ఈ రాజమండలం ం పరిశీలిస్తుంది. కాబట్టి ఈ మండల సిద్దాంతం 
విదేశాంగ నీతిలో పృముఖ పాత; వహిష్తుంది. 

రాజమండలావికి కేంద3 బిందువు ) విజిగిషువు, ఇతని చుట్టు పన్నెండు మం 
ది రాజులు వుంటారు కౌటిల్యుడు దీన్ని గురించి కూలంకషంగా 'పర్చింవాడు. ఈ 
మండలం లోని రాజుల గుదిందచి వివరించాడు 27 


1. విజిగీషువు జయేచ్భ కలిగిన రాజు 

నీ, అరి క విజిగిషువి సి శ|తును 

ఏ. మితుడు ; అరిసమోవ రాజ్యంలోని వాడు విజిగీషుని మితుుడు, 

4. అరిమిశుడు : మృిత్రరాజ్యానికి దగ్గరివాడు విజిగిషని ౪ తవు, 

5. మి|తమిత్సుడు అరి మ్మితుని రాజ్యానికి దగ్గర వాడు.  విజిగీషువ 
మిత్రునికి నితుుడు 

గ. అరిమ్మిత మితుడు : మిత మితుని రాజ్యానిక సమావంలోని వాడు, ౪ 


మితుని ది (తుడు, 


223 


పార్ష్మి,గాహుడు * _విబిగిమవుకి వెనక నుండే శ|తువు. 
ఆకృందుడు : పార్టి (గాహునికి వెనకనుండే శతు;వు పార్టి ఇ(గాహు 
నికి" శ తువు 


పార్షి।!గాహసారుడు ; అకందుని వెనక వండే రాజు పార్టి గ్రా సారు 
నకి ము[తుడు, 


, అ|కందాసారుడు ; పార్ష్మి_గాహాంనికి వెనుక నుండే రాజు ఆకందుని 
మితుడు 

ఎ మధ్యమడు . ; విజిగిషువకి దగ్గరి రాజు, ఎవరికి మితుడు కాని 
శతువు కాని కాదు. 

, ఉచాసీనుడు ; అందరికి దూరంగా తటస్థంగా వుండేవాడు, 


“(పకృతి మండలమునకు ఏకాంతరులగు రాజులను నేమిగను, అనంతరులగు 
శాలను ఆకులుగను, నేతయగు (విజిగీషవు) తన్ను నాభిగను చేసుకొని నలు 
గాల వ్యాపించవలెను +” 28 అంటాడు కౌటిల్యుడు. 

విష్ణుద్వెషువై న రాజులు జరా సంధునితో జత కట్టారు" 


ఎ = = పొం డ కళింగ దంత వక క్రి శిశుపాల సాల్వ రుక్మి యవన వేణుధారి 
ఏర గాంధార [క గర్హ్శభగవత్తులను "మజియు నంగవంగ సుహ్మావిదేవహ కాళ 
"శ దశార్హమత) పాండ్య దేగాధీవలు _ _ _ _” (హరి, ఉ, భా.ని-9) 
"సంధునితో మైత్రి చేశారు, 


కృష్ణునితో వరాభవితచ బడిన జరాసంధుడు. 
“దీవికి దగ మిఈను మో 
సేనా సముదయ ముతో విశృంఖల లీలం 
బూని నడవి పగతుపురం 
వైన మధుర పొదలి వై రమడపగవలయున్‌” (హరి,ఉ ,భా.ని-7) 
' వాళ్ళను రెచ్చగొట్టి కృష్ణుని మోదికి దండ య్యాతకుతీసుకుపోవడం మండల 
"ంతౌనికీ దృష్టాంతం. 


వదేశ వ్యశహారాలలో ఆరి మిత్రులు అనే వాళ్ళు, (పముఖపా[త వహిసారు 
జకీయాలలో + తుత్వం, మితత్వం ఆనేవి కౌళ్యత Sn కావు, కాజఒట్టి 
జుమితులతో కూడా జాగత్త గా ఉండాలి. 
డ్లుణ్యం :- _ విదేశాంగనీతికి "షాడ్డుణ్యం” పృుధానమై:ది. 
“చనవెజిగి నడవవలయును 
వినయోవిత వృత్తి సంధి వి|గహయానా 


224 


సన సంర్మశయణ ధథైపధథము 

లను షాడ్డుణ్యంబు పతి నిజామాత్యులతోన్‌ (కుమా. 10.1868) 
సంధి, వ్మిగహం, అసనం, యానం, సంశయం, ద్వెధీభావం అనే ఆరుగుణాల్ని 
షాడ్డుణకం అంటాడు 


1. సంధి :_. షరతులతో ఒవందం చేసుకోవడం. శత్ఫువు కంటె బలవ హానుడై తే 
సంధి చేసుకోవాలి తనకు సమానుడెన రాజు దగ్గరికి గూఢవారులను పంపించి ఆ 
రాజును గురించి తెలుసుకోవాలి, అత నతో "స్నేహం చేసుకోవడానికి లేఖలు పంపి, 
అతడు పంపిన లేఖలు చదవాలి. లాయబారుల చేత కానుకలు పంపాలి అతడు 
పంపిన కానుకలు స్వీకరించి, అనుభవిస్తూ, సంతోషంతో వియ్యం కలపడం, 
ఒకరితో మరొకరు "స్నేహం చేయడం వల్ల సంధి ఏర్పడతుంది, (స.నీ.స 8-646) 
న. విగ్రహం :_ అపకారం లేక విరోధం, శ కువు కంటె ఆధికు డైనపుడు విగృహాన్ని 
పాటించాలి. 


“సరభూమి రాజు దుర్చలు డై డెన తజిచెన 
మన్నించు వారికి జెన్ను మిగుల 

బసులు దెచ్బియు గడిప లు పొడిచియు 

జిచ్చుణు వై వె చియు జేజలు గొనియు 
దెరవాటు లడివియు దెక్కలి7 చాకియు 

నూళ్లు గాల్చియు'పైరి నొలివి కొనియు 
బందులు పట్టియు దొందడి చేసియు 

గన్నగాండను బంచి కలిమి గొవియు 
కొలుచు చేలును శ్రోటలు కొల్ల గొనుదు 
బృతుకుడని తాను జతురంగ లము తోడ 
బగ మైజని దేశంబు పాడుచేసి 
వెజపు పుట్టించు చునికియు విగృహంబు”. (సఃనీ,స, 8.647) 


3. ఆసనం :- ఆసనం అః టే ఊపేక్షించడం. "నాపై పడుటకు +[త్రువునకు శకి, 
లేడ. *తువుపై పడుటకు నాకు శకి లేదు” అనితోవినప్పుడు, ఆసనం పొటిందా 
లఠటాడు కౌటిల్యుడు 2 


“బలువగు దుర్గంబు పాటించుకొని యౌప్త 

చరుల చూపుల బరునరిబు చూచి 
నుతిమంతులనదగు మంతి వర్షము బంది 

యధఢికలతో నెయ్యమలర గూడి 


225 


 తనయంత వానిని దళవాయిగా చేసి 

చతురంగ బలముతో నతని గూ 

గవారి భూముల ప దండు పంపుచు 

భవ్వ వస్తువులు గిప్పములు గొనుచు 
నాత్మరక్ష మేరయన న్యాయవర్తు ల 
దనకు నెగ్గే బయ దలచువాది 
మదమడంవి యెందు గదలక యుండుట 
యాసనం బనంగ నతిశయిల్లు.” (సని,న 3.649) 


యానం :. యానం ఆంటే సెన్యంతో శత్రువు మెకివెళ్ళడం. “గుణాతిశయము 
'గినప్పుడు యానము పాటింవాలంటాడు కౌటిల్యుడు. ౩౦౮ ఇది పంషవిధాలు, 


సంధాయ యానం : శతువును వశపరచుకొని దురగ్గాదులను 

[గహించాలని కదలిపోవడం* 

, పృసంగయాసనం : ఒకడిక్కుకనిపోయి, వీలుపడి తే మరో దిక్కుకుకదలి 
పోవడం. , 

- విగృహర్థియానం : 4|తువును సంహరింవాలని కదలి హోవడం౦, 

* సంభూయ యాగం : శతువును ఒంటరిగా గెలవడానికి సాధ్యం కాకుంటె 
ఇతర రాజులను సమకూర్చుకొని కదలిపోవడం. 

+, ఉపేక్షయానం : _శతుఖవును సంహారింవాలనే ఆలోచనతో చదేశకాలా 


దులను చూడకుండా కదలి పోవడం, 


“యానము చేత శతకార్యములను భంగపరుచుట సాధ్యము, (యానకాల 
ములో) వాకార్యవపలను రక్షిందుకొనుటకు కావలసిన చర్యలమ తీసుకొన గలను 
అని అనుకొని పప్పుడు యానము ద్వారా వృద్ధిని సాధించవలెన్లు అని అంటాడు 
కౌటిల్యుడు, 


ర. సంశయం :. ఇతరులకు వశం కావడం."నేను శ తుకార్యములను భంగప 
రుప లేక్షున్నాను నాకార్యములకు కలిగిన భంగపాటును నివారించలేకున్నాను, అని 
అనుకొనినపుడు అతడు ౫౪౯వంతు నా|శయింది తనకార్యములను చక్క బెట్టుకొని 
మయము నుండి స్థాపనము నకు స్తాన ము నుండి వృద్ధికిని శేరవలెను " ఆని 
కౌటిల్యుడు అంటాడు, 22 
"ఎలగుణంబుల నెక్కుడు నేర్పును 
క్‌ సాహాసంబును లావుజలము గలుగు 
వగరాజులిళువురు బలసమేతంబుగా 
గడమిమైచెనెత్తి విడియుటయయును 


226 


గలగక తొలగక కార్యంబు తోడవ 
మదము బెరయ సేన కెదుర నడచి 
చాజరు! భేదముగ జేయ నొయ్య నన్వఠి వాని 
నెకరునితో నెయ్య మొనరగూడి 
వతడు దాను నున్న యతడు దన్నేవలి 
చటం వోట చౌెడివి యుక్కడంవి 
వయ్యిల నడరియును జాజలు గొకటయు 
ది 3యంబు (నాగి జగతి బరగు,” (స,నీ స్‌, 8.650) 
నితో సంధి, మరొకనితో యుద్దం“కార్యము సహాయ సాధ్య 





అ శీ ఫెచం 2 ఇక 
ఎపుడు. . కంభొవము అనుసరింవాలంటాడు కౌటిల్యుడుం33 ఈ మోడుణ్యం లో 
జ cn Ca 
చన. మ ఖ్యామైంది. రాజు, అభిమత నయః।ాస్త్రస్థ పృభుమంతోత్సావా + 

వర్‌ ఉంటేనే యానం చేయాలి, శౌర్యం, పారుషం మొదలె నని రాజట్‌ ఉ( ట్‌ 
ఉ౬ ఈ నా హశక్తి కోశం, సేనలతో కూడి ఉండడం (పభుశకి మంతులు, దూ 
"లు 'పన వాళ్ళ నుంచి లభించే శకి మరిత; శకి ఆని అంటారు. 

ని ఇ 


"౬2 విగృహముల వలవ సమమగువృద్ది కలుగ నున్నప్పుడు సంధి చేసు 

| we కం యుద్దము మూలమున కుయము, వ్యయము, దూర [పొత్త 

అ అచ బువానము ఇతర [పయానలు సంభవించును, దీనిని ఓటి ఆసనయా 

- క ఆగనమే వరించదగినదని తెలునుకొనవలెన్సు.” యుదాని కం నధి 
ఢి 


ర | చుంవిదన్ని కౌటిల్యుడు అభి పాయవడాడు* 34 
॥ యు 
చౌ 50: విదేశాంగ ప వ అ rg 
వే రు వ్యవహారాలను పూర్తిస్టా యతో హుభావితం ఫో సదొటిలో 





జెర. కూడా ము వై గ్‌ 
ఎ ఆ “ఖై భూమికను నిర్వహింవింది. వదహారో +త్రాం నుంది 
"యా శేతౌద్దిం వరకు పాళ్చాత్య వాణిజ నంనల ౯౧౧ వి 

వే గ గ మే షం ఫొవ(6టముస్సి ట్‌ 


“కిట్‌ 'వభావాన్ని చూపిందో అందరికి కలిసిన విపయ మ 
ఒం గంలో వర కులు విదేశా 
న్‌ ౦గ వ్యవహ ఏ (వ ౮ కోరని ఏన 
ల వర్త అలలా రాలను (వభావితం వగారైని | కదూ 


మస 
LS 
ము 


భం 


"సింధుర మహాత్వముఖ్య ముల్చేర్చు దౌల 
వ్‌ వణిజుల కూళ్ళు సద్భుహములు వురి 
న. వెలమల గలుగ (బాత 
ఎస గులు, క వ. దు న 
* ని నొయమాల్రు, మంది వం న య. య్‌ 
“అబే ఏనుగులు, గు్యురాలు య. వాళ్ళని స్నేహితులుగా వేసుకోవ షల ర 
ల, న వాడు, ఎ9యిలక్రు చేరకుండా మేలు కుకు తుందని 


శల శ 


227 


-బొంధవో &లు : 

విదేశాంగనీతిని పభావితం చేసేవాటిలో రాజరిక బంధుత్వాలుకూడా వధా 
కవి, శత్రువు తనకంటె బలవంతుడైన పక్షంలో అతనితో బంధుత్వాన్ని కలు 
వడం (ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. 

రాయలు గజపతి కుమారి ను వివాహం వేసుకోవడం విదేశాంగనీతిలో ఒక 
క = 

లు... =. రాయల బంధుత్వంబును 
నీ యుక్షిం గలిగె గాదె నీవ్రవిచారా” (కృ.వి, 1-20) 
గజపతితో అనడం ఈ సందర్భంగా గమనించదగింది, 
కృష్ణుని చేతిలో కంసుడు మరణించాడన్నవార్త విని అతని మామ జరాసం 

21 అక్షాహిణుల సెన్యంతో మధురై పె దండెతి రావడం బంధు(పీతికాక మరే 
Ta 

ఇలా బంధుత్వాలు విదేశాంగ నీతిని నిర్ణయించడానికి. కీలకమైన పా_తవ 
రియ, 


శాంగనీతి _ దూశపా[త 
విదేశవ్యవహారాలను Sy చూడడానికి దూతలను నియమించేవాళ్లు. 

)నే రాయబారులని అంటారు, ప్రాచీన భారత దేశంలోని రాజ్యాల్లో రా యబారు 
) తౌత్కాలికఠిగా మా;తమే నియమించారు. వీరుశాశ్యత ఉద్యోగులుకారు, ఈ 
రి రాయబారుల లాగా విదేశాలలో శాశ్వతంగా (పదవీకాలం ముగిసే సేవరకు) తిష్ట 
ఏ వాళ్ళుకారు.' రెండు రాజ్యాల మధ్య ఒక నిర్ధిష్టమైన పనిని సాధించడావికి దూ 
మ తాత్కాలికంగా నియమించేవాళ్ల ఒకరాజునుంది ఇంకోదేశపు రాజుకుఎలాం 
విషపయానైనా శ్లరవేయడాన కి దూత అవసరం బాలవుంది. సందర్భాన్ని బట్టి 
'తలను నియమించేవాళ్చ, స్వభావాన్ని బట్టి దూతలను మూడు విధాలుగావిభజిం 
దు, నిష్కృవణార్హుడు, మితాగ డు, శాసనహారకుడు, వీళ్ళ అక్ష ణాలిలావుంటాయి 


పతుల నూటకు బొందు పడమాట 
గప్బించు నతడు నిషృృపకణార్జుడ న గజెల్లు 
బతీచెప్పి నంతయు జతురత బల్కునా 
తడు మితార్టుండు నొధరణి జరగు 
నటలేఖ గొని యేగినంతటనే యుండు, 
నాతండు కౌననహారకుండు 
ఈ మువ్వురును దూత లిందులో సవివునిసా 
మర్హ్యమున కంటె సరవి నొక్క 


228 


పాలు నర్హంబు ముప్పాలు పరగు గొజత 
యగుచు "వరి ంచు వారు వీరగుట జేసి 
నతి మాభంబుచే వీరి నెలిగి యెణిగి 
౧ 49 గో 
వనుచుటెంతయు నొప్పు భూవతికి నంట. (స నీ.స 2-848) 


జాతి దేశాభ్యుదయం, సంధి, యుద్దం మొదలైన అతిముఖ్య నిర్ణయాలను 
రాజులతో పునరాలో వించకుండా స్వతంత్రంగా నిర్ణయాలు త్రీనుకునే సీర్వాధికా 
రాన్ని కఠిగివుండేరాజదూతలు (పథమ ణి దూతలుగా పరిగణించబడే వాట్ల ఇతనే 
నిష్కృవణార్దుడు, కృష్ణుడు ఈ తరగతిలో చేవతాడు, 


రొజు రాజ్యసంబంధికుల అనుమతి కో వరరాజ్యాలతో వ్యవహారం చేయడా 
నికి అధి కారాన్నికలిగివుండే రాజదూతలు డ్యితీయో్మణికి చెందుతారు, ఇతనే మితా 
రుడు, రాముని దూతఅయిన ఆంగదుడు ద్వితీయ (శేణికి ఉదాహరణం. 


రాజ సందేశాన్ని యధాతథంగా వరరాజుకు చేరవేసీ వాళ్ళు తృతీయ (శేణి 
దూతలు. ఇతనే శాసనహారకుడు. హంసడిభకుల దగ్గరికి వెళ్ళిన సాత్యకి ఈశేణి 
వాడు. (ఈ. హరి) 


దం (తివిధాలైన దూతలను గురించి కౌటిల్యుడిలా వివరించాడు. 


“అమాత్యుల కుండవలసిన అర్హతలుగల దూత సర్వాధికారము గలవాడు, 
(అ అర్హతలతో) నాల్లవ వంతులేని వాడు వరిమితాధికారముగల దూత. ఆర్థభాగ 
ములేనివాడు రాజాజ్ఞ ను ఆందించునాడు| అందుకు మాతృమేఉపయోగించువాడ్డు)*ి 


"తనవుభువునకు] వార్తలను పంపుట, సంధిషరతులమ పాలించుట (తస. 
పుభువయొక్క) [వతావపమును (పశంసించుట్ట మితులను సంపాదించుట, కుటటలు 
పన్నుట (శ్యతువ యొక్క) ప. భేదము కల్పించుట, గూఢబారులనుసె ని 
కలను మ ములో) [ప పెట్టుట, (1 (కువ యొక్క) బంధువులను, రత్న 
మును అపహరి: చుట, రవాన్య సనమావారమును స్వీకరించుట, పరా|:మ (పద 
రృనము, హామోగా ఉంచబడీనవారిని తప్పించు కొనునట్లు ఇయుట, రహన్యబర్య 
అ [భయోగము ఇవి దూత శేజు వలసిన పనులు,” అని వ అంటాడు, 36 
ఈ మాటల్నిబట్టి దూతలు గూఢవాఈలుగా కూడా వ నిచేసేవాళ్ళని తెలుస్తోంది. 

5 తువుల మధ్య నంధి జేకూర్చడంలో దూత పాత కీలకమైంది, కాబట్టి 
[వత్యకమైన లక్షణాలు కలిగివున్న వాళ్ళనే దూతలుగా నియమించాలి, రాజదూ 
తకు వుండాల్సిన లక్షణాలివి 8 

“నానాశాస్త, విచక్షణుండు నయనానందాంగుడున్‌ సత్కుల 
స్తాన శేయడు నిస్పృహుండు పరిచిత జండు వాక్సిద్దుడున్‌ 


229 


శ్రీనిత్యుండును లోకమాన్యుడగు నిశ్చింతుండువై యుండినన్‌ 
వానిన్‌ మానుగ రాజదూతయని తల్పన్‌ వచ్చునుర్వీస్టలిన్‌. స్ట 
(సననం ని 989) 


ధస్సు, వాక్పటుత్వం, ,పజ్ఞ ఇంగితకి ;యాబోధం, దైర్యం, రాజుపట్లభక్తి, * 
ఇవు ధర్మగుణాల్ని వెతకడాన్ని వృత్తి గాగల పరిభద్దచరితునికి పవవక్షాదులనిచ్చి 
'యబారిగా పంపాలట! (స.నీ.న, ఓి- విడ) రాయబారికి ఇంకా ఇలాంటి 
కరాలుండాలి. 


"పతిహతుగుల విపోత్తము 
జతురు పధానుద్దు గార సంవేది బరేం 
గిత విదుధెర్యాన్యితు ని 
ర్రతమతియుత రాయబారిగా బంపనగున్‌, (కుమా, 10-128) 


భాపూర్ణుడు మాగధ రాజుద గ్గరికి పంపిన రాయవారికి ఇలాంటి గుణాలున్నాయి 
సొట్టళరపాలు పాలికి షడంతర రాతి జయంబు కల్మియున్‌ 
మానగుణంబు నాప్త తయు మాటల నేరుపు ఛై ర్యముంబరా 
స్తాన జవాను రంజన నుదక్షతయున్‌ వినయోద్దతి సలా 
నూన వివేకముంగల నయోన్నతునం పెను రాయబోంగాన్‌” (కళా.రి. 8) 


హాతలను వధించరాదు ;= 


శ తురాజుల దగ్గరకు వెళ్ళిన దూతలు పీయవచనాలతో పాటు అపియాలు 
వాడ పలకవలసి వుంటుంది. అ(పియ వచనాలకు మానధనులైన రాజులు దూతల 
పె కోపించవచ్చు, కోపం అధికమైతే వధించడానికి (పయత్నిసొరు, ఇలా జరిగితే 
వీదేశాంగనీతి పూర్తిగా విఫలమైనట్లే. అంటే దురదృష్టకరమైన వినాశనకరమైన 
యుద్దం తప్పదన్నమాట. కాబట్టి దూతల్ని వధించడం" తగదని మన పొబీన 
రాజనీతి ఉద్దాటించింది. 


“దూతపని బూని వచ్చిన 
దూతలు తమనోరికేమి తోచిన నట్లా 
నేతల నాడుదా రాడిన 
దూతల'జంవంగ దగదు దొరలకు నెందున్‌.” 
(మొ.రామ,సుల, _ని1 ఏ) 


హంసడిభకులు నియమిందిన దూత జనార్టను డు, వాళ్ల ఎదుటనే వాళ్ల శతు 
వైన కృష్ణుని పోగిడితే వాళ్లు కోపించి ఇలా అంటారు. 


230 


“మావట్టణమున నుండక 
పో పో నిను జంవ రాదు హోత్తున వాడై 
భూపాలకు సిరి (మింగితి 
పాపాత్మ ! చుట్టమైతి వగవారలకున్‌, (ఉ హరి. త! 
దూతను బంప కూడదు క కాబట్టి పట్టణం నుంవి moo 
తారకుడు దేవదూతను కొ పంతో చంపడానికి (వమిత్ని _దాశు. సముడు = డ్రుసడి 
“రులను మునులను సుకవుజ 
నరి దూతల బూతలగు వరాంగనల మహీ 
నురులను మి[తుల బాలుర 
నిరతము సంపదగదెంతనేరక యున్నన్‌.” (కునూ. 10౧0-1501 
అని దూతను చంపరాదని మందిహిత బోధ చేశాడు, 
రానణుడు, హనుమంతునివధించమని వృహస్తు ని పంపుతుంటే, విదీషణుడు 
ఇలాంటి హిత బోధ చేసి, వారించే ప. చేశాడు, (రం.రా వుట 2935). రె 
డవసొరి రాముని దూత గావవ్చివ అంగదుని పె కూడా రావణుడు కోపించి య 
భటులతో అతన్ని బంధింపించే హయత్నం చేశాడు. (రం గా.పుట 308). ఇలా 
రెండుసార్లు రావణుడు దూతమర్యాదల్ని పక్కకు నె నెట్టాలని చూశాడు, 
రాయబాతుల ఎదుత్రు గా వాళ్ల రాజును గురించి కఠినంగి మాట్లాడరాదు, 
ఎందుకంటే ఒకవేళ సంధి చేనుకొవలని వుంటుందేమో. (ఆమా 4.267) 
[పావీన కావ్యాల్రోని రాయబారులు ఇతర (వయోజనాల్ని సాధించినప్పటికీ 
ఆసలు విషయంలో అవి సఫలీకృతం క కాకపోవడానికి కారణం రాజుల మూరగ్గత్వమే 
తప్ప రాయబారుల తప్పుకాదు. 


భారతంలో కృష్ణుని రాయబారం దుర్యోధనుని. మార్థత త్వంవల్ల, రామాయణం 
లో హనుమంతుని, అంగదుని రాయబారం రావణుని దురహంకారం వల్ల,విఫలమై 
నాయి. అయితే ఇవి ఇతరవుయోజనాల్ని సాధింవాయి ఈ రాయబా నల (పథాన 
ఉదేశ్యం తమ రాజుల ధర్మవర్తనులని లోకానికి తెలియచేసి కనీసం (పజల మాన 
సికమై' మద్దతును పొందడం, శత్రువు పక్షంలో వున్న సెనికబలాన్ని, తమకు అను 
కూలంగా వున్న వీరుల్ని గురి, ంచోడం 

రామాయణంలో హనుమంతుడు ఒకసారి, అంగద డు ఇంకోసారి రావణుని 
దగరికి దూతలుగా వెళ్లారు, 

హనుమంతుడు రావణుని 'ఓరిరాక్షస వినరోరి నీ వ వాత్మ" అంటూ సంబో 
ధిస్తూ సీతను రామునికి అప్పగింవి శీకణువెడమని అంటాడు. రావణుడు కోపించి 
హనుమంతుని బంధించి తోకకు బట్టలు చుట్టి నిప్పు పెట్టతో, అనిప్పుగా, లంకను 
కాల్చివచ్చాడు హనుమంతుడు, 


231 


సీతజాడ తెలుసుకోవడమే కాకుండా రావణుని చెదరగొట్రి రాముని దగ్గరికి 
రాడు హనుమంతుడు. 
రావణుని దగ్గ రకు ఆంగడుడు రెండవ సారి రాయబారిగా వచ్చాడు. 
“ఎవ్వరి పని బూని యేగుదెంచితివి 
వనబర చెప్పరా వచ్చిన కార్య” మని (ర.రా పుట, 298 


Ten “దున్ని ఆదరించాడు రావణుడు. 

పనికి తగ్గట్లు అంగదుడు తాను వాలికొడుకునని, రా మకార్యంయై దూత గావచ్చానని 
సా దానమిచ్చి, రాముని పకాక్రషూాక్సి వర్ణించాడు "వద్దురా రాక్షస వైదేహి 
ఫిమ్యు ,” రామునితోకయ్యా నికి దిగక ద్దని, సంధి వేనుకోమనీ హితబోధ చేశా 


రావణుడు తన పూ,కమాన్ని పొగడుకొని, 
“పగవాడు దండెత్తి పెవచ్చినంత 
మగటిమి చెడి సంది ౧ఎఅి సేయునపుడె 
జగతిరాజులు నన్ను నరకు సేయుదురె 
తగ్గమరా సంధి యిత్త లీ ee ” అనిఅనడం (రం.రా.పుట, 800) 


రావణుడి అహంకారాన్ని, బితిమోరి్‌ ఆత్మవిశ్వాసాన్ని తెలియశెహ్రైంది. 
రావణునికి వున్న ఇలాంటి అహంకారమే అంగదరాయబారం విఫలంకావడానికి 
వాసి 
రాతువెం౦ఏ 

అంగదుడు రావణు ఏ పృమోగి.చిన భేదో ప్రాయానికి లొంగకుండా దూత 
కార్యం నెరవేర్చాడు, 

కార్యం ఫలవంతం కావ్‌ కహోయినా రాముని శక్సిని రావణు ఎకి తెలియచేసి రా 
వణుని ఆతని అనువచలను భం 


య శనుటా తు. 
(we) 
ఇలం౭ంటి రాయవాకాలు చౌల కావ్యాలలో వున్నాము. (కుమా, ఊఉ. హరి, 
ప.వీ,చ,), 


కావ్యపరంగానే కాకుండా వార్మితక దృష్టితో చూసినా విదేశ రాయచారులవల్ల 
మనదేశానిక విదేశాలతో వున్న సంబంధాలు అహా స్తున్నాయి, 

మూడవ శతాబ్దంలో ఛారతచకఇవర్తి అయిన వ. స్‌ ఆస్థానానికి యవ 

న పుభువు సెల్యూకస్‌ రాజదూత అయినమెగస్త స్‌ు? వాడు . రాజసభలలోపాల్గొని 

భారతదేశ సాంజ్బ్రక రాజకీయ పరిస్థి కిని అరం వేసి ఇండికా అనే గంధాన్ని 


క్ష 
రచించి భరతజాతికి ఎంతో మేలు షా 


అళోకచ[కవరి. దేళవిదేశాలకు తన దూతల్ని పంపాడు వీళ్ళంతాభారతీయ 
సంస్కృతిని అభివృద్ధి వేశారు, 


232 


భారత గీసు దేశాల మధ్య రాయబారాలు, వ్యాపార నంబంధాలు బాగా అభి 
వృద్ధి చెందినట్లు తెలుస్తోంది, చైనా నేపాలమొ వలైనదేశాలతో భారత దేగొనికి సత్సల 
బంధాలు వుండేవి, శ, 517లో వై నావకవరి, “యుక ” అనే ఆయన భారత దేశా 
నికి "సంగయాన్‌ " అనేదూతను ౩ పంపాడు. ఈదూత నిర్గత కాలం తరువాత భారత 
దేశం నుంచి 180 బౌద్దగృుంధాలను చైనాకు తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. 


వీనా రాజదూత వాంగ్‌ _హ్యు మూడుసార్లు భారత దేశాన్ని సందర్శింబాడు. 
ఇత్సింగ్‌, హ్యూయాన్‌ పాంగ్‌, ఫాయిమన్‌ మొదలై న వాళ్ళంతా భారతదేశానికి 
దూత లుగా వచ్చి, భారత దేశంతో వాళ్ళరాజ్యాలకు 3 సత్సంబంధాలు ఎర్చరభడానికి 
కృషి చేశారు, 


(కీ, పూ, తీవ శతాబ్దంలో రోము చ(కవర్తి సీజర్‌ ఆగస్టన్‌ నలుగురుభార 
తీయ రాజదూతల్ని గౌరవించాడు. చాలమంది రోముచకవర్తులు భారత రాజదూ 
తలను గారం వాళ్ళని తెలుస్తుంది. 


వాళుక్య చకవర్తి పులకేశి, పర్షియా పాదుషా ఆయిన ఖు[సో రాజదూతకు 


ఘనంగా స్వాగతం చెబుతున్న రమ్యద్భశకం అజంతాగువాలలో కళారూపంలో 
వి[తించబడిలది, . 


విజయనగర రాజుల కాలంలో న్యూనిజ్‌, 'పెరిస్టా, అబ్దుట న్‌రజ్రాక్‌ నంటి విదే 


శియులు రాయబారులుగా భారతదేశానికి వచ్చారు, వీళ్ళ రచనలవల్లఆనాటి రాజ 
కీయ సాంఘిక పరిస్థితులు తెలుస్తున్నాయి. 


మం ఉలి 6 200 00 + అం 9 ఈము + ఆతం ఈ 


అధస్ఫూవికలు 





కొటిల్యుని అర్హళాస్త్రము 


ఖే 


సాహిత్య వివేచన 


మహా భాగవతము 

ఆంధుల చరిత - నంస్కృతి - 11 
ఆం[ధుల సాంఘిక చరిత 

కెటి ఆని అర్ధ శాస్త్రము 

ఆం(ధుల సాంఘిక చరి(త 

కొటిలుకని అర్జొస్రము 

ఎన్‌-సెక్తో పీడియా అమెరికానా భాగం-26 
కవిత్రయ భారతం _ రాజనీతి 

సమగ అంధ చరిత భాగం = శి 
శకళనీతి 


కౌటిల్యుని అర్థశాస్త్రము 


#9 


విజాన సర్వస్వము (3వ సం॥) 
మో 
కవీత్స్కయ భారతం రాజనీతి 
కాటిలు్యని అరశా,స్త్రము 
థి 


పుకు 


లట 
పుట 
పుట 
పుట 


ఇరు 
పుట 


పుట 


వుట 


పుట 


అ 


476 
467 
471 
75 

502 
108 
109 


1272 


187 
569 
177 
518 
512 
512 
211 
221 
47 
242 
248 
505 
505 
504 
504 
504 
3095 
ఏ8 
364 
367 
369 
369 
371 
871 


39 


34: 


లర్‌ 
46 


కౌటిల్యుని అర్ధగాస్త్రము 


234. 





పుట 


పుట 
పుట 


369 
373 
43 
గేస్‌ 


ఉపయుక్త (౧౦-౪౪ 
(BIBLIOGRAPHY) 


రచయిత -. గంధలి ముదించబడిన కాలం 
అనంతరామకాస్రీ, నేతి, కవితయ భారతం రాజనీతి 1988 
అరు|ద సమ్మగ ఆంధ సాహిత్య చరిత్ర 1985 
కొండయ్య, జి సి, ఆంధుల [పావీన చరిత 1985 
కోటిరెడ్డి, ఎ, ఆధునిక ఆరి[ధ(పదేళశ్‌ చరిత 1986 
కోటేశ్వరరావు, తుమ్మపూడి ఆముక్త మాల్యద సౌందర్యం 1971 
గోపాలకృష్ణమూర్తి , నందుల ఆం[ధ మహాభారతం 
బౌపదేశిక వతిపత్తి 1982 
గోపాలకృష్ణారావు, క, (సం) 11 అదిక్లేప శతకములు 1982 
ని) ఆంధ శతక సాహిత్య వికాసం 1976 
గోపాల్‌రెడ్డి, ముదిగంటి - సంస్కృత సాహిత్య చరిత 1986 
సుజాతారెడ్డి, 
గోపి, ఎన్‌ (వ్యా) వేమన్నవారం “త౦ర4 
చెంగారెడ్డి, డి. (డి.సి రెడ్డి) శ్రీమదాం[ధ మహాభారతం రాజనీతి 1989 
నరసింహారెడ్డి, పి. ఎ(రనజన జీవన చిత్రణ 1991 
నాగభూషణశర్మ, గొల్లపల్లి రాజనీతి 1986 
నాగయ్య, బి . తెలుగు సాహిత్య సమిక్ష 1984 
(ప్రభాకరశాస్త్రి, వేటూరి, పుబంధ రత్నావళి 1976 
బలరామమూరి, ఏటుకూరి మన చరిత ' 1983 
బాలగోపాల్‌, కె [ప్రాచీన ఛారత దేశ చర్మిత _ 1986 
(డి డి. కోశాంబి పరిచయం) 
బాలేందు శేఖరం, ఖండవల్లి నాగరికత అంటీ ఎమిటి? 1967 
రాధకృష్ణశ ర్మ చల్లా తిరక్కురళ్‌ [అనువాదం] 1985. 
రామచం[దరావు, సివి. . దక్షిణ భారతదేశ చరిత; 19081 
రాయ్‌, ఎమ్‌.ఎస్‌. రాజకీయాలు. అధికారము, పార్టీలు 198" 
లక్ష్మినారాయణ, గంగిశెట్టి వీమ్మడు చెప్పిన రాజనీతి కథలు 198 
వెంకటరంగయ్య, మామిడిపూడి. కొటిల్యుని అర్థశాస్త్రం 196. 
సత్యనారాయణ, కంభంపాటి ' అంధుల సంస్కృతి చరిత 1వ భాగం 198 
నీవ భాగం 198; 
సత్యనారాయణరాజు, పెనుమత్స సూక్షి సుధాక్రరము 196 


సాంకృత్యాయన్‌, రాహుల్‌ బుగ్వేద ఆర్యులు 198 


సుబ్బొరెడ్డి మద్దూరి, సాహిత్య వివేచన 197: 


సుభాన్‌ చంథదరెడ్డి కె రాజనీతితత్తత్వ శాస్త్రము 198: 
గీత డి. , 
“సుశీల టి, ఆం(ధ ద్వివద సాహిత్య చరిత 1974 
'సోమశేఖరశర్మ మల్లంవల్లి విజ్ఞాన సర్వస్వమః 1961 
ENGLISH 
Appa Dorai, A, The Substance of Politics 1975 
Banerjee, Pramathanath Public Administration in Ancient 
India 1985 
Beni Prasad The Theory of Government in 
Ancient India 1927 
Drekmeier, Charles Kingship and community in 
early India . 1987 
Earnest Barker Greek Political Theory 1980. 
Jaya"swal, K.P. Hindu Polity 1978 
Khosla, A History of India : 1985 
Ramprasad & Manmohan 
Krishna Murthy, K. Social Cultural Life in ancient 
౧0612 1982 
Kumar Magumdar, A, Early Hindu India 1981 
Sabine, Gerorge H. A History of Political Theory - 
Shanta Anand Ksatriya in An ient India 1984 


SANSKRIT BOOKS 


Arthasastra of Koutilya (Tra) Dr. R. Shyama Sastry 1967 
‘Madhura vijayam — Gonga devi 1975 
Manusmruthi ; N.R, Acharya 1946 
Matsya Mahapuranam Forward by H.H. Wilson 1983 
Sukraniti (Tra) .. Prof, Benoy Kumar Sarkar 

‘Vidhura Niti | P.S R. Chandradu 1980 
Yajnavalkya Smrti Edited by N.R.A. Nirnaya 1949 


పదీవాంధ కావ్యాలు, తెలుగు నిఘంటువులు, ఆ౦(ధ వ(తికలు, భారతి 
మాస పత్రికలు జయంతి మాస ప్యతికలు, ON అ పు ఎన్‌ సైక్టోపీడియాస్‌ ఈ 
గ్రంథ నిర్మాణానికి తోడ్పడినవి., 


సంక్షిప్త 


అనిరుద్ధ బరి|త 

ఆంధ విష్ణ పురాణం 
అముక్త్క మాల్యద 
ఉత్తర వారి వంశం 
ఉద్భటారాద్య చరిత్ర 
కకుత్‌ స్ట విజయం 
కుక్కుటేశ్వర శీత్రకం 
కాశీ ఖండం 

కాళహస్తి మాహత్మ్యం 
కళాపూర్ణోదయం 
కుమార సంభవం 
కువలయాళ్వ వరిత 
కృష్ణరాయ తెజయం 
కేయూర బాహు వరి[త 
కీడాభిరామం 

చంచ భాను చరితం 
వారు చందోద యం 

జై మిని భారతం 
తారాశశాంకం 
దూబగుంట నారాయణకవి 
పంచతంత్ర 8 

ద్విపద భారతం 
ధనుర్వేదం 

నవనాధ చరితం 
నాసికేతోపాఖ్యానం 
నిర్వచనోత్తర రామాయణం 
నీతి శాస్త్ర ముక్తావళీ 
వృసింహ పురాణం 
పరమయోగి విలాసతి 
పల్నాటి వీరచరితం 
పారిజాత పహరణం 
పృబోధ చందోదయం 


కువ,బో 

కృంవి 

కేబా,బం 

కీరా. 

బ,భా 

బారు, 

జై .భార, 

తాగ, 
దూ,నా.క,పం,తతి 


ద్విభార, 
ధను, 
నవ,చరి 
నాసి, 


బద్ధినీతి 

బసవ పురాణం అ 
బై చరాజు వేంకటనాధుని పంచతంత్రం ..., 
భగవద్గీత 

భర హరి, సుభాషితాలు క 
భాగవతం | ప 
భానయ పంచతం౦ం[తం 

భారతం 

భాస్కర రామాయణం 

భీమేశ్యర పురాణం 

భోజ రాజీయతి 

మధురా విజయం 

మను సరిత des 
మార్కండేయ పురాణం ప 
ముకుంద విలాసం ఖో 
మూలంలో ఇలాగే పుంది Pe 
మొల్ల రామాయణం. ఆ 
యాజ్ఞా వల్క్య స్మృతి షట 
రంగనాధ రామాయణం స్ట 
రఘు వంశం. . a 
రాజశేఖర చరిత్రం i 
రామలింగేశ్వర శతకం ఫైన 
రాయ వాచకం పధ 
రుక్మాంగద బరి|తం౦ 

వరాహ పురాణం 

వౌసీష్ట రామాయణం 

విక్రమార్క చరిత్రం 

వికమార్జున విజయం 

విజయ విలాసం 

విజ్ఞానేశ్వరీయం స్టో 
వివరాలు తెలియవు య 
వై జయంతీ విలాసం న. 
శశాంక విజయం అపా 
శివరాతి; మాహత్యం అక 


బసవ 

బై ,వేం.పం,తం 
భగ, 
భ,సుభా 
భాగ 

భా న,వళితతం 
భార 
భాస్క 
భీ,పు, 
భోజ, 

మ, విజ 
మను 
మా.పు. 
ముకు 
మూ 

యొ, రామా 
యా,స్కృ 
రం,రా' 
రఘు 

రాజ చరి 
రా,లిం,శ'. 
రా.వా, 
రుక్మా,చ 
వరా,పు 
వొ.రామా 
వి.బరి 
వి.మార్డు 
విజ.వి 
మ 
వి,తె, 
వైజ వి 
శి, 
శివ,మహ, 


